వేణుగోపాల శతకము 


రచన 


పోలిపెద్ది వేంకటరాయకవి 
(క్రీ.శ. 1800-1875) 


వరిష్పరణ - తాత్తర్వ రచన 
“సాహితీ వాచస్పతి” - “ఉపన్యాస చతురానన” 
శ్రీ మొవ్వ వృషాద్రిపతి 


నంవాదకులు -వకాశకులు 
ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు 
వృవస్థావక అధ్యక్షులు 
శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య (శ్రీరస) 
బెంగుళూరు 
2020 


10౫06౮0414 శరత [డగ!0, 0 పింసం6461 *ల126210221271 
(1800-1875 4&.1.), ౮౦యులు(80” 0 51 10772 *ట020010026, 341.0.. 
200 61666 206 9601150066 0 9౨0% 54002 1120, "ంట006ల 1ల160ల6 
51౧ కగంము260ల౫2/2 25202 ణుు21యు2 (గ. 9లు22100 - 560 060. 


"0. 01 9282565: ౮౦౫ + 280 (11016102 56 0286 ౦001001 ౬0109) 
కొమింఓ 9014101 : 12-08-2020 

శార్వరి నామసంవత్సర శ్రావణ బహుళ అష్టమి - శ్రీకృష్ణజయంతి 

"0. 0 (౦016 : 1000 

వారం6: 13.300/- 


(1౫౦1 17 58002 20 (99454 22742) 


ప్రతులకు;- 

1) విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, విజయవాడ మరియు దాని శాఖలు. 
2) సాహితీ ప్రచురణలు, విజయవాడ 

8) నవచేతన బుక్‌ హౌస్‌, హైదరాబాద్‌ మరియు దాని శాఖలు 


4) నవోదయ బుక్‌ హౌస్‌, హైదరాబాద్‌ 


1): 

2225101 (౩201105 

0.1-18. 106మ0.17 

90627202 ౮౦1౦9)” 

సంజు తీై0ముజులయిుః 1యుం16 

౪౦612322 జజు 112826 - 5౨17 425 
ఆ౫ర౦021స4జబుర21 ౧గ౦01 ౨6101 
తంర012 912601; 1400116: 8500619283 


777277 + 

౧0౧౫1౬21 ౦ఈ614 20060105 
క3లు221000-560 002 

910106: 080-26708186; 26709026 


స్వామివారి దివ్యాశీస్సులు 


చిత్తూరుజిల్లా కార్వేటినగరంలో వెలసియున్న శ్రీ వేణుగోపాలస్వామివారి 


దివ్యాశీస్సులు ఈ క్రింది బంధుమిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా 
లభించుచుందడుగాక! 


మే 
బి 


ఈ శతకముద్రణకు ధనసహాయం చేసిన ఉదారహృదయులందరికిని - 

మా అన్నదమ్ములకు, మా చిరంజీవులకు - కొడుకులకు, కోడళ్ళకు, 

కూతుళ్ళకు, అల్లుళ్ళకు, మనుమలకు, మనుమరాంధద్రకు, మునిమనుమలకు, 

మునిమనుమరాంధద్రకు - 

2.1 ప్రత్యేకంగా: 02-12-2020 నాటికి 60 శరత్తులు నిండిన మా 
పెద్దమ్మాయి చి॥ సౌ॥। తంగిరాల సీత్రామహాలక్ష్మికి ఆ 

2.2.మా సీతమ్మతో పాటే ఈ యేడాది (2020)లో షష్టిపూర్తి అయిన మా 
బుల్లి తమ్ముడి అల్లుడు కర్నల్‌ (డా!) గిడుగు వెంకట రామదాసుగారికి 
(గిడుగు రామమూర్తిపంతులుగారి మునిమనుమడు) - (షష్టిపూర్తి: 
18.07.2020) 

2.8 మా మేనకోడలు డా॥ చల్లా సీతామహాలక్ష్మికి - (షష్టిపూర్తి: 
12. 10. 2020. 

2.4 మా అన్నయ్యగారి ఆఖరి అమ్మాయి చి॥ సా॥ తంగిరాల జయదుర్దా 
భవానికి - (షష్టిపూర్తి: 21-10-2020) 

2.5 ఈ ముసలితనంలో నన్ను (ద్ధగా చూసుకుంటున్న మా మూడవ 
అబ్బాయి చి॥ శ్రీనాథుడికి, వాడి కుటుంబానికి - 

“రెతుబాంధవుడు” శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డిగారికి (పార్లమెంటు సభ్యులు, 

నంద్యాల) - ప్రసిద్ధ వ్యవసాయశాస్త్రవేత్త డా కాదరబాద్‌ రవీంద్రనాథ్‌గారికి 

(నంద్యాల) ఆ 


ప్న్న 


క 


“దానరాధేయ” శ్రీసకలా నరసింహులుత్రేష్టిగారికి - శ్రీనారపరాజు 
సూర్యనారాయణగారికి - 

నాకు నచ్చిన పండితప్రకాండులు ఆచార్య శలాక రఘునాథశర్మగారికి, 
ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారికి-డా॥ కొడిమడుగు నాగేశ్వరశాప్రిగారికి 
“శ్రీరసొ కార్యవర్గసభ్యులకు, ట్రస్టుబోర్డు సభ్యులకు, మహారాజపోషకులకు, 
రాజపోషకులకు, పోషకులకు, వార్నిక సభ్యులకు - 

శ్రీ మొవ్వ వృషాద్రిపతిగారికి, శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్రిగారికి, 
డా॥ సంగనభట్ల నరసయ్యగారికి - 

చిత్తూరుజిల్లా మిత్రులకు- ప్రత్యేకంగా ఎ. రాధాకృష్ణంరాజుగారికి, శ్రీ కె. 
గంగరాజుగారికి, శ్రీ ఎ.కె. జయచంద్రారెడ్డిగారికి, శ్రీ పి. కృష్ణంరాజుగారికి, 
ప్రా ఎం. కుమారస్వామిరాజుగారికి, శ్రీ ఎం.ఏ. గోవిందరాజుగారికి, ప్రా॥ 
తంబిశెట్టి రామకృష్ణకవిగారికి - 

ఒకప్పుడు భారతీయ విజ్ఞానసంస్థలోను, ఇప్పుడు సంజయనగర్‌లోను 
శ్రీరససభలు జరుపుతూ ఉంటే, నాకూ, ముఖ్యఅతిథి శ్రీ మల్లాప్రగడ 
శ్రీమన్నారాయణమూర్తిగారికీ ఎంతో ఆప్యాయంగా ఆతిథ్యం ఇస్తూన్న 
దంపతులకు; చేదోడు వాదోడుగా ఉంటూన్న ఇతర దంపతులకు - 


10. “కళాప్రపూర్ణ దడా॥ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రిగారి శతజయంతి 


సందర్భంగా 07-03-2020 నాడు నన్ను “జీవిత సాఫల్య పురస్మారం”తో 
సత్మరించిన “స్పిపి, బ్రౌన్‌. సేవాసమితి” వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు 
విజ్ఞానసమితి ప్రధానకార్యదర్శి, ప్రియమిత్రులు శ్రీ ఇదమకంటి 
లక్ష్మిరెడ్డిగారికి- 


11. ఏప్రిల్‌ 25వ తేదీ (2020) నాటికి అరవై వసంతాలు నిండిన మా “శ్రీరస” 


వ్యవస్థాపక కార్యదర్శి, ద్విభాషాకవయిత్రి, రచయిత్రి శ్రీమతి అంబికా 
అనంత్‌గారికి - శ్రీమతి “చంటమ్మాయి?కి, శ్రీమతి “విజ్ఞొకి - 


12 గత 20 ఏండ్లుగా మా “శ్రీరస”లో ప్రసంగాలు చేస్తున్న శ్రీ మల్లాప్రగడ 


శ్రీమన్నారాయణమూర్తిగారికి, వారి శ్రీమతి శ్రీవల్లిగారికి, వారి గురువు 
ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారికి - 


క 


19. 


ష్షేడ్త 


15, 


16. 


ఎం.ఏ.లో (1961-68లో) నా సహాధ్యాయులు ఈ నాటికీ నా ప్రాణ 
మిత్రత్రయం: శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్‌, శ్రీ మోపూరు వేణుగోపాలయ్య, 
ప్రా॥ లింగమనేని బసవశంకరరావులకు - అనుజ తుల్యుడు ప్రొ॥ ఆర్వీయస్‌ 
సుందరానికి, అనుంగు శిష్యుడు ప్రొ॥ జి.యస్‌. మోహన్‌కి - 

ఉత్తమ జానపద సాహిత్యవేత్త, నా నిరంతర శ్రేయోభిలాషులు, ఆప్తమిత్రులు, 
ఇంట్లో గుట్టలు గుట్టలుగా పడివుండి దుమ్ము కొట్టుకుపోతున్న నిరంతరం 
ఆడవాళ్ళ ఆగ్రహావేశాలకు గురిఅవుతున్న నా ప్రియమైన పుస్తకాలకు 
మోక్షమార్గం చూపించిన మహానుభావుడు ఆచార్య తంగెడ కిషన్‌రావుగారికి 
- ఈ విషయంలో వీరితోపాటు నా కోసం ఎంతో కష్టదిన ప్రముఖ కవయిల్రి, 
రచయిత్రి అయిన శ్రీమతి అయినంపూడి శ్రీ లక్ష్మిగారికి - 

డొక్కశుద్దిగల పండితుడు, *లోనారసి” చూడగల పరిశోధకుడు, ఉత్తమ 
దేశికుడు, నన్ను ఎల్లప్పుడూ గురువుగా భావించి గౌరవించే “ఏకలవ్యశళిష్యుడు, 
అన్నింటికీ మించి హృదయానికి దగ్గరగా వచ్చే స్నేహశీలి, అయిన ఆచార్య 
బూదాటి వెంకటేశ్వర్లుగారికి-వీరి శ్రేష్టపర్యవేక్షణలో ఈ యేడాది (2020లో) 
పిహెచ్‌.డి. డిగ్రీ పొందిన నా ప్రియళిష్యుడు డా॥ తోట వెంకటస్వామికి - 
ఎప్పుడో (1969-1995 మధ్య) ఏదో ఉత్సాహంగా తెలుగు సాహిత్యం 
బోధించాను. నేను రిటైరయిపోయి పాతికేళ్ళు దాటింది. అయినా ఇప్పటికీ 
నాయందు నఖశిఖపర్యంతం గురుభక్తితో నిండిపోయిన అర్జ్హునునివంటి నా 
అంతేవాసులు: ఆచార్య చన్నా ప్రగడ జయలక్ష్మి, డా॥ ఎం. రుక్మాంగద 
నాయుడు, డా! వి. నారాయణప్పు, ఆచార్య ఎం. రామనాథం నాయుడు, 
దా॥ పల్లవోలు మాధవి, డా॥ ఎన్‌. ఆర్‌. సదాశివరెడ్డి, డా॥ యొనిశెట్టి 
శ్రీరంగనాయకి, శ్రీ వై. రామమోహన్‌, డా॥ ఇ. నాగరాజు, శ్రీ ఏటిగడ్డ 
అశ్వత్టనారాయణ, శ్రీ ఎం. రవిశేఖర్‌, శ్రీ జి. చిత్తనగరి, శ్రీ సి. కృష్ణమూర్తి, 
శ్రీ గొల్ల కృష్ణప్ప, శ్రీమతి ౩. మంజులమ్మ, శ్రీ మురళి, శ్రీ జగన్నాథ్‌, డా॥ 
పి.యు.బి. శర్మగారు, డా॥ ఇప్పగుంట మాధవరావుగారు, శ్రీమతి ఎన్‌. 
రాజేశ్వరి, శ్రీ ఖండాపు మన్మథరావు, ప్రొ॥ ఆర్‌. శేషశాస్ర్రి, ప్రా జోస్యుల 
సదానంద శాస్త్రి, కన్నడ విద్యార్థులు: శ్రీ మార్మండపురం శ్రీనివాస్‌, 


శా 


ప్రా॥ మీరాసాబిహళ్ళి శివణ్ణ మొదలైనవారు ఎందరో-అందరికీ పేరుపేరునా 
స్వామివారి ఆశీస్సులు అందుగాక! 

17. మా 'శ్రీరసి పరంగా భారతీయ విజ్ఞానసంస్థలో 14. 12.2018 శనివారం 
నాడు ఒక లక్షా 25వేల రూపాయల ఖర్చుతో శ్రీమల్లాప్రగడ బృందంవారిచే 
“భువన విజయం” ప్రదర్శింపజేసిన పూర్వ పరిశోధక విద్యార్థి డా॥ వంజరి 
శివరామకృష్ణగారికి, వారికి చేదోడు వాదోడుగా ఉన్న త్రిమూర్తులు 
డా॥ హరి పవన్‌కుమార్‌, డా॥ జి.పి.ఆర్‌. యశస్వి, డా॥ వంజరి శేషాద్రి 
శావణకుమార్‌గారలకు - 

18. ప్రతిసంవత్సరం శ్రీకృష్ణజయంతినాడు, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాల 
స్వామివారికి, క్రమం తప్పకుండా 50 ఏండ్లపాటు (1966 నుండి 2015 
వరకు) నాట్యార్చన చేసిన మహాఖభక్తులు, బొబ్బిలి రాజవంశీకులు, సంగీత 
సాహిత్య రసికులు, నా ప్రియతమ మిత్రులు అయిన శ్రీ వి.ఎ.కె.రంగారావు 
గారికి - 

ఇట్లు 
తంగిరాల వెంకట సుబ్బారావు 


-అళపాః అహషూవ్రాల- 


శ్లో కస్తూరీ తిలకం లలాటఫలకే, వక్షస్థలే కౌస్తుభం, 
నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరేకంకణమ్‌! 
సర్వాంగే హరిచందనం, చ, కలయన్‌, కంఠేచ ముక్తావళిం, 
గోపప్ర్రీ పరివేష్టితో, విజయతే, గోపాలచూడామణిః 
(-బిల్వమంగళ లీలాశుకుడు) 


ఛి 


10. 


షే 
12. 


19. 


ష్షేత్ప 


ఈ గ్రంథము[ద్రణకు 

ధనసహాయం చేసిన ఉదారహృదయులు 
“రెతుబాంధవుడు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డిగారు, పార్లమెంటు సభ్యులు, 
నంద్యాల, కర్నూలు జిల్లా. 
“దానరాధేయా” శ్రీ సకలా నరసింహులుశ్రేష్టిగారు, బెంగుళూరు. 
శ్రీమతి పర్వతవర్ధని -శ్రీ నారపరాజు సూర్యనారాయణ దంపతులు, 
బెంగుళూరు. 
శ్రీ పెద్ది సత్యనారాయణగారు, బెంగుళూరు. 
డా॥ టి.ఆర్‌. మీనలోచనగారు, బెంగుళూరు. 
డా! సి. సుబ్బలక్ష్మిగారు, బెంగుళూరు. 
శ్రీ తెలిదేవర సుబ్బారావుగారు, బెంగుళూరు. 
శ్రీమతి బి. శ్రీకృష్ణవేణిగారు, జిల్లా ట్రాన్స్‌పోర్టు కమీషనర్‌, ఒంగోలు, 
ప్రకాశంజిల్లా. 
వడ్డె బాలనరసింహుదడుగారు, నంద్యాల, కర్నూలు జిల్లా 


శ్రీ 
శ్రీ తంగిరాల వేంకట కృష్ణ సోమయాజులుగారు, తణుకు, పశ్చిమ గోదావరి 


బిల్తా. 

కర్నల్‌ తంగిరాల కృష్ణమూర్తిగారు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, 
శ్రీమతి తంగిరాల జయదుర్హాభవానిగారు, హైదరాబాద్‌. 

శ్రీమతి అంబికా అనంత్‌గారు, బెంగుళూరు. 


. డా॥ పి.యు.బి. శర్మ (పోతుకూచి ఉమాభట్టీశ్వరశర్మ)గారు, హైదరాబాద్‌. 


ఛే 


15. 


16. 


మగ 
16. 


19. 
0, 


2కే, 
22, 
29. 
బర్త 


25. 
26. 
బ్ర 
బరి 
29, 


80. 
క. 


కీ.శే. శివకవి ఎన్‌. శివగౌడుగారి స్మారకంగా వారి కుమారుడు శ్రీ ఎన్‌. 
జగన్నాథగౌడుగారు, బెంగుళూరు. 


కీ.శే. శేషగిరి సత్యనారాయణగారి స్మారకంగా వారి కుమారుడు శ్రీ శేషగిరి 
వెంకటేశ్వరరావుగారు, బెంగుళూరు. 

శ్రీమతి పద్మలత - శ్రీ బాపనపల్లి గోపాల్‌ దంపతులు, బెంగుళూరు. 
శ్రీమతి చాగంటి కామేశ్వరి - శ్రీ కె.బి. జె. శ్రీనివాస్‌ దంపతులు, సామర్లకోట, 
తూర్పుగోదావరి జిల్లా. 

శ్రీమతి పరమేశ్వరమ్మ -థ్రీ మెట్టు రామచంద్రప్రసాద్‌ దంపతులు, నెల్లూరు. 
శ్రీమతి చలంచర్ల రంగనాయకమ్మ (“అమ్మాయి”)గారు, ఒంగోలు, 
ప్రకాశంజిల్లా. 

డా॥ చల్లా సీతామహాలక్ష్మిగారు, నున్న విజయవాడ. 

శ్రీ ఎ.కె. జయచంద్రారెడ్డిగారు, బెంగుళూరు. 

శ్రీమతి సూర్యకుమారి - ప్రా॥ వేదుల సుబ్రహ్మణ్యం దంపతులు, బెంగుళూరు. 
డా॥ ఎ. రాధాకృష్ణరాజుగారు, అధ్యక్షులు, తెలుగు విజ్ఞాన సమితి, 
బెంగుళూరు. 

ప్రా॥ కె. ఆశాజ్యోతి - ప్రా॥ కె. జనార్ధన్‌ దంపతులు, బెంగుళూరు. 
శ్రీమతి మారుతి శ్రీలత - శ్రీవి. సురేంద్రనాథ్‌ దంపతులు, బెంగుళూరు. 
శ్రీ ఎం.ఏ. గోవిందరాజుగారు, బెంగుళూరు. 

ప్రా॥ తంబిశెట్టి రామకృష్ణకవిగారు, బెంగుళూరు. 

శ్రీమతి భారతలక్ష్మి - డా॥ తోట వెంకటస్వామి దంపతులు, కుప్పం, చిత్తూరు 
బిల్తా. 

డా॥। గన్నమరాజు గిరిజామనోహరబాబుగారు, వరంగల్లు 


శ్రీమతి ఆర్‌. పద్మావతి - శ్రీ ఆర్‌. వెంకటరామారావు దంపతులు, 
బెంగుళూరు. 
(మిగిలిన దాతల పేర్లు (గగ్రంథాంతంలో చూడ ప్రార్ధన) 


ఇ 


వేణుగానము 


(విషయ సూచిక) 
వేణుగోపాలశతకము : ఆచార్య కె. గోపాలకృష్ణారావు 
నేను-నా కృష్ణభక్తి : ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు 
హృదయావిష్మరణ _ : శ్రీ మొవ్వ వృషాద్రిపతి 
వేణుగోపాలశతకము -పోలి పెద్ది వేంకటరాయకవి 

- పరిష్మరణ -తాత్పర్యరచన ; శ్రీమొవ్వ వృషాద్రిపతి 
అనుబంధము-1: పోలిపెద్ది వేంకటరాయకవి 
- విద్వాన్‌ వేదము వేంకటకృష్ణశర్మ 
అనుబంధము -2:; శ్రీకృష్ణుని గురించిన కొన్ని ప్రసిద్ధ అష్టకములు 
- తాత్పర్యరచన: విద్వాన్‌ గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్త్రి 
2.1 జగద్గురు శ్రీకృష్ణస్తోత్రము 
2.2 మధురాష్టకము - వల్లభాచార్యులు 
2.3 గోకులేశాష్ట్రకము - రఘునాథాచార్యులు 
2.4 గోపీజన వల్లభాష్టకము - హరిదాసు 
2.5 బాలకృష్ణాష్టకము 
2.6 శ్రీకృష్ణశరణాష్టకము - హరిరాయాచార్యులు 
2.7 రాసక్రీడాష్టకము - బిల్వమంగళ లీలాశుకుడు 
2.8 గోపాలబాల పంచకము - బిల్ప్వమంగళ లీలాశకుడు 
2.9 కృష్ణ మంగళగీతము - జయదేవుడు 
210 శ్రీకృష్ణ మంగళగీతము - నారాయణతీర్థులు 


శ 


157 


1/8 
1/3 
1/5 
ష/7/ 
180 
183 
186 
189 
193 
195 


1986 


అనుబంధము-3: శ్రీకృష్ణ అష్టోత్తరదశతనామస్తోత్రము 200 
అనుబంధము-4: శ్రీకృష్ణ అష్టోత్తరశతనామావళి 203 


అనుబంధము-5: శ్రీకృష్ణ దండకము -పింగళిసూరన ప్రతిపదార్థ 
తాత్పర్యములు - డా॥ సంగనభట్ల నరసయ్య 206 


అనుబంధము-6: దాతలకు కవితాశీస్సులు... 
6.1 శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డిగారి ప్రశంస 
రచన: కీ. శే. దేవులపల్లి చెంచుసుబ్బయ్యగారు. 215 


6.2 తావిగల మేలిమి బంగారం-తంగిరాల 219 
6.3 'సూరీడు” కాడు -వెన్నెలరేడు-తంగిరాల 221 


6.4 శ్రీ వి.ఎ.కె. రంగారావుగారు 
-కీ,శే. బులుసు వేంకట రామమూర్తిగారు. 222 


శ్రీవేణుగోపాలస్వామివారి చిత్రములు 
- ఇతర శ్రీకృష్ణ చిత్రములు 225 
దాతల ఛాయాచిత్రములు 236 


మ. నుదుటం కస్తురిబొట్టు, నాసిక తుదన్‌ ముత్తెంబు, శ్రీగంధసం 
పద నెమ్మేనం, గరంబులం గటకముల్‌, వంశంబు హస్తాగ్రమం, 
దెదపై నిస్తుల కౌస్తుభంబు, నజుతన్‌ శృంగార హారంబు, నిం 
పొదవం, గృష్షుండు గోపికావృతుండు, సర్వోతృపష్టుడై వర్తిలున్‌. 


(- వెలగపూడి వెంగనామాత్యుడు) 


వేణుగోపాల శతకము 


- ఆచార్య కె. గోపాలకృష్ణారావు 


ఈ శతకకరృత్వమునుగూర్చి విమర్శకులు భిన్నాఖిప్రాయములు 
వెలువరించియున్నారు. క్రీ.శ 1800-1875 ప్రాంతమున జీవించిన లావణ్యశతక 
కర్త పోలిపెద్ది వేంకటరాయకవియే వేణుగోపాల శతకమును కూడ రచించెనని 
కొందటజు చెప్పగా వింటిననియు, నందులకు సాక్ష్యములేదనియు నిడుదవోలు 
వేంకటరావుగారు శతకవాబ్బ్యయచరిత్ర అనుబంధమునందు వివరించిరి. పోలిపెద్ది 
వేంకటరాయకవి తిట్లదండకమునందు వేణుగోపాలుడు తనకిష్టదైవమని 
వివరించెను. వేణుగోపాలునిపై రచింపబడిన శతకము పోలిపెద్ది వేంకటరాయ 
కృతమని భావించుట కీ కారణములే ఆధారములు. కార్వేటి నగరాధీశ్వరుడగు 
పెరుమాళశ్రాజేంద్రుని ఆస్థానమునగల ఒకానొక అధికారి కవిని అనాదరించె 
ననియు, తత్మారణమున సంన్ధ్థానమునందలి ఆక్రమములను, సాంఘిక వ్యవస్థలోని 
కల్లోలపరిస్థితిని కవి నిశితముగ విమర్శించెననియు, ప్రతీతి. ఈ శతకమున 
రాజునుగాని, తన నవమానించిన మంత్రినిగాని, ఇతరాధికారులనుగాని కవి 
పేర్ళొనలేదు. కలియుగధర్మముల ననుసరించి సంఘమునందేర్పడిన స్థితిగతులను 
కవి వివరించుట వలన దురాచారములు మున్నగునవి యుగధర్మ ప్రభావమున 
గలిగినవని కవి భావించెనని స్పష్టమగుచున్నది. “అహహ కలియుగ ధర్మమేమనంగ 
వచ్చు నన్నిటికి నోర్చి యూరక యుండవలెను” నని సమకాలిక స్థితిగతులను 
సమీక్షించి బాధనొందెను. రాజులు రాజ్యపాలనమునందాసక్తి వహింపక 
భోగలాలనులై వ్యసనాసక్తులై యుండిరి. వారిలో సాహసపరాక్రమము 
లంతరించినవి. వారి సేనయు పరాక్రమ విహీనమైనదని కవి ఒక పద్యములో 
స్పష్టమొనర్చి “'వీరగుణము లేని భటులకు ఆయుధము లేలి అని అధిక్షేపించెను. 
రాజులు మందబుద్ధులగుటవలన మంత్రులు తదితరాధికారుల దౌష్ట్రము 


] 


మితిమీరియుందెను. యాచకులు ప్రభువులను దర్శింపనీయక వారు తమ 
అధికారమును నిరంకుశముగా కొనసాగించుచుండిరి. ఉన్నతగుణసంపన్నుడగు 
వ్యక్తిని మంత్రిగా నియమించుకొనినచో రాజునకు రాజ్యమునకు సకల (శేయములు 
చేకూరునని ఈ సందర్భమునందే సన్మంత్రి లక్షణముల నిట్లు నిర్దెశించెను. 
ఆకర్షకమగు అంగసాష్టవము, సరసవాచాలత, లోకజ్ఞత, సంధ్యానుషవ్రానత, 
ప్రభువిశ్వాసమును పొందినవాడు మంత్రిగా నుండవలయునని కవి సూచించెను. 
పాలనలేని భూపతికి మంత్రి ధగిడీగా నున్నచో దాతలకు, విద్వాంసులకు 
ప్రమాదము. కవి పండితులకు జరీవస్తములొసగి గౌరవింపుమని రాజు 
ఆదేశించినను దుష్టమం(త్రులు తప్పించుకొని నిర్లక్ష్యభావమున వర్తించుచుండిరి. 
కొందజు మంత్రులు ప్రభువును కవిపండితుల నాదరించవలదని దుర్చోధగావించు 
చుండిరి. ఆన్థానములందు వేశ్యలకు ప్రాధాన్యముండెను. పండితులు సభలలో 
ప్రవేశించినపుడు వారు లేచి నిలబడక వారిని పరాభవించుచుందడిరి. “అట్టివేశ్యలను 
తలగొరిగించి మెత్తనిసున్నము బూసి, బొగ్గుగంధము బొట్టుపెట్టి, చెప్పులు మెడగట్టి, 
గాదిదపై గూర్చుండబెట్టి, కాలమెట్టి, గగ్రామప్రదక్షిణం బొనరింపజేసి నిల్చిన చోట 
పేదనీళ్ళు చల్లి, విప్రదూషకులను ఆ వేశ్యల వెంటనే యమపురికి పంపవలయునని 
కవి చెప్పిన పద్యమువలన ఆన్టానములందు విప్రలకు, కవి పండితులకు 
తగినన్ధానము లేకుండెనని స్పష్టమగుచున్నది. రాజులలో సహృదయత 
కవితారసజ్ఞత లేకుందెను. అట్టి ప్రభువులకు సదుపదేశము గావింపవలయునని 
మంత్రులకు కవి సూచించెను. ఈ వర్ణ్దనలవలనను కవిగావించిన అధిక్షేప 
ప్రధానములగు విమర్శనములవలనను నాటి ప్రభువులును, మంత్రులును, 
పరస్పరము రాజ్యక్షేమమును కాంక్షించుదృప్టితో నుండక, ఎవరికి తోచిన విధముగ 
వారు స్వతంత్రులై నిర్లక్ష్యభావమున వర్తించిరని స్పష్టమగుచున్నది. 
కలియుగప్రభావమున వర్ణాశ్రమధర్మములు నశించినవని అధిక్షేపశతక కర్త 
లందజు నొకేవిధముగ సాంఘిక వ్యవస్థను తీవ్రముగా విమర్శించిరి. “తండ్రి 
మధ్వాచారి, తనయు డారాధ్యుండు, తల్లి రామానుజ మతస్టురాలు. ఆలు కోమటి 
జాతిది. తమ్ముడు బౌద్దుడు, సడ్డకుడు సర్వేశ్వర మతస్టుడు. అక్క జంగమురాలు, 
బావగారిది బలిజకులము. మఅిదలు, కోడలు మాజఖువాడి. కలియుగములో 


ర! 


వర్ణసంకరము కలిగిన ఫలమిది” అని కవి చమత్కార పూర్వకముగ నధిక్షేపించి, 
విప్రలధోగతిపాలై అన్యజాతులవారు పండితులగుచున్నారని కవి వివరించెను. 
విప్రల దీనస్థితిని అనాగరికులు విమర్శించిన ధోరణి, పూర్వశతకముల కనుకరణ 
ప్రాయమై యున్నది. నిశ్చలభక్తివిహీనులై వివిధమతస్థులు కపటడాంబికా 
చారములకు మాత్రమే ప్రాధాన్యము నొసరగిరి. వైష్ణవులు తిరుమణి పట్టెలు ధరించి 
భుజములు కాల్చికొని నంత మాత్రమున మతగురువులు కారనియు, వాయువు 
బంధించి కన్మూతలేసినంతనే ముక్తి లభించదని కవి ఆయా మతాచారపరుల 
నధిక్షేపించెను. సామాన్యసేవకు లధిపులై యుండిరి. మహమ్మదీయు లైశ్వర్యమున 
తులందూగుచుండిరి. అధికారులు విప్రుల మాన్యముల నపహరించుచుందిరి. 
ఒకరి వృత్తి నొకరు అవలంబించుచుండిరి. నాటి దొరలు కొందెసిగ, తలగుడ్డ, 
పాకోళ్ళు, బొజ్జలకఠార్హు, కాసెకోకలు, జందెములు, డాలువార్హు, తిరుచూర్ణపు 
చారలు, జొల్లు వీడెములతో సొగసుకోరులై యుండిరి. 
రామాండకతలెల్ల మే మెజుంగనియవె? 
కాటమరాజుకుం గర్హుడోదె 
భాగోత కతలంత పలుమారు వినలేదె 
యిగనేశుం డర్జను నిరగంబొడిసె. (59వ పద్యము) 
అను పద్యమున వేణుగోపాలశతకకర్త ప్రాకృతజనులఅజ్జతను పరిహసించెను. 
ఈ కవి సంఘమునందలి వివిధ వృత్తులవారిని వర్ణించిన సందర్భము లన్నియు 
స్వభావోక్తి పూర్ణములై లలితమైన హాస్యమును ధ్వనింపజేయుచున్నవి. 
వంకర పాగాలు, వంపుముచ్చెలజోళ్ళు, 
చెవిసందు కలములు, చేరుమాళ్ళు; 
మీగాళ్ళపై పింజె బాగైన దోవతుల్‌, 
జిగితరంబైన పార్ష్నీమోహరు; 
చేపలవలెను బుస్తీ మీసము, ల్మలం 
దాన్సెట్టెలును, జేత దస్త్రములును - (61వ పద్యము) 
- గల కరణముల వేషములు కన్నులకు గట్టినట్లున్నది. మునిషీ మజుందార్హు, 


ర! 


శిరస్తాదారు, దొమ్మరులు, జాతరగాంద్లు, సుంకరులు మొదలగువారిని శతక 
కర్త సందర్భానుసారముగ బేర్మానెను. 

ఈ శతకమునందు స్త్రీనిగూర్చి కవి వివరించిన అభిప్రాయములు కొన్ని 
పరిశీలింపదగియున్నవి. అనుకూలవతియైన భార్యవలన భూతలస్వర్ల్దసుఖము 
లభించుననియు, మూగతల్లి, అనాథకూతురు, దొంగకోడలు, ఇంటిగుట్టును పరులకు 
వెల్లడించు చెల్లెలు, అనురాగములేని భార్య మున్నగువారివలన సంసారము దుర్భరమై 
నరకబాధలు తప్పవని కవి వివరించెను. స్రీలకు చనవిచ్చినచో వారు 
చంకనెక్కుదురని వచించి, వంధ్యకు భర్తపై వలపెక్కువయనియు, గొడ్రాలికి గొంతు 
పెద్ద అనియు స్త్రీల మనస్తత్వమును చిత్రించెను. పరప్తీ నాసించిన పురుషునకు 
పదిమందిలో నగుబాటు, అపకీర్తి, ఆచారహీనత, ఆరోగ్యహాని కలుగుననియు, 
అగ్నిసాక్షిగా వివాహమాడిన ప్రీల ననురాగమున జూడవలయుననియు, 
హితోపదేశమొనర్చి, వేశ్యలవెంట తిరుగు పురుషులను ముచ్చెలతో గొట్టవలయునని 
కవి మందలించెను. ఈ వర్ణనలన్నియు నాటి సంఘమున వేశ్యలకుగల 
ప్రాభవమును, పురుషుల భోగలాలసతను, ప్రీలకు సంఘమునందుగల న్ధానమును 
నిరూపించుచున్నవి. కూచిమంచి కవులు, ఆడిదము సూరకవి మొదలగువారి 
శతకముల ధోరణిలో ఈ శతకము రచింపబడినది. సరసములైన లోకోక్తులు, 
నుడికారములు, జాతీయములు, దృమ్రాంత నిదర్శనములు, ఉపమానములు కవి 
సామాన్యరీతిలోను, వ్యంగ్య చమతృతులతోడను, అధిక్షేప ప్రథూానముగను బోధించిన 
నీతులకు నూత్నమైన శక్తిని ప్రసాదించినవి. అడిదము సూరకవి సమకాలిక 
పరిస్థితులను పరిశీలించి వ్యక్తీకరించిన అభిప్రాయములును ఇందు చేరినవి. 
“వండలేనక్మకు వగపులుమెండు-కూటి కియ్యని విటకాని కోర్మెమెండు - వచ్చిరాని 
వకీలు డంబము పెద్ద - గుడ్డి గుజ్జము గుగ్గిళ్లు తిన పెద్ద - బలవంతునింట 
పడచుగొన తగదు - ముసలికి పడుచు, దారిద్యమునకు పెక్కు తనయులు, 
పొరుగున అత్తిల్లు, వానకాలపు ప్రయాణము మరణాంతక మగూనట్టివి. ఆడిదము 
సూరకవి ననుసరించి *కుక్కపోతుకు జరీకుచ్చులేల” - అని ఈ శతకకర్త 
వచించెను. సంఘమునందలి వివిధ వర్ణములవారిని, జాతులవారిని సరసముగ 
చిత్రించుట ఇందు ప్రధానముగ గమనింపదగినది. వేణుగోపాల శతకాంతము 


ర 


నందుగల దాదాపు ఇరువది పద్యములు అడిదము సూరకవి రామలింగేశ 
శతకమునందలివే. శతక మకుటము మాత్రము భఖిన్నముగ నున్నది. ఈ రెండు 
శతకములు సీసపద్యములలో వ్రాయబడినందునను, శతకరచనావిధానము 
నందును, వస్తువివరణమునందును అనుకరణము లధికముగా నున్నందున 
సూరకవి పద్యముల ఛాయ లధికముగా ఈ శతకములో ప్రవేశించుటయేకాక 
కొన్ని యథాతథముగను చేరినవి. వేణుగోపాలశతకకర్త అనుకరణధోరణి 
ననుసరించి లేఖకు లీ పద్యములు జేర్పియుందురు. లేక కవియే రామలింగేశశతక 
పద్యములను తన కృతియందనుసరించి యుండును. ఇట్టి ధోరణి అనేక 
శతకములందును, వాని అనుకరణములందును గన్పించును. శతకమునందు 
అన్యదేశ్యములు, వ్యావహారిక పదములు, వేషభాషలు, ఆభరణములు, వివిధ 
వృత్తులవారి ఆచారవ్యవహారములు, మొదలగునవి ఎన్నియో పరిశీలింపదగినవి 
కలవు. వకీలు, దివాను, మిర్దా, ఇస్సి దర్శిస్తి గ్రామదండుగ, ఈడిగెముత్తి 
పచ్చల బాజుబందు, కడియాల పోగులు, తాటాకు దుద్దులు, పాకోళ్ళు - మున్నగు 
వెన్నియో ఇందుల కుదాహరణములు. 

కలియుగ ప్రభావముననో, కాలక్రమమునం దేర్చడిన మార్పుల ఫలితముగనో, 
వర్ణాశ్రమధర్శ్మములందును, కవి దృక్పథమునందును కలిగిన పరిణామదశలను 
సహజముగ చిత్రించుట గమనార్హము. వేదవిద్యలు, కవితారంగమున 
సంస్కృతాంధ్రభాషలందు ప్రవీణులైనవారి పరమున నుండెను. వర్ణసాంకర్య 
మేర్చడుటవలన, వర్ణాశ్రమవిధానము ఛిన్నాఖిన్నమగుటవలన ఒకరి వృత్తిని 
వేరొకరు స్వీకరించుట ఆచారమగుచు వచ్చినది. అగ్రవర్ణములవారే కాక ఇతర 
జాతులవారును కవితారంగమున ప్రవేశించి ఉత్తమకవులుగా రాణించిరి. ఈ 
యుగమున వెలువడిన శతకములలో “కవుల కీయవద్దని కన్నుగీటు” అధికారుల 
దుండగములు వర్ణింపబడుట విశేషముగా గమనింపదగియున్నది. ప్రభువులు 
అధికారుల సమక్షమున “కొండెగాండ్ర” ప్రాబల్య మధికమగుట, వారి స్వార్థము 
ననుసరించి అధికారులు వర్తించుట అధికారవర్లమువారి అరసికతను సూచించు 
చున్నది. వేణుగోపాలశతకకర్త ఏలకో ద్విపదకావ్య ప్రక్రియను సునిశితముగ 
ఖండించెను. “ద్విపదకావ్యంబు, ముదిలంజ, దిద్దిగంత బా ఇయ్యనేరని రండ 


నే” 


నాల్లెకరాళి” అని కవి విమర్శించెను. అందు సరసకవితారచన మొనర్చుట సాధ్యము 
కాదని కవి భావించియుండును. “తాళ్ళపాక చిన్నన్న రోమములైన తంబుర 
దందికు తంతు లౌనె!” - “ఏలేశ్వరోపాధ్యాయు బుజ్జయు రాచూరి పెద్ద ఫిరంగి 
యౌనె” - అను పద్యములందు వారి నధిక్షేపించుటయు గమనింపదగినది. ఈ 
శతకకర్త వింతగా కవితనల్లు కవుల నీసడించి “కవులమంచును వింతగా 
నల్లినగాదు, చిత్ర ప్రబంధముల్‌ చేయవలయూుూనని చిత్రకవితపై తనకుగల ఆసక్తి 
వ్యక్తీకరించెను. అనుకరణ ప్రధానమైనను వేణుగోపాలశతకకర్త తన వ్యక్తిత్వము 
నీ విధముగా నిలుపుకొనెను. 

(ఆంధ్ర శతకసాహిత్య వికాసము, పుటలు: 440-444) 


శ్లో; అంసాలంచిత వామకుండలభరం, మందోన్నత భ్రూలతం, 
కించిత్ముంచిత కోమలాధరపుటం, సాచిప్రసారేక్షణమ్‌,! 
ఆలోలాంగుళి పల్లవైర్మురళికా మాపురయంతంముదా, 
మూలే కల్పతరో, ప్రిభంగి లలితం, జానే, జగన్నోహనమ్‌।। 
తా॥ వేణువు నూదుచున్న జగన్నోహనుడైన శ్రీకృష్ణుణ్జి ధ్యానించి 
తెలుసుకుంటున్నాను. ఆ మురళీకృష్ణుడు ఎలా ఉన్నాడంటే - ఎడమ ప్రక్కగా 
తల వంచడంచేత ఆ ప్రక్కనున్న చెవిపోగు బరువు ఎడమమూపుపై ఆనింది. 
కనుబొమలతీగ కొంచెం పైకి లేచింది. కొద్దిగా ముడిచిన మృదువైన పెదవులు 
కలవాడు. (పిల్లనగ్రోవిని ఊదేటప్పుడు మృదువైన పెదవులు కొంచెం ముడిచాడు.) 
చూపులు అడ్డంగా వ్యాపిస్తున్నాయి. (తల కొంత వంచి ఒక ప్రక్కకు వాల్చి, 
వేణువును ఊదేటప్పుడు చూపులు అడ్డంగా నిగుడుతున్నాయి - చూపులు ప్రక్కలకు 
వాలుతున్నాయి - పక్కచూపులు చూస్తున్నాడు.) చలిస్తున్న (అంటే మురళిపై 
రంధ్రాల మీదుగా సంచరిస్తున్న) చిగుళ్ళవంటి వ్రైళ్ళచేత వేణువును సంతోషంగా 
పూరిస్తున్నాడు. కల్పవృక్షం (మందారవృక్షం) మూలంలో (యొదలు దగ్గర) 
ఉన్నాడు. మూడు వంపులచేత (త్రిభంగిచేత) సుందరమైనవాదు. (పాదాలనుండి 
కటివరకు ఎదడమవైపుగా ఒక వంపు; కటినుండి తలవరకు కుడివైపుగా ఒక 
వంపు; తల ఎడమవైపుగా ఒక వంపు.) లోకాలను మోహింపజేసేవాడు. 


31 


సంపాదకీయం: 


జు బి 
నేను నాకృష్ణభ్య ర్తి 
- ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు 


నాకు చిన్నతనంనుంచీ శ్రీకృష్ణుడంటే చాలా ఇష్టం. దీనికి కారణం మా 
అమ్మగారు-కీ. శే. తంగిరాల సీతామహాలక్ష్మిగారు (1907-1990). ఆమె నా 
బాల్యంలో శ్రీకృష్ణునిగురించి ఎన్నో శ్రావ్యమైన పాటలు పాడేది. “కస్తూరి 
రంగరంగా! నా యన్న కావేటి రంగరంగా!” అంటూ శ్రీకృష్ణజననంపాట; 
“మేలుకోరా! నన్నూగన్నయ్యా! నా నల్లానయ్యా!” అంటూ శ్రీకృష్ణుని మేలుకొల్పులు; 
శ్రీకృష్ణుని చల్చులు; కాళశీయమర్దనం-ఇలా ఎన్నో పాటలు పాడేది మా అమ్మ. 
అవన్నీ నా మనసులో హత్తుకుపోయాయి. ప్రాథమిక పాఠశాలలో రెండదవరగళతి 
చదువుతూ ఉండగా (1942లో) మా ఉపాధ్యాయాలు శిష్‌ట్లా రామారావుగారు 
నాకు ఒక అందమైన బాలకృష్ణుని బొమ్మను బహూకరించారు. అది వటపత్రశాయి 
వర్ణచిత్రం. మట్టి ఆకుమీద పడుకొని, కాలిబొటనవ్రేలు నోటిలో పెట్టుకొని, ఎంతో 
సుందరంగా ఉంది ఆ బొమ్మ. ఇప్పటికీ ఆచిత్రం నా మనస్సులో నిలిచిపోయింది. 

పిమ్మట నా యౌవనదశలో రంగస్థలంమీద ఎందరో కృష్ణపాత్రధారుల్ని 
చూచి, వారి పద్యగానం విని ఆనందించాను. ముఖ్యంగా “ఈలపాట” రఘు 
రామయ్యగారంటే నాకు ఎంతో ఇష్టం. పాతిక సంవత్సరాలపాటు నాటకాలలోను, 
సినిమాలలోను ఆయనే అందమైన కృష్ణుడు. తరువాత చలన చిత్రాలలో 
ఎన్‌.టి.రామారావుగారు వచ్చారు. రాముడిపాత్రకు, కృష్ణుని పాత్రకు ఆయనకు 
ఆయనే సాటి అనిపించుకున్నారు. ఇటీవలి కాలంలో పద్యనాటకాలలో డా॥ 
అక్కిరాజు సుందరరామకృష్ణగారు, శ్రీ గుమ్మడి గోపాలకృష్ణగారు, డా॥ మీగడ 
రామలింగస్వామిగారు మొదలైనవారు చూడముచ్చటగా ఉండే కృష్ణులే! అన్నట్టు, 
ఈ శతక పరిష్కర్త శ్రీ మొవ్వవృషాద్రిపతిగారు కూడా ప్రముఖ కృష్ణపాత్రధారియే! 
ప్రసిద్ధ రంగస్థల కృష్ణపాత్రధారి షణ్ముఖ ఆంజనేయరాజుగారిది మా తణుకే! 
వారితో నాకు బాగా పరిచయం ఉండేది. 


ర... 


సుమారు 30 సంవత్సరాల క్రిందట దూరదర్శన్‌లో శ్రీరామానందసాగర్‌గారు 
రామాయణాన్ని శ్రీ బి.ఆర్‌. చోప్రాగారు మహాభారతాన్ని సీరియల్‌గా 
ప్రదర్శించారు. ఈ రెండు ఇతిహాసాలూ చాలా బాగా వచ్చాయి. మొత్తం దేశమంతా 
ఎంతో ఆసక్తిగా చూసింది. రామాయణంలో శ్రీ అరుణ్‌ గోవిల్‌ రాముడుగాను, 
మహాభారతంలో శ్రీనితీష్‌ భరద్వాజ్‌ కృష్ణుడుగాను మహాద్భుతంగా నటించారు. 
ఇద్దరూ చాలా అందంగా జగన్నోహనంగా ఉన్నారు. (సినిమాలలోకాని, 
నాటకాలలో కాని ఒక నటుడు అందంగా ఉన్నాడా లేదా అని నిర్ణయించడానికి 
ఒకే ఒక పరీక్ష (లిట్మస్‌ టెస్ట్‌) ఉంది. అతడు కృష్ణుని వేషానికి, రాముడి వేషానికి 
సరిపోతాడా లేదా అనేది ఆ పరీక్ష సరిపోతే అందమైన నటుడు, లేకపోతే 
సామాన్యనటుడు.) కాని వీరిద్దరినీ చూస్తూ ఉంటే నాకు ఒక పెద్ద అసంతృప్తి 
కలిగింది. ఉత్తరాదివాళ్ళకి మన పురాణపాత్రల గురించిన అవగాహన బొత్తిగా 
శూన్యం! (అది మొత్తం భారతదేశం మీద మన తెలుగువారిలోనే పుష్కలంగా 
ఉంది.) రాముడు, కృష్ణుడు నీలమేఘశ్యాములని, కువలయదళ నీలురని కావ్యాలు 
పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ మహాపురుషులకు నీలిరంగుతో మేకప్‌ చేయాలి. 
కాని దూరదర్శన్‌లో ఈ ఇద్దరికీ ఎజ్జిగా మేకప్‌చేసి చూపించారు. (రాముడు 
నలుపు, లక్ష్మణుడు ఎరుపు; కృష్ణుడు నలుపు, బలరాముడు ఎరుపు.) వీళ్ళ ఎర్రటి 
ముఖాలు చూస్తూ నేను చాలా బాధపడ్డాను. ఆ గోవిల్‌కు, భరద్వాజ్‌కు నీలిరంగు 
మేకప్‌ చేసివుంటే ఇంకా ఎంత బాగుండేవారో కదా! అని అనిపించింది. ఆ 
హిందీ నిర్మాతలు తెలుగువారి పౌరాణిక చిత్రాలలో ఎన్‌.టి.ఆర్‌. రాముని పాత్రను, 
కృష్ణుని పాత్రను సరిగ్గా గమనించినట్లు లేదు. 

నాకు భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ కృష్ణదేవాలయాలన్నీ దర్భించాలనే కోరిక 
బలంగా ఉండేది. గురువాయూరు, ఉడిపి, పండరీపురం, పూరీ, మధురలలోని 
శ్రీకృష్ణపురమాత్మను దర్శించి పులకించి పోయాను. బృందావనంలోని రాధా 
కృష్ణమూర్తిని, ద్వారకానగరంలోని శ్రీకృష్ణుని చూడలేకపోయాను. ఒకసారి “వాడి” 
రైల్వేస్టేషన్‌లో పండరీనాథుని క్యాలెండర్‌ చూసి, అలాగే గుల్చర్లాలో ఒక హోటల్‌లో 
కౌపీనధారియైన గురువాయూరు కృష్ణుని క్యాలెండర్‌ చూసి ఆనందపారవశ్యంలో 
మునిగిపోయాను. 


111 


1995లో బిల్వమంగళ లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతం చదివి ఆశ్చర్యచకితుణ్ణి 
అయిపోయాను. దానిలోని ఎన్నో శ్లోకాలు కంఠస్థంచేసి వేశాను. 1996లో 
పుట్టిన మా మనుమరాలికి “వైజయంతి” అని పేరు పెట్టాను. ఈ కావ్యానికి 
ప్రముఖ పండితులు మల్లంపల్లి శరభయ్యగారిచేత తెలుగులో వ్యాఖ్య వ్రాయించి, 
“బాపు గారిచేత ముఖచిత్రం వేయించి, 1997లో అందంగా ముద్రించి 
శ్రీకృష్ణజయంతినాడు ఆవిష్కరించాను. (ఈ ఆవిష్కరణ మద్రాసులో నాకు మిక్కిలి 
యిష్టమైన చలనచిత్ర నటుడు యస్‌. వి. రంగారావుగారి యింట్లో, కృష్ణభక్తులు, 
సంగీత సాహిత్య ప్రియులు అయిన చిరకాల మిత్రులు శ్రీ వి.ఎ.కె. రంగారావుగారు 
ఆవిష్కరించారు.) ఈ గ్రంథానికి నేను 62 పుటల సుదీర్థమైన పీఠిక వ్రాశాను. 
దీనిలోని శ్లోకాల ఛందస్సును మాన్యమిత్రులు ప్రా॥ కోవెల సంపత్ముమారాచార్య 
గారు చక్కగా విశ్లేషించారు. 1995-96 సంవత్సరకాలంలో మైసూరుజిల్లా 
గుండ్లుపేట దగ్గర గోపాలస్వామికొండమీద నున్న “హిమవద్‌ గోపాలస్వామి” 
వారిని దర్శించడం కూడా నా జీవితంలో గొప్ప అనుభవం. ఈ స్వామిని గురించి 
కన్నడంలో చిన్న పుస్తకం వ్రాసి ప్రచురించాను. (ఈ స్వామి తలచుట్టూ ఎప్పుడూ 
మంచు ఉంటుంది. అందుకే ఆయన హిమవద్‌ గోపాలుడయ్యాడు.) 

మా స్వగ్రామం పశ్చిమగోదావరిజిల్లాలో తణుకుతాలూకాలో (ఇప్పుడు 
ఇరగవరం మండలంలో) ఉన్న “కాకుల యిల్లిందల పబ్బు”. ఇక్కడ మా తాతగారు 
తంగిరాల జగ్గన్నశాస్రిగారు 1925లో వేణుగోపాలస్వామివారి దేవాలయాన్ని 
నిర్మించి, దానికి ఒక ఎకరం పొలం దానంగా వ్రాసి యిచ్చారు. ఆ దేవాలయంలో 
బలరామకృష్ణుల విగ్రహాలను మా తల్లిదండ్రులు ప్రతిష్టించారు. మేము 1948లో 
చదువుల నిమిత్తం తణుకు వచ్చి స్థిరపడ్డాము. అప్పటినుంచి ఇప్పటివరకు తణుకే 
మా స్వగ్రామం అయింది. ఈ తణుకులో (పాతవూరులో) అతిప్రాచీనమైన 
శ్రీకేశవస్వామివారి దేవాలయం ఉంది. ఈ స్వామిమీద ఎవరైనా ప్రాచీనకవి 
వ్రాసిన శతకం ఉందేమో, దానిని తాత్చర్య సహితంగా ముద్రించాలనుకున్నాను. 
అటువంటిది ఏదీ లభించలేదు. (ఆధునిక కాలంలో నా మిత్రుడు కీ.శే. ప్రా॥ 
లకంసాని చక్రధరరావువ్రాసిన “శ్రీకేళంవశతకము” ఉంది.) అందువల్ల 
చిరకాలమిత్రులు, సంగీత నాట్యరంగాలలో కృషిచేసినవారు, శ్రీ కృష్ణభక్తులు, బొబ్బిలి 
రాజవంశీకులు అయిన శ్రీ వి.ఎ.కె. రంగారావుగారు ఏకధాటిగా యాభై 


ర 


సంవత్సరాలపాటు (1966 నుండి 2015 వరకు) ప్రతిసంవత్సరం శ్రీ కృష్ణజయంతి 
నాడు ఎంతో భక్తిప్రపత్తులతో నాట్యార్చన చేసిన కార్వేటినగరం (బిత్తూరు జిల్లాలోని 
శ్రీ వేణుగోపాలస్వామివారు జ్ఞాపకం వచ్చారు. ఆ స్వామిమీద పోలిపెద్ది 
వేంకటరాయకవి రచించిన “వేణుగోపాల శతకం” గుర్తుకు వచ్చింది. అందువల్ల 
దీనిని గ్రహించి, ప్రియమిత్రులు శ్రీ మొవ్వ వృషాద్రిపతిగారిచేత పరిష్మరింపజేసి, 
తాత్పర్యాలు వ్రాయించి ప్రచురిస్తున్నాను. 

ఈ పోలిపెద్ది వేంకటరాయకవి క్రీ.శ. 1800 నుండి 1875 వరకు 
జీవించాడని తెలుస్తోంది. (1) వేణుగోపాలశతకము, (2) లావణ్యశతకము, 
(3) తిట్లదందడకము ఇతని రచనలు. కార్వేటినగరంలో నెలకొన్న శ్రీ వేణుగోపాల 
స్వామివారు ఈ కవి కులదైవం, ఇష్టదైవం. ఇతడు క్రీ.శ. 1860 నుండి 1884 
వరకు కార్వేటి నగరాన్ని పరిపాలించిన శ్రీకుమార వేంకట పెరుమాళ్ళ రాజుగారి 
ఆస్థానకవి. తాను వేణుగోపాలస్వామి భక్తుడననీ, శ్రీ వేంకట పెరుమాళ్ళ రాజుగారి 
ఆభ్రితుడననీ తిట్లదండకంలో స్పష్టంగా చెప్పుకున్నాడు. 

శ్రీ మొవ్వ వృషాద్రిపతిగారు ప్రముఖ పండితులు, ప్రసిద్ధకవి, బహు[గ్రంథకర్త, 
రంగస్థల నటులు, “సాహితీ వాచస్పతి” - “ఉపన్యాస చతురానన” బిరుదాంకితులు. 
ప్రస్తుతం “శ్రీకృష్ణదేవరాయ విజయ ప్రబంధము” అనే మహాకావ్య రచనా నిమగ్నులై 
ఉన్నారు. ఇప్పటికే రండు సంపుటాలు వెలువడ్డాయి. మూదవ సంపుటం త్వరలో 
రాబోతోంది (ఒక్కొక్కసంపుటంలో సుమారు వేయి పద్యాలున్నాయి). ఎంతో పని 
ఒత్తిడిలో ఉండి కూడా, నా కోరికను మన్నించి ఈ శతకాన్ని పరిష్కరించి, 
తాత్పర్యాలు రచించారు. కేవలం తాత్పర్యాలు వ్రాయడమే కాదు, ప్రసక్తాను 
ప్రసక్తంగా ప్రతిపద్యంలోనూ ఎన్నో విషయాలు తెలియజేశారు. పూర్వపండితులు 
ఈ శతకంలో ఏయే పదాలు, పాదాలు మార్చి వేశారో వాటినన్నింటినీ పరిశోధించి 
తమ వ్యాఖ్యలో తెలియజేశారు. మౌలికంగా కవి వ్రాసిన పదాలను మార్చే హక్కు 
ఎవ్వరికీ ఉండదు కదా! (అవి మిక్కిలి అసభ్యంగా ఉంటే అక్కడ చుక్కలు లేదా 
ఒక గీత పెట్టవచ్చును.) 

నేను మొదటినుండీ కృష్ణభక్తుణ్ణి అని చెప్పాను కదా! అందువల్ల ఈ శతకం 
అనుబంధంలో కృష్ణుణ్ణి గురించి అనేక భక్తుల నాల్మలపై నిత్యమూ తాండవించే 
కొన్ని జనప్రియమైన అష్టకాలను ఇచ్చాను. ఊరకే ఇవ్వడం కాదు, వాటికి 


న్న 


తాత్పర్యాలు కూడా వ్రాయించాను. కష్టపడి ఈ తాత్పర్య రచన చేసిన పందితకవి 
నాకు అనుజన్ముని తుల్యులు విద్వాన్‌ గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్రిగారికి 
(నంద్యాల) మిక్కిలి బుణపడి ఉన్నాను. ఈ అష్టకళ్లోకాలను, వీటి తాత్చర్యాలను 
ఒకసారి పర్యవేక్షించి, తగిన సూచనలు చేసిన విద్వాంసులు డా॥ కొడిమడుగు 
నాగేశ్వరశాప్రి గారికి నా నమోవాకములు! 

ఒకసారి, ప్రముఖ ప్రవచనకారులు, హాస్య ప్రసంగ శిఖామణి, కవి పండితులు 
డా॥ గరికిపాటి నరసింహారావుగారు మా 'శ్రీరసొలో పింగళి సూరనగారి 
కళాపూర్ణోదయం గురించి మూడు రోజులపాటు ఎంతో అద్భుతంగా ప్రసంగించారు. 
సహస్రావధానులు కదా! అందులోని శ్రీకృష్ణదందకాన్ని అలవోకగా అప్పచెప్పేశారు. 
నేను ముగ్దుడనైపోయి, అప్పటినుంచీ ఆ దండకాన్ని నిత్యం పారాయణం చేయడం 
మొదలు పెట్టాను. దానిని కూడా ఈ శతకంలో ఒక అనుబంధంగా ఇచ్చాను. 
పండిత మిత్రులు డా॥ సంగనభట్ల నరసయ్యగారు ఈ దందకానికి ప్రతిపదార్థ 
తాత్పర్యాలు వ్రాశారు. వారికి ఎంతో కృతజ్ఞుడను. 

ఇది వేణుగోపాలునిగూర్చిన శతకం కదా! దీనిలో కృష్ణునిగురించి భక్తి 
రసభరితమైన పద్యాలు ఎక్కువగా ఉంటాయని నేను మొదట భావించాను. తీరా 
చూస్తే అటువంటి పద్యాలు మిక్కిలి తక్కువగా ఉన్నాయి. ఆనాటి సామాజిక 
విమర్శతో కూడిన పద్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కవికి తన కాలంనాటి 
సంఘవాతావరణాన్ని చూచి ఒళ్ళుమండిపోయింది. దీనికి తోడు ఒకరాజుగారు 
(బహుశః కార్వేటినగర ప్రభువు అయి ఉండాలి) తనకు ఘనంగా సన్మానం 
చేయాలని సంకల్పిస్తే ఆయన దగ్గరునున్న మంత్రి దానికి అడ్డుపడ్డాడు. దీనితో 
అగ్నిలో ఆజ్యంపోసినట్లయింది. కవిగారు రెచ్చిపోయి పరుషమైన పదజాలంతో, 
(అక్కడక్కడ అశ్లీలంగా కూడా) సమాజాన్ని విమర్శిస్తూ, ప్రత్యేకంగా తనను 
అవమానించిన ఆ దుష్టమంత్రిని పరోక్షంగా తిడుతూ ఎన్నో పద్యాలు అల్లాడు. 
కాని ఈ శతకంలో కొన్ని చోట్ల మంచి మంచి సాంఘిక నీతులు, ధర్మాలు, 
మోక్షమార్దం, వేదాంతం, ఉత్తమరాజు లక్షణాలు, ఉత్తమమంత్రి లక్షణాలు, 
తల్లిదండ్రులపై భక్తి మొదలైనవి కూడా చెప్పాడు ఈ పోలిపెద్ది వేంకటరాయకవి. 

కాని, ఆనాటి సమాజంలోని వివిధ వర్ధాలను దూషించిన తీరు చూచి, 
నేను ఈ శతకాన్ని ముద్రించడానికి కొంచెం వెనుకంజ వేశాను. అప్పుడు మిత్రులు 


ద 


శ్రీవృషాద్రిపతిగారు “ఫరవాలేదు లెండి. ఈ శతకంలో ఉన్నవి మన అభిప్రాయాలు 
కావు; కవి అభిప్రాయాలు. అవి 19వ శతాబ్దిలో ఉన్న ఆనాటి ఆంధ్రదేశ 
సామాజిక స్థితిగతులు. వాటిని ఈనాటిదృష్టితో ఎవరూ చూడరులెండి!” అని 
ధైర్యం చెప్పారు. అప్పుడు ముందుకు వెళ్ళాను. 

ఈ శతకంలోని ప్రయోగాలను పండితులు “శ్రీసూర్యరాయాంధ్రనిఘంటువు” 
లోకి స్వీకరించారు. ఇది ఈ శతక వైశిష్ట్యానికి ఉత్తమ తార్మాణం. 

ఈ శతకకర్తయెన పోలి పెద్ది వేంకటరాయకవి తన కన్న నూరు సంవత్సరాలు 
ముందున్న అడిదము సూరకవి (క్రీశ 1720-1780) రచించిన “రామలింగేశ 
శతకము”ను కొన్ని చోట్ల అనుకరించెను; మరికొన్నిచోట్ల యథాతథముగా అందలి 
పద్యములను స్వీకరించెను(? ్సి ఇట్ట పద్యములను కవియీ తీసికొనెనో లేక తరువాతి 
కాలమున తాళపత్రగ్రంథప్రతులు వ్రాయు లేఖకులు ఇందు చేర్చిరో నిశ్చయముగా 
చెప్పలేము. ఈ శతకములో 78వ పద్యమునుండి 92వ పద్యమువరకుగల 20 
పద్యాలు, మళ్ళీ 96వ పద్యం నుండి 99వ పద్యం వరకుగల 4 పద్యాలు మొత్తం 
బడ్డ సీసపద్యములు సూరకవి రామలింగేశ శతకమునుండి యథాతథముగా 
స్వీకరించినవి (వీనిని పూలగుర్హులతో సూచించాను). ఇన్ని పద్యములను (పైగా 
వరుసగా) ఒక కవి తన పూర్వకవినుండి స్వీకరించెననుట సమంజము కాదు. 
కాబట్టి ఇది ఎవరో “లేఖకాధముడు” చేసిన పని అని నా అభిప్రాయము. ఈ 
వేణుగోపాలశతకములో నున్న మొత్తము పద్యముల సంఖ్య 105. వీనిలో 24 
పద్యములు అడిదము సూరకవివి. కాబట్టి పోలి పెద్ది వెంకటరాయకవి రచించిన 
పద్యములు 81 మాత్రమే మనకు లభించుచున్నవని నిశ్చయింపవలిను. 

విద్వాన్‌ వేదము వేంకటకృష్ణశర్శగారి “శతకవాబ్బ్మయ సర్వస్వము”లో నాకు 
అదనంగా ఒక పద్యం లభించింది. దానితో కలిపి మొత్తం 82 పద్యాలు. 
తజ శతకాన్ని గురించి గొప్ప పరిశోధన చేసిన పండితులు విద్వాన్‌ వేదము వేంకట 
కృష్ణశర్మగారు. వీరికి క్రీ.శ. 1880-క్రీ.శ. 1949 మధ్య ముద్రితములైన వేణుగోపాలశతక 
ప్రతులు ఏడు లభించినవి. వీటిని గురించి శర్మగారు ఈ విధంగా వ్రాశారు “నా 
యొద్దనున్న వేణుగోపాల శతక ప్రతులేడింటిలోను మిక్షిలి ప్రాచీనమైనది క్రీ.శ. 1880లో 


ముద్రింపబడినది. అర్వాచీనమైనది క్రీ.శ. 1949లో అచ్చువేయబడినది. మొదటి దానిలో 
83 పద్యములున్నవి. రెండవ దానిలో 96 పద్యములున్నవి. మిగిలిన ప్రతులలో 80-90 


దర! 


వేణుగోపాలశతకము ప్రాచీనమైన ముద్రణ క్రీ.శ. 1880లో జరిగింది. * 
అర్వాచీనమైన ముద్రణ 2018 ఆగస్టునెలలో డా॥ శ్రీరంగాచార్యగారి 
సంపాదకత్వంలో శ్రీ కొత్త పాండురంగయ్య గారు ప్రచురించారు. మేము (అంటే 
నేను, నా మిత్రులు శ్రీ మొవ్వ వృషాద్రిపతిగారు) ఈ ప్రతిని అనుసరించినాము. 
కాని దీనిలో అడగడుగునా ఎన్నో తప్పులు దొర్లాయి. డా॥ రంగాచార్యగారు 
“అర్చనం” పేరుతో నాలుగు పుటల పీఠిక వ్రాశారు కాని శతకపద్యాలను ఏమీ 
పరిష్కరించలేదు. పైగా పద్యసంఖ్య కూడా తప్పుగా ఇచ్చారు. చివర్లో మూడు 
పద్యాలను పునరుక్తం చేసి, 105 సంఖ్యను 108గా సరిపెట్టారు లేదా కిట్టించారు. 
ఇందులో 104వ పద్యం 67వ పద్యానికి, 105వ పద్యం 69వ పద్యానికి, 108వ 
పద్యం 72వ పద్యానికి పునరుక్తములు. 

విజయవాడలోని నవరత్న బుక్‌ హౌస్‌వారు 2018 సెప్టెంబరు నెలలో 
డా॥ వెలగా వెంకటప్పయ్యగారి సంపాదకత్వంలో “తెలుగు శతకమంజరిని 
ప్రచురించారు. దీనిలోని వేణుగోపాల శతకములో 100 పద్యాలున్నవి. వీటిలో 
రామలింగేశశతకమునుండి గ్రహింపబడిన పద్యాలు కూడా చేరి ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీవారు 1982లో ప్రా॥ కె. గోపాలకృష్ణారావు 
గారి సంపాదకత్వంలో “అధిక్షేప శతకములు” అనే గ్రంథాన్ని ప్రచురించారు. 
దీనిలోగల “వేణుగోపాలశతకము”లో కూడ 105 పద్యాలున్నవి. కాని వీనిలో 
"72 నుండి 91వరకుగల 20 పద్యాలు, తిరిగి 95 నుండి 98 వరకుగల 4 
పద్యాలు, మొత్తం 24 పద్యాలు అడిదము సూరకవి రామలింగేశశతకములోనివే! 

విద్వాన్‌ వేదము వేంకటకృష్ణశర్మగారు 1954లో “శతకవాబ్బయ సర్వస్వము” 
(ప్రథమ సంపుటము)ను వెలువరించినారు. దీనిలో క్రీ.శ 1160 నుండి 1860 
వరకు 700 సంవత్సరాలలో గల 52 మంది శతకకవులనుగురించిన వివరాలతో 


పద్యములకు నడుమ పలు సంఖ్యలుగా ఉన్నవి. పైగా 1880 ప్రతికి 1949 ప్రతికి 
పాఠభేదములు పరిశీలించినచో నా రెండు ప్రతులకును తేడా హస్పిమశకాంతరముగాం 
గనివించుచున్నది. మూలకవి భావములను బరిష్మర్త లంతువట్టుటకు వీలులేని 
విధముగా6 బాదములకుం బాదములే పూర్తిగా మార్చిరి. అట్లు చేయుటవలన, బొత్తిగ 
కవి భావములనే చాల చోట్ల ధ్వంస్వీకరించిరి.” ఆ శతకవాజ్బ్యయ సర్వస్వము, ప్రథమ 
సంపుటము, వుట-136. 


దర 


కూడిన చక్కటి వ్యాసాలు, ఆయాశతకముల వైశిష్టములు సోదాహరణముగా 
నీయబడినవి. ఈ వ్యాసములలో 21వ వ్యాసము పోలిపెద్ది వేంకటరాయకవిని 
గురించి ఉన్నది. ఇది చాలా గొప్పవ్యాసం. దీనిని ఈ గ్రంథంలో అనుబంధంగా 
ఇచ్చాను. ఈ వ్యాసంలో శర్మగారు 19 సీసపద్యాలను ఉదాహరించారు. వీటిలో 
ఒక పద్యం నేడు లభిస్తున్న వేణుగోపాలశతకప్రతులలో దేనిలోనూ లేదు. 
పద్యభావమునుబట్టి (ఇది లోఖిని గురించిన పద్యము కాబట్టి) దీనిని ఈ శతకంలో 
101-102 పద్యాల మధ్య చేర్చాను. పాఠకులు గమనించగలరు. 

నేను “తెలుగు శతకమంజరిలోని వేణుగోపాలశతకమును, ఆంధ్రప్రదేశ్‌ 
సాహిత్య అకాదెమీవారి “అధిక్షేపశతకములు” లోని వేణుగోపాలశతకమును, 
శతకవాబ్బ్యయ సర్వస్వములో వేణుగోపాలశతకమునుండి ఉదాహరింపబడిన 19 
పద్యములను, అడిదము సూరకవి రామలింగేశశతకమునుండి గ్రహింపబడిన 
24 పద్యములను జాగ్రత్తగా పరిశీలించి, పాఠభేదములను సూచించాను. వీనిని 
శ్రీ వృషాద్రిపతిగారు వ్రాసిన తాత్పర్యాల క్రింద “సంపాదకవ్యాఖ్య” అనే పేరుతో 
ఇచ్చినాను. 

అడిదము సూరకవి రచించిన రామలింగేశశతకములో 105 పద్యములున్నవి. 
(మా.శతకరత్నాకరము, ప్రథమ సంపుటము, పుటలు 186-205). సూరకవి 
తిట్టుకవిగా ప్రసిద్ధుడు. “సూరకవి తిట్టు కంసాలి సుత్తిపెట్టు!” అని వాడుక. 
ఇతని చాటువులెన్నియో సుప్రసిద్ధములు. ఇతడు క్రీ.శ.1759లో విజయ 
నగరమును పాలించిన చినవిజయరామరాజుగారి ఆస్థానకవి. “చంద్రాలోకము- 
కవిసంశయ విచ్చేదము-రామలింగేశ శతకము - ఆంధ్రనామశేషము - 
శ్రీరామదండకము” మొదలైన [గ్రంథాలను ఇతడు రచించాడు. ఇతడు సింహాద్రి 
నారసింహశతక కర్తయైన గోగులపాటి కూర్మనాథకవికి సమకాలికుడు. అతని 
వలెనే కళింగాంధ్ర (ఉత్తరాంధ్రకు చెందినవాడు. సూరకవి రామలింగేశ శతకాన్ని 
సీసపద్యాలలోనే వ్రాశాడు; ఎత్తుగీతులూ తేటగీతులే! “రామలింగేశ! రామచంద్ర 
పురవాస!” అనేది ఈ శతకమకుటం. ఈ రామచంద్రపురం శ్రీకాకుళం జిల్లాలోనిది. 

ఈ శతకంలో భక్తి పద్యాలు తక్కువగా ఉన్నాయని కృష్ణభక్తులైన పాఠకులు 
నిరుత్సాహపడవలసిన పనిలేదు. వీరికి సంతృప్తిగా ఉండటంకోసం అనుబంధంలో 
కృష్ణుని గురించిన సుప్రసిద్ధ అష్టకాలు, అహ్టాత్తరశతనామాలు (నామస్తోత్రము- 


మ. 


నామావళి), పింగళిసూరనగారి కృష్ణదండకం ఇచ్చాను. అంతేకాదు, ఏదైనాపుటలో 
ఖాళీవస్తే, అక్కడ బీల్వమంగళ లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతమునుండి ఓక 
అత్యద్భుతమైన శ్లోకాన్ని ముద్రించి, దానికి తాత్పర్యం వ్రాశాను. ఈ శ్లోకాలు 
కూడా శోతలకు “కర్ణామృతము” కాగలవు అనడంలో ఏ మాత్రమూ సందేహం 
లేదు. భక్తపోతన పద్యాలు కూడా అక్కడక్కడ చేర్చాను. వీటిని పారాయణం చేసి 
ఆనందింతురుగాక! 

కృతజ్ఞతలు 

మొదటి నుండియు అత్యుత్తమ విలువలతో జీవితాన్ని గడుపుతున్న నాకు 
నచ్చిన - జనంమెచ్చిన రాజకీయవేత్త, సాహిత్యరసికులు, నిరంతర (గ్రంథ 
పఠనాభిలాషులు, చూచినతోడనే మిక్కిలి ఆకర్షణీయమును వీరరసస్ఫోరకమును 
అగు ముఖ్యవర్చస్సు కలవారు, మహారాష్ట-తమిళనాడు రామ్రాల పూర్వగవర్నరు 
అయిన శ్రీ చెన్నమనేని విద్యాసాగరరావుగారికి నమశ్ళతములతో కూడిన నా 
హృదయపూర్వక కృతజ్ఞతలు... వీరికి కృతజ్ఞతలు చెప్పడానికి రెండు ప్రత్యేక 
కారణాలున్నాయి: - 

(1) నేటి భారతప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంధ్రమోదీగారంటే నాకు 
చెప్పలేనంత వీరారాధన (1౪౦ ₹/0౪1్రు)! అటువంటి మోదీగారి పార్టీకి చెందిన 
పార్టీలో (భారతీయ జనతాపార్దీలో) ఉంటూ ప్రజాసేవ చేస్తున్నందుకు- 

(2) తెలంగాణలోని వీరి స్వగ్రామంలో (రాజన్న-సిరిసిల్ల జిల్లా- “నాగారం” 
(గ్రామంలో) తమ పెద్దన్నగారైన, ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త, 1200102 ౮090233100 
కంయజయజు, పద్మభూషణ్‌ శ్రీ చెన్నమనేని హనుమంతరావుగారి పేరుతో ఒక 
(గ్రంథాలయాన్ని స్థాపించి, గ్రామీణ ప్రజలలో గ్రంథపఠనాభిలాషను పెంచి, 
జ్ఞానాభీవృద్ధిని కావిస్తున్నందుకు- 

వీరు చేస్తున్న మంచి పనికి నేను కూడా తోద్బడాలనే ఉద్దేశంతో నా దగ్గరనున్న 
మిక్షిలి విలువైన ఉత్తమ [గ్రంథాలను (సుమారు 3,000) ఆ గ్రంథాలయానికి 
పంపించాను. వీటిలో వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ - భారత - భాగవతాలు 
(శ్లోక తాత్పర్యాలతోను, పద్యతాత్ప్సర్యాలతోను, వచన రూపంలోను ఉన్నవి, వివిధ 
వ్యాఖ్యానాలతోకూడిన భగవద్దీతలు, టీకాతాత్పర్య సహితంగా ఉన్న మనుచరిత్ర- 


నేద[ే” 


ఆముక్తమాల్యద వంటి ఉత్తమ ప్రబంధాలు, ఎల్జిన హరివంశము, నృసింహ 
పురాణము (టీకాతాత్పర్య సహితము), కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము (టీకా 
తాత్పర్య సహితము) మొదలైనవి ఉన్నాయి. ఆధునిక సాహిత్యంలో విశ్వనాథ 
సత్యనారాయణగారి “రామాయణ కల్పవృక్ష, ౫ _ “వేయిపడగలు” నవల; 
జాషువ, శ్రీథ్రీ, తిలక్‌, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రాచకొండ విశ్వనాథశాస్రి 
మొదలైన ప్రసిద్ధకవి, రచయితల సమగ్ర సంపుటాలున్నాయి. “ఆంధ్రనాటక 
పితామహుడు” ధర్మవరం కృష్ణమాచార్యులవారి నాటక సమగ్ర సంపుటాలున్నాయి. 
“పాతికేళ్ళ తెలుగు కథ” (1990నుండి 2014వరకు), “వందేళ్ళ కథకు వందనాలు” 
మొదలైన కథాసంపుటాలున్నాయి. కాశీమజిలీకథలు, ఇతర జానపదకథలు 
ఉన్నాయి. నా రచనలు: “కాటమరాజుకథలు” - *“రేనాటి సూర్యచంద్రులు” - 
“తెలుగు వీరగాథాకవిత్వము” - “శ్రీకృష్ణకర్ణామృతము” మొదలైనవి ఉన్నాయి. 

ఈ (గ్రంథాలన్నింటినీ ఎంతో సహృదయంతో స్వీకరించిన గౌరవనీయులు 
శ్రీ చెన్నమనేని విద్యాసాగరరావుగారికి మరోమారు నిండు హృదయంతో నా 
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 

నేను ఈ వేణుగోపాలశతకాన్ని మరో [గంథం “కాటమరాజు కథలు” - 
మూడవ సంపుటాన్ని ముద్రిస్తున్నానని మాన్యమిత్రులు, 'రైతుబాంధవులు, “రేనాటి 
సూర్యచంద్రుల స్మారక సమితి” వ్యవన్థాపక అధ్యక్షులు, నంద్యాల పార్లమెంటు 
సభ్యులు అయిన శ్రీ పోచాబ్రవ్మానందరెడ్డిగారికి లేఖ వ్రాశాను. వారు వెంటనే 
స్పందించి, ఎంతో ఉదారహృదయంతో నాకు రూ.50,000/- లు విరాళంగా 
పంపించారు. వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. 
(ఈ విరాళంలో నుండి 20 వేల రూపాయలు తీసి ఈ శతకముద్రణకు 
ఉపయోగిస్తున్నాను. మిగిలినది కాటమరాజుకథలకు ్రత్యేకించాను.) 

ఈ శతకము[ద్రణకు కొందరు బంధుమిత్రులు, శిష్యులు ధనసహాయం 
చేశారు. వారందరికీ నా కృతజ్ఞతాపూర్వక నమస్సులు, ఆశీస్సులు! 

“దానరాధేయ” శ్రీ సకలా నరసింహులుక్రేస్టిగారు;ు మా “శ్రీరస”కు 
“కల్పవృక్షూమైన మాన్యమిత్రులు శ్రీ నారపరాజు సూర్యనారాయణ గారు - నాకు 
ఎల్లప్పుడూ మూలబలం! వీరికి నా నమోవాకములు! 


701 


కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఫోటోలను సేకరించి యిచ్చిన 
వారు ప్రియమిత్రులు శ్రీ కె. గంగరాజుగారు. వీరికి నా ప్రత్యేక ధన్యవాదములు! 

శ్రీ వి.ఎ.కె. రంగారావుగారి ఫోటోలను పంపిన చిరంజీవి శ్రీలింగమనేని 
మహేష్‌కుమార్‌కి నా అశీస్సులు. 

చివరిగా, కాని ముఖ్యంగా చెప్పవలసిన విషయం: - నేను వ్రాతప్రతిని 
పదేపదే మారుస్తూ ఉంటాను. తీసివేతలు, మార్పులు, చేర్పులు చాలా ఉంటాయి. 
పైగా నేను రెండు ప్రూఫులతో సరిపెట్టుకోలేను; మూడు ప్రూఫులు కావాలి. ఈ 
చాదస్తాలన్నింటినీ ఓర్పుతో సహించి, నా వ్రాత ప్రతులన్నింటినీ నీట్‌గా డి.టి.పి. 
చేసి యిస్తున్న ప్రియశిష్యుడు డా॥ తోట వెంకటస్వామికి నా అనంతమైన 


ఆశీస్సులు... 


బెంగుళూరు ఇట్లు 
12. 08. 2020 (శ్రీకృష్ణజయంతి) తంగిరాల వెంకట సుబ్బారావు 


శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! 

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా 

నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! 

నీకున్‌ మొక్కెదం ద్రుంపవే భవలతల్‌ నిత్యానుకంపానిధీ! 
(-బమ్మెరపోతన భాగవతము) 


శ్లో! మధురైకరసం వపుర్విభోః / మథురావీధి చరం భజామహే। 
నగరి మృగశాబలోచనా / నయనేందీవర వర్ష వర్షితమ్‌॥ 

తా; మేము (కౌమారుకృష్ణుని కాంతివంతమైన శరీరాన్ని పూజిస్తాము. అది 

ఎటువంటిదంటే - శృంగారంయొక్క లేదా సౌందర్యంయొక్క ముఖ్యమైన 

సారంలాంటిది (116 90011206 టంలుం6 01 062800! మథురానగర వీథుల్లో 

సంచరించేటువంటిది. ఆ నగరంలోని, లేడిపిల్లల కన్నులవంటి కన్నులు కలిగిన 
యువతులయొక్క కన్నులనే నల్లకలువల వానలో తడిసిపోతున్నటువంటిది! 

(-శ్రీకృష్ణకర్ణామృతము, 8-19) 


71 


శ్లో! “మాతు-కిం యదునాధ? - దేహి చషకం-కింతేన? - పాతుంపయః- 
తన్నాస్య్యద్య-కదాస్తివా? -నిశి -నిశాకావా? -అన్సకారోదయః॥। 
వి లో 
ఆమీల్యాక్షియుగం, “నిశాప్యుపగతా, దేహీ” తి, మాతుర్ముహుః 
వక్షోజాంశుక కర్షణోద్యతకరః కృష్ణస్సపుష్ణాతునః 
(శ్రీకృష్ణకర్ణామృతము, 2-60) 


తా: ముద్దుకృష్ణుడికీ తల్లి యశోదకీ పగలు సంభాషణ జరుగుతోంది: “ఓ అమ్మా!” 
- ఏమిరా! నాయదురాజా?” “నా ఆపుకోర (పాలుత్రాగే గిన్ను ఇయ్యి!” - 
“దానితోం ఏంపని?” - “పాలు త్రాగడంకోసం!” - “పాలు ఇప్పుడులేవు” - 
“మరి ఎప్పుడు ఉంటాయి?” - “రాత్రివేళ” - “రాత్రి అంటే ఏమిటి?” - “చీకటి 
పడటం” అని తల్లి చెప్పగానే, ఆ బాలకృష్ణుడు తన రెండు కళ్ళూ గట్టిగా 
మూసుకొని, “అమ్మా! ఇదిగో రాత్రి వచ్చెసింది! నా పాలగిన్నా యియ్యి!” అంటూ 
తల్లి అయిన యశోద పైటకొంగు పట్టి లాగడంకోసం చేతులు పైకి ఎత్తిన ఆ 
చిన్నికృష్ణుడు మమ్మల్ని కాపాడుగాక! 
శ్లో! “కస్త్వం బాల? -బాలానుజః! - కిమిహతే? - మన్మందిరా శంకయా! - 
యుక్తం తన్నవనీతపాత్ర వివరే హస్తం కిమర్థం న్యసేః? - | 
మాతః కంచన వత్సకం మృగయితుం, మాగా విషాదం క్షణాత్‌” 
ఇత్యేవం వరవల్లకీ ప్రతివచః కృష్ణస్య పుష్టాతు నః ॥ 
(శ్రీకృష్ణకర్ణామృతము, 2-82) 
తా: బాలకృష్ణుడు వెన్న దొంగిలించడంకోసం ఒక గోపిక యింట్లోకి చొరబడ్డాడు. 
అప్పుడు అతనికి ఆ గోపికకు ఇలా సంభాషణ జరుగుతోంది: “బాలకా! ఎవడవు 
నీవు?” - “బలరాముని తమ్ముడను!” - “ఇక్కడ నీకేంపని?” - “మాయిల్లు 
అనుకొని వచ్చేశాను!” - “అది బాగానే ఉంది. కాని వెన్నకుండలో చేయి ఎందుకు 
పెడుతున్నావు?” - “అమ్మా! (ఈ పాత్రలో) ఒక లేగదూడను వెతుకుతున్నాను. 
కొంచెం సేపు బాధపడకు!” - అని ఈ విధంగా చిన్ని కృష్ణుడు గోపికకు ఇచ్చిన 
మేలైన సమాధానం మమ్మల్ని కాపాడుగాక! 


-అళయోః అహడుప్రైల- 


00111 


హృదయావిష్కరణ 
తెలుగు సాహితీప్రక్రియలలో శతకప్రక్రియకు మహోన్నతన్థానం 
ఉన్నది. నా దృష్టిలో స్వచ్చమైన కవితాప్రక్రియ ఇది. (శవ్యకావ్యరచనలో కవి 
వ్యక్తావ్యక్తస్వరూపుడు. తన స్వేయభావాలనే కాక, సందర్భానుసారంగా పాత్రల 
అభిప్రాయాలను కూడ వెల్లడించవలసివస్తుంది. నాటకరచనలో కవి కన్పించడు. 
శతకసాహిత్యంలోని భావాలు స్వచ్చంగా కవిహృదయంనుండి మొగ్గ 
తొడిగినవే. అందుకే దానికి ఆత్మాశయకవిత్వమనే పేరు సార్థకం. కావ్య సాహిత్యంతో 
రమారమి సమానస్థాయిలో గౌరవమర్యాదలందుకొన్న శాఖ యిది. ఒక 
కావ్యంలోని ఒక ఘట్టం కూడా పఠింపని అక్షరాస్యులు ఒక శతకపద్యమైనా 
చెప్పగలిగి ఉంటాడనేది సత్యబద్ధం. శతకవాబ్బయశాఖలో భక్తిశతకాలదే ప్రధాన 
స్థానం. అధిక సంఖ్యాన్థానం కూడా! సుమతీ, వేమన, భాస్మర, కుమార, కుమారీ 
శతకాలవంటి నీతిశతకాలు, ఎంత ప్రాశస్త్యం వహించినా, ఎంతవ్యాప్తి కలిగి 
ఉన్నా భక్తిశతకాలు సంఖ్యాపరంగానే గాక, పాఠకపరంగా కూడా అధిక సంఖ్యాకాలే. 
అయితే భక్తిశతకాలలో నీతి ప్రబోధంఉండదనుకొంటే, అది పొరపాటే. ప్రతి 
భక్తిశతకంలోను, నీతిప్రబోధం కొద్దిగానో గొప్పగానో ఉందే ఉంటుంది. 
కావ్యరచన చేయకున్నా కేవల శతకరచనా హేతువుతో మహాకవుల సరసన 
పెద్దపీట 'పెట్టించుకొన్నవారున్నారు. ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తి మాహాత్య 
రచన చేయకపోయినా శ్రీ కాళహస్తీశ్వర శతకంతోనే మహాకవిగా పరిగణింప 
బదడతాడు. అదే ఒరవడిలో కాసుల పురుషోత్తమమహాకవి తొలివరుసలో 
ఉంటాడు. ఒక వేళ తెలుగులోనికి భాగవతాన్ని పోతన మహాకవి అనువదింపకపోతే 
ఎవరనువదించి ఉండేవారన్నప్రశ్నకు తిరుపతి వేంకటకవులు, కాసుల పురుషోత్తమ 
కవి యనువదించి ఉండేవాడన్నారంటే కవులలో కాసులవారి న్ధానం లెక్కించవచ్చు. 
దాశరథీశతకం, కృష్ణశతకం, శ్రీకాళహస్తీశ్వరశతకం, నరసింహశతకం, దేవకీ 


దర 


నందనశతకం, వృషాధిపశతకం వంటి లెక్కలేనన్ని శతకాలు నేటికీ ప్రజల 
నాలుకలపై తాండవిస్తూనే ఉన్నాయి. 'శేషప్పకవి” ఒకే ఒక్క నరసింహశతకంతో, 
కంచెర్ల గోపన్న (రామదాసుగారు) దాశరథీశతకం ద్వారా మహాకవుల సరసన 
ఉన్నారు. ఈ శతకాలలో అతివేలంగా భక్తితత్వం వెల్లివిరిసిన శతకాలెన్నో 
ఉన్నాయి. వ్యాజస్తుతిశతకాలు, అధిక్షేపశతకాలు, బూతుశతకాలు కూడా ఎన్నో 
ఉన్నాయి. కుందవరపు కవిచౌడప్ప వ్రాసిన కవిచౌడప్పశతకం పచ్చిబూతు 
శతకమైనా, అందులో ఎన్నో నీతులను (త్రవ్విపోశాడు. “బూతాడక నవ్వుపుట్టదు 
దొరకున్‌” అని ప్రకటించి, పది నీతులు - పది బూతులు కలగలిపి శతకం 
వ్రాస్తానని ప్రతినచేసి, దానిని చెల్లించుకొన్నాడు. 'గువ్వలచెన్నా' వంటి ఐహిక 
వ్యక్తుల పేరుతో వెలసిన శతకాలున్నాయి. శతకకవి ఏమాత్రం భయకంపం 
లేకుండా తాను అనుకొన్న భావాలను యథాతథంగా వెల్లడిస్తాడు. శ్రీకృష్ణదేవరాయల 
ఆస్టానకవిగా, “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్లె నీ యతులిత 
మాధురీమహిమ'” అన్న ప్రశంసలందుకొన్నవాడు, “రాజుల్‌ మత్తులు - వారి 
సేవ నరకప్రాయంబు, వారిచ్చునం, భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు 
లాత్మ వ్యధా బీజంబులొ అనీ, 'రాజన్నంతనె పోవునా దయయిు' అని, *ఈ 
రాజకీటము లనీ స్వచ్చమనస్సుతో చెప్పగలిగినాడు. ఒక్కొక్కశతకం, ఒక 
మహాపరిశోధనా గ్రంథంగా ఉన్న శతకాలెన్నో ఉన్నాయి. అంతేకాదు ఒక్క 
శతకపద్యంచాలు మానవజీవితం, సుఖతరం కావటానికి. అలాంటి పద్యాలు 
సుమతీశతకం నిండా ఉన్నాయి. వేమన సామాజికస్పృహ కలిగిన కవితల్లజులలో 
నేటికీ ప్రథముడుగానే ఎన్నబడుతున్నాడు. 

శతకపద్య భావాలు ఎంత తీవ్రంగా, ఎంత తీక్షణంగా, ప్రజలలోనికి 
చొచ్చుకొనిపోయి, సత్యాన్ని కూడా కాదని, తామే వ్యవహావరం నిర్వహిస్తాయో 
ఒక్కవిషయం మనవిచేస్తాను. కృష్ణవేణీ స్రవంతి, 'ఏటిమొగ' అనే గ్రామం దగ్గజ 
సాగరసంగమం చేసింది. కాని, చరిత్రకారులు, ప్రకృతి పరిశోధకులు, లోక 
ప్రజలు కృష్ణానది హంసలదీవియొద్ద సాగరసంగమం చేసిందని వ్రాశారు; 
వ్రాస్తున్నారు. ఇది సత్యదూరం. అఖంద కృష్ణవేణి సాగరసంగమార్థం, ముందుకు 
సాగిపోతూ 'పులిగడ్డ అనే గ్రామ సమీపంలో ఒక పాయచీలి, హంసలదీవివజకు 


నేలోటోట 


ప్రవహించి, సాగరనిమజ్జనంచేసింది. కాని మొత్తంనది '“ఏటిమొగ”' దగ్గజ 
బంగాళాఖాతంలో కలిసింది. మరి యీ పొరపాటుకు కారణం, కాసుల పురుషోత్తమ 
మహాకవి వ్రాసిన 'హంసలదీవి వేణుగోపాలశతకం”. ఆయన మకుటంగా ఆ 
శతకానికి - 

“భావజవిలాస! హంసలదీవివాస! 

లలితకృష్ణాన్టిసంగమస్థలవిహార! 

పరమకరుణాస్వభావ! గోపాలదేవ!” అని వ్రాశాడు. 

ఆ శతకమెంతవ్వాప్తిని చెందిందంటే, పరిశోధకులను సైతం, కృష్ణానది 
హంసలదీవి దగ్గజ సముద్రంలో కలిసిందని వావిడిచి చెప్పించే వణకు వ్యాప్తి 
చెందింది. ఇప్పటికి అదే విషయం పునఃపునః ఉటంకింపబడుతున్నది. ఆ శతక 
కవి వాక్కునకుగల బలమెంతో అర్ధమౌతుంది. 

ప్రస్తుతానికి వస్తున్నాను. ఈ శతకం, వేణుగోపాలశతకం. దీనిని రచించిన 
కవి పోలిపెద్ది వేంకటరాయకవి. ఇది అధిక్షేపశతకం. ఇది ఆంగ్లప్రభుత్వకాలంలో 
నిషేధింపబడింది. దానికి కారణం, భావాలలోనే కాక, శబ్దాలలో సైతం, ఒక 
విప్లవమార్గాన్ని పాటించినవాడీయన. మనం, నిత్యం బూతుపదంగా భావించి, 
నలుగురిలో, సభ్యసమాజంలో ఉచ్చరించటానికి అంగీకరింపని బూతుపదాలను 
యథాతథంగా ఉపయోగించటమే కాక, కులాలను, ఇచ్చవచ్చినట్లు విమర్శించి 
ఉన్నాడు. 

“గోవుల కోయంగం గోసి వండుకతిను 

మాలమాదిగలు భూపాలురైరి - అంటాడు. అమెరికా బ్రిటన్‌ 
మొదలైన పాశ్చాత్య దేశాలలో గోమాంసం వారికి ఆహారపదార్థం. మనకు గోవు 
ధర్మస్వరూపం; పరమపవిత్రం; పరమపూజనీయం. అందువల్ల కవి అంతఘాటుగా 
విమర్శించటానికి వెనుదీయలేదు. 

ఇందులో సూక్ష్మంగా పరిశీలిస్తే బ్రాహ్మణేతరకులాల నన్నింటిని దూషణకు 
గురిచేసిన భావం పాఠకునకు తప్పక అనుభూతమౌతుంది. బ్రాహ్మణేతరులు 
కవులుగా గాయకులుగా చెలామణికావటనికి ఆయన అంగీకరించడు. 
మనదేశంలో వర్ణవ్యవస్థ ఆరోగ్య ప్రదమైన ఆలోచనాకుద్యాల పైననే నిర్మితమైంది. 
నైయాయిక గౌతముడు “ఆర్యాః త్రైవర్ణికా? అన్నాడు. శ్రీకృష్ణస్వామి “చాతుర్వర్హ్యం 


7004 


మయాసృష్టం గుణకర్మవిభాగశవ అన్నాడు. ఇందులో మన విద్వత్ర్రముఖులు 
“'చాతుర్వర్హ్యం మయాసృష్టం' అన్న దానివజకే స్వీకరించారుగాని తదుపరి భావాన్ని 
విస్మరించారు. అంతేకాదు- 

“జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం” 

“'దానమీశ్చరభావశ్చ క్షౌత్రంకర్మ స్వభావజంి 

“కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం” 

“పరిచర్యాత్మకంకర్మ శూద్రస్యాపి స్వభావజం” 

అని మోక్షసన్వ్యాసయోగంలో శ్రీకృష్ణస్వామి పేర్కొన్నాడు. అంటే కుమ్మరి 
కొడుకు కుమ్మరియని, వైశ్యుని కొడుకు వైశ్యుడని అర్ధంకాదు. ఒక వ్యక్తి మనస్సులో 
సహజంగా ఏర్పడిన భావసంపదనుబట్టి కులం నిర్ణయింపబడవలెనని ఆయన 
తాత్పర్యమేగాని, పుట్టుకచేతనే అవి నిర్ణయింహాదని అర్ధము. పూర్వపాలకులందజు 
క్షతియవంశజులా? కారు. వారు క్షత్రియులమనే చెప్పుకొన్నారు. క్షాత్రం వారి 
స్వభావకర్మ. దానిని బట్టి అతని కులం భావింపబడవలెనని గీతాచార్యుని భావం. 
దీనిని వదలటం వల్లనే యిన్ని అనర్థభావాలేర్చడటానికి కారణాలయ్యాయి. కీ.శే. 
సాహితీ తలస్పర్మమొనరించిన పింగళివారు, కులవిభాగ నిర్ణయం, మరల 
జరుగవలెనంటూ ఉండేవారు. 

'నాస్తితు పంచమః అని మనపూర్వులే అన్నారు. అందుకే జాషువా మహాకవి- 

“ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు 

నలుగురు కుమారులనుట విన్నాముగాని 

పసరమునకన్న హీనుండు భాగ్యరహితు 

దబైదవకుమారుదెవ్వడమ్మా? సవిత్రి"” అని భారతాంబను ప్రశ్నించాడు. 

ఈనాడు నేను చూచిన రెండు నవలలలో బూతులు (అసభ్యపదాలు) 
యథాతథంగా వాడుకొన్నారు. అయినా! సమాజం వారిని తప్పు పట్టలేదు. 
వారికి పురస్కారాలు కూడా అందించిన విషయం నాకు తెలుసు. 

ఏది ఏమైనా ఈ కవికి లోకజ్ఞానం చాలా ఎక్కువ. ఆ అనుభవాలన్నింటిని 
ఇందులో కుప్పపోశారు. 

“మాచకమ్మ సమర్త మఖ పుబ్బ హస్త చి 

త్తాయెనేమి పునర్వసాయెనేమి?” 


70061 


కన్య తొలిరజస్వలానక్షత్రం మంచిది కాకుంటే అనేక దోషనివారణ 
పూజాపురస్మారాలను ఆచరించాలి. అసలే మాచకమ్మ. అంటే ఆమె రజస్వలకాదు. 
ప్రీత్వం రాదు. అలాంటి ప్రీ రజస్వల కావాలిగాని, అది మంచి నక్ష్మత్రమో? 
కాదో? అని ఎంచట మెందుకు? ఆమెకు పస్రీత్వం వచ్చింది - అదే చాలు. 
“వేశ్య కొడుకు అబ్బకు పెట్టు తద్దినంబు” తన తండ్రి ఎవడని? ఎవ్వరికి 
పెడతాడు తద్దినం? ఇవన్నీ వ్యర్థాలని కవి భావం. ఇలాంటివి శతకంలో కోకొల్లలు. 
వేణుగోపాలశతకాలు నేను చూచినవే నాలుగు దాకా ఉన్నవి. 
కాసుల పురుషోత్తం మహాకవి హంసలదీవి గోపాలశతకం గురించి ముందే 
విన్నవించాను. పోలి పెద్దివారి శతకమిది. ఇవి కాక, “పూడివాడ” నా అభిజనం. 
అది ఒక కుగ్రామం. మా పితామహులు మహర్షి వేంకటదాసస్వామిగారు 
స్వయంగా రాజ్యలక్ష్మీ సత్యభామా హనుమత్సమేత వేణుగోపాలస్వామి దేవాలయం 
కట్టించి, తన ఆస్తిలో ఎక్కువ భాగం స్వామికే సమర్పించారు. శతసంవత్సరాలు 
దాటిపోయినా నేటికీ ఆ ఆలయం, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, 
వార్షికోత్సవాలతో మహావైభవంగా భక్తుల నాకర్షిస్తున్నది. మాతాతగారు 
సంస్కృతాంధ్ర విద్వన్మణులు. శతాధిక గ్రంథకర్త. మా తండ్రిగారు బాష్యాంత 
తర్మవిద్వాంసులు. మా మూడవ పినతండ్రి దాశరథి సూరిగారు తర్మవేదాంత 
విపశ్చితులు. ఆస్వామి దయచేతనే, యీ శతకం నేను పరిష్కరించటం జరిగిందేమో! 
మా తాతగారు పూడివాడ వేణుగోపాలశతకం నుండి మచ్చునకు ఒక 
పద్యం: - 
వరరుక్శిణీమనస్సరసీజ దినరాజ! 
భద్రావధూమణీ భావనిలయ! 
రాధా సమారాధనాధార! సత్యభా 
మా శయోల్లాస నివేశితాంగ! 
జాంబవత్తనయా ప్రశస్తార్దణార్హ] కా 
లిందీ హృదబ్ద మిళింద! నగ్న 
జిత్సుతాప్రియ! విలాసీలక్షణా మిత్ర 
విందానుమోదిత విభవధుర్య! 


ం0ంత11 


షోడశ సహస్ర కామినీ షోడశోప 

చార సంతోషితస్వాంత! జలజనాభ! 

వర్ణితవిలాస! శ్రీపూడివాడవాస! 

వేణుగోపాల! జగతీ పవిత్రశీల! 

ఈ విధంగా భక్తిభావబంధురంగా ఈ శతకం వ్రాశారు. 

మా పినతండ్రిగారు కీ.శే. దాశరథిసూరిగారు - 

స. గాంగేయమయ దుకూల! 

మదనగోపాల! రాధికాహృదయలోల” 

అనే మకుటంతో ఒక శతకం వ్రాశారు. * 

ఈ విధంగా మా ఇలువేలుపైన శ్రీ వేణుగోపాలుడే ఈయవకాశం శ్రీ 
తంగిరాలవారి ద్వారా నాకందించాదేమో! 

ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావుగారు నిత్యసాహిత్య పరిశోధకులు. 
నిరంతర సాహితీవిచార భావామృతసాగర నిమగ్నచిత్తులు. ముఖ్యంగా పరశు 
రామునికథలు, అంకమ్మకథలు, పల్నాటివీరకథలు, కాటమరాజుకథలు, 
బొబ్బిలికథ, దేసింగురాజుకథ, ఆరెమరాటీలకథ, ఉయ్యాలవాడ నరసింహారెద్దికథ, 
చిన్నపరెడ్డికథ మొదలైన వీరగాథలను లోతుగా పరిశీలించి, ప్రామాణికమైన 
ఎన్నో అద్వితీయ పరిశోధనాగ్రంథాలను వెలువరించిన జ్ఞానళిఖరి. నిత్యమందస్మిత 
వదనులు; మధురభాషి “శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య”ను అను సాహిత్య 
సంస్థను స్థాపించి, ఆ ప్రాంతమంతా సాహితీశతపత్రపరిమళములతో సాహితీ 
రసికహ్పదయాలను మత్తెక్కించిన రసప్రవాహసద్భశులు. ఇతరులలోని గుణాలను 
దర్శించి ప్రోత్సహింపగల సహృదయులు. 

నేను యం.ఏ శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్నవేళ 
(1963-65) వారు పరిశోధనచేయుచున్నారు. అక్కడే కీ.శే. పింగళివారికి 
శుశ్రూషచేసి, అత్యధిక జ్ఞానసంపదతోపాటు, “డాక్టరేటు పట్టాకూడా సంపాదించి, 
బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు సాహితీ విభాగాన్ని స్థాపించి, దానికి 


*ఈ శతకాన్ని నేను తాత్పర్య సహితంగా త్వరలో ముద్రించబోతున్నాను- తంగిరాల 


ల. 


ఆచార్యులుగా అధ్యక్షులుగా ఎన్నో ఏండ్లు తెలుగు సాహితీ సరస్వతిని అర్చించారు. 

నేను 1991 ప్రాంతంలో వారి శిష్యరికంలో పరిశోధన చేయటానికి 
బెంగుళూరు వెళ్ళి వారిని కలిశాను. వారంగీకరించారు. అప్పటికి నేను ఉద్యోగ 
విరమణకు దగ్గణలో ఉన్నాను. నా కుమార్తె వివాహం చేయవలసి వచ్చింది. 
కొన్ని ఆర్థిక, కుటుంబ పరిస్థితుల వల్ల నేనా ప్రయత్నం విరమించవలసివచ్చింది. 

పూజ్యులు డా॥ శ్రీరంగాచార్య మహోదయుల పీఠికతో వెలువడిన 
వేణుగోపాలశతకం ఆచార్య తంగిరాలవారే నాకు పంపారు. దానిని పరిష్కరిస్తే 
ప్రచురిస్తామన్నారు. మా యిద్దరికి, ఉమ్మడి స్నేహితు లొకరున్నారు. ఉన్మానియా 
విశ్వవిద్యాలయ ఆచార్యులు శ్రీమాన్‌ తంగెడ కిషన్‌రావుగారు. వారు నన్ను 
ప్రోత్సహించారు. ఆచార్య తంగిరాలవారు ఈ శతకాన్ని పూర్తిగా పరిశీలించి 
“ఈ పద్యాలు కొన్ని యీనాటి ఆచారవ్యవహారాలకు భిన్నంగా ఉన్నాయి. మనం 
ప్రకటించవచ్చా?” అని అనుమానించారు. “ఇంతకు ముందు ఎందరో 
ప్రకటించారు. సాహిత్య అకాడమీ కూడా ప్రచురించింది. ఆనాటి సాంఫికపరిస్థితుల 
కోసమైనా యథాతథంగా ప్రచురించవచ్చు” నన్నాను. వారు సహృదయతతో 
వెంటనే అంగీకరించారు. 

ఈ [గ్రంథాన్ని పాఠకకరకమలాలకు అందిస్తున్న ఆచార్య తంగిరాల వెంకట 
సుబ్బారావగారికి, విశ్రాంతాచార్య తంగెడ కిషన్‌రావగారికి, శ్రీమాన్‌ శ్రీరంగాచార్య 
గారికి, చక్కగా నిర్జోషంగా డిటిపి చేసిన మా బంధువు డా॥ తోట వెంకటస్వామి 
గారికి, సుందరంగా ముద్రించిన ఓంకార్‌ ఆఫ్‌సెట్‌ ముద్రాపకులకు, సహస్ర 
కృతజ్ఞతాపూర్వక నమస్సులు. 


రేపల్లె ఇట్లు 
శర్వరీ - కార్తీకం “సాహితీ వాచస్పతి” 
22.11.2020 మొవ్వ వృషాద్రిపతి 


నటట” 


దేవకీసుతుం డేవేళ దిక్కు నాకు! 


కుప్పించి యెగసినం గుండలమ్ముల కాంతి 

గగన భాగంబెల్లం గప్పికొనంగ, 
నుజికిన నోర్వక యుదరంబులో నున్న 

జగముల వై్రేంగున జగతి గదలం 
జక్రంబుం జేపట్టి చనుదెంచు రయమునం 

బైనున్న పచ్చని పటము జాజ, 
“నమ్మితి నాలావు, నగుంబాటు సేయక 

మన్నిపు, మని క్రీడి మరలం దిగువం 
తే. గరికి లంఘించు సింహంబు కరణి మెజసి, 

'నేండు భీష్మునిం జంపుదు, నిన్నుంగాతు, 

విడువుమర్జుని యనుచు మద్విశిఖవృష్టిం 

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు! 
తా. ఆనాడు యుద్ధరంగంలో నా శరవర్నానికి తట్టుకోలేక, నన్ను చంపి అర్జునుని 
రక్షించాలనే ఉద్దేశంతో, నా పైకి చక్రాన్ని చేపట్టి దుముకుచున్న నీ వీరగంభీర 
స్వరూపం నాకు ఇప్పటికీ కన్నులకు కట్టినట్లుగానే ఉంది. రథంపైనుండి ఎగిరి 
దూకుతున్నప్పుడు నీ కుండలాల కాంతి ఆకాశమంతటా వ్యాపించింది. ముందుకు 
లంఘిస్తున్నప్పుడు కుక్షిలోనున్న పిండాండం కదలిపోగా, దాని బరువుకు 
వెలుపలనున్న బ్రహ్మాండమంతా కంపించింది. చక్రాన్ని చేత ధరించి ముందుకు 
దూకుతున్నప్పుడు పైనున్న బంగారు ఉత్తరీయం క్రిందకు జారిపోయినా, భక్త 
సంరక్షణార్థం నడుముకట్టిన స్వామి, వేషాన్ని చక్కదిద్దుకోవడంలో శ్రద్ధ చూపలేదు. 
నా పరాక్రమంపై నాకు విశ్వాసం ఉందని నమ్ముకొన్ననన్ను నలుగురిలో 
నవ్వులపాలు చేయవద్దని, క్రీడి వెనుకకు లాగుతున్నా ఆ ఆర్తత్రాణ పరాయణుడు 
పట్టించుకోలేదు. ఏనుగుపై లంఘించే సంహింపిల్లలాగ ముందుకు దుమికివేశాడు. 
“ఈ రోజు భీష్ముణ్ణి చంపి, అర్జునుణ్ణి రక్షిస్తాను” అని అరిచాడు. “నన్ను విడిచిపెట్టు. 
ఈ గాంగేయుని సంగతి నేటితో సరి” అని పై బడిన భక్తరక్షణపరాయణుడు 
నాకు సదా రక్షగా నుండుగాక! 


బ్రా 


య... 


వేణుగోపాల శతకము 


పోలి పెద్ది వేంకటరాయకవి 


సీ శ్రీ రుక్మిణీ ముఖసారస మార్తాండ! 
సత్యభామా మనశ్శళి చకోర! 
జాంబవతీ కుచశైల కంధర! మిత్ర 
విందా సుధాధరబింబ కీర! 
భద్రవయోవన భద్రేభరాజ! క 
లిందాత్మజా చిదానందనిలయ! 
లక్షణా శృంగార వీక్షణ కాసార 
హంస! సుధేష్టాగుణాపహార! 
తే॥గీ॥ సుందరకపోల! విబుధసంస్తుత కృపాల 
వాల! ధృతశైల! కాంచనవర్ణచేల! 
మదిరపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! క్ష 


ఈ వేణుగోపాల శతకము తొలుత 1936లో డైమండ్‌ ముద్రాక్షరశాలలో 
ముద్రింపించి ప్రకటింపబడినది. తరువాత ఎందరో దీనిని ప్రచురించినారు. కవి 
మహాప్రతిభాశాలి. కాని సమాజరీతిని చూచి కోపించి పద్యములలో ఎన్నో బూతులు 
వ్రాసినాడు. అందువలన ఈ మహాశతకము ప్రభుత్వముచే నిషేధితమైనది. తరువాత 
పండితులు - ఆ బూతులను సంస్కరించి నిర్దుష్టముగా ప్రచురించిరి. 2013వ 
సంవత్సరమున శ్రీ కొత్త పాండురంగయ్యగారిచే డా॥ శ్రీ రంగాచార్యగారి 


| 


| వేణుగోపాలశతకము 


సంపాదకత్వములో హైదరాబాదునుండి ప్రచురింపబడిన శతకములో ఈ పద్యము 
మూడవ పద్యముగా ప్రచురింపబడినది. నా యొద్దనున్న ప్రాచీనప్రతిలో ఈ 
పద్యమే ప్రథమము. ఇదే బెచిత్యవంతమని నా అభిప్రాయము. మహాకవులందజు 
శ్రీకారముతోనే శతకరచన ప్రారంభించిరి. శ్రీకృష్ణుని పట్టపురాణి రుక్కిణి. ఆమె 
లక్ష్మీస్వరూష. అందులకై ఆమె ప్రార్ధనతో పద్య ప్రారంభము చేయుట సర్వవిధముల 
సముచితము. (పాండురంగయ్యగారు ప్రచురించిన శతకమునే నేను ఆధారముగా 
చేసికొని, నా దగ్గరనున్న ప్రాచీన ప్రతితో పోల్చుకొనుచు, ఈ శతకమును 
పరిష్మరించుచు, తాత్పర్యములు వ్రాసితిని.) 


తాత్పర్యము: శ్రీ రుక్మిణీదేవి ముఖపద్మమునకు సూర్యుడవైనవాడా! సత్యభామా 
మనశ్చంద్రునకు చకోరమైనవాడా (వెన్నెలపులుగు) జాంబవతీ స్తనయుగ్మ 
పర్వతమును మేఘమువలె ఆక్రమించినవాడా! మిత్రవిందాదేవి క్రింది పెదవియను 
అమృతము వంటి దొండపండునకు రామచిలుకవైనవాడా! భద్రాదేవీ 
యౌవనారణ్యములో భద్రగజరాజమువలె సంచరించువాడా! కాళిందీ 
హృదయమునకు చిదానంద స్వ్పరూపమైనవాడా! లక్షణాదేవి శృంగారపు చూపులనే 
సరోవరములో రాజహంసవై విహరించువాడా! సుధేష్టాదేవి సద్దుణములను 
కొల్లగొట్టినవాడా! చక్కని చెక్కిళ్ళు గలవాడా! పండితులచే (దేవతలచే) 
కొనియాడబడుచున్న దయకు న్ధానమైనవాడా! గోవర్ధన పర్వతమును ధరించినవాడా! 
బంగారు వస్త్రమును ధరించినవాడా! మదించిన శత్రువుల నడగించువాడా! 
(కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను అంతశ్ళత్రువుల నడగించువాడా!) 
మునుల హృదయములందు నిరంతరము చరింప ఆసక్తి కలవాడా! వేణువును 
ధరించి గోవులను, గోపాలురను కాపాడినవాడా! భక్తులను రక్షించుటయే శీలముగా 
కలవాడా! (మదరిపు విఫాల-మద = మదించిన; రిపు = శత్రువులను; విఫాల 
= నశింపజేయువాడా!; భక్త సంత్రాణశీల - భక్త = భక్తులను; సంత్రాణ = 
చక్కగా రక్షించుటయను; శీల = గుణము కలవాడా!; వేణుగోపాల = ఓ 
వేణుగోపాలుడా!) 


పోలిపెద్ది వేంకటరాయకవి ] 


సంపాదక వ్యాఖ్య: - 

ఈ పద్యమును కవి శ్రీకారముతో ప్రారంభించు టయు, ఇందు శ్రీ కృష్ణుని 
అష్టభార్యలను గురించి ప్రన్తావించుటయు కారణముగా, ఈ పద్యమే తాలి 
పద్యమనుటకు సందియము లేదు. శ్రీకృష్ణుని అష్టమహిషులు “రుక్కిణి- 
సత్యభామ -జాంబవతి -మిత్రవింద -భద్ర-సుదంత -కాళింది -లక్షణ”. కాని ఈ 
కవి 'సుదంతికు బదులుగా “సుధేష్ట అనినాడు - *“సుదంతా గుణాపహార” 
అనినను గణభంగము కాదు. “సుధేష్ణ విరటుని భార్య. కాసుల పురుషోత్తమకవి 
తన “హంసలదీవి గోపాలశతకముూును కూడ అష్టమహిషుల స్తుతితోడనే 
ప్రారంభించినాడు. అతదు “సుదంతినే పేర్మొనినాడు. కాబట్టి ఈ కవి “సుదంత”కు 
బదులు “సుధేష్టును పేర్ళొనుట పొరపాటు. నవరత్న బుక్‌ హౌస్‌, విజయవాడవారు 
2013లో సెప్టెంబరు నెలలో డా! వెలగా వెంకటప్పయ్యగారి సంపాదకత్వములో 
“తెలుగు శతకమంజరి” అను గ్రంథమును ప్రచురించినారు. దానిలో వేణుగోపాల 
శతకము” ఉన్నది. అందు “సుదంతా గుణాపహార!” అనియే యున్నది. కాని 
మేము (అనగా నేనును మిత్రులు శ్రీ మొవ్వ వృషాద్రిపతిగారును) 2013 ఆగస్టు 
నెలలో శ్రీ కొత్త పాండురంగయ్యగారు, డా॥ శ్రీ రంగాచార్యగారి సంపాదకత్వములో 
ప్రచురించిన “వేణుగోపాలశతకము”ను అనుసరించినాము. దురదృష్టవశాత్తు 
ఈ శతకములో అడుగడుగునను ఎన్నియో తప్పులు దొరలినవి. వానిలో నిది 
యొకటి. దీనినిబట్టి తెలుగు శతకమంజరి లోని వేణుగోపాలశతకములో తప్పులు 
లేవని అర్థము కాదు. పాండురంగయ్య, రంగాచార్యుల శతకములో కన్న తక్కువగా 
నున్నవి - అంతే. ఇటీవల మిత్రులు శ్రీవాడపల్లి శేషతల్పశాయిగారు 
(జురమ200జ26.00ము ఒక పాత ప్రతిని నాకు పంపినారు. దానిని కూడ ఒక 
దానిని కూడ సరిపోల్చుకొనుచు ఈ శతకములోని పద్యములను సవరించుకొనుచు 
పాఠాంతరములు సూచించినాను. శేషతల్పశాయి గారు పంపిన ప్రతి 1982లో 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమివారు ప్రచురించిన “అధిక్షేప శతకములు”లోని 
“వేణుగోపాలశతకము.” కాని దీనిలో కూడ “సుధేష్టా గుణాపహారగ?” అనియున్నది. 
ఇది కూడ తప్పని నా భావన - తంగిరాల. 


| వేణుగోపాలశతకము 


సీ, కౌస్తుభవక్ష! శ్రీకరపాదరాజీవ! 
దీనశరణ్య! మహానుభావ! 
కరిరాజవరద! భాస్కరకోటిసంకాశ! 
పవనభుగ్వరశాయి! పరమపురుష! 
వేదవేద్యానంతవిభవ! చతుర్దశ 
భువనశోభనకీర్తి! పుణ్యమూర్తి! 
వైకుంఠపట్టణవాస! యోగానంద! 
విహగరాడ్వాహన! విశ్వరూప! 
తే॥గీ! నీలనిభగాత్ర! శ్రీరమణీకళత్ర! 
సద్గుణస్తోమ! యదుకులసార్వభౌమ! 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 2 


తా; మదశత్రు వినాశకా! మౌనిజన హృదయలోలా! భక్తరక్షణ పారీణా! ఓ 
వేణుగోపాలా! కౌస్తుభదివ్య రత్నమును వక్ష్యస్థలమున ధరించువాడా! శుభములు 
కలిగించు పాదపద్మములుగలవాడా! దీనులైనవారికి శరణు పొందదగినవాడా! 
మహానుభావా! గజేంద్రునకు వరములిచ్చినవాడా! కోటిసంఖ్యాక సూర్యతేజస్సు 
గలవాడా! వాతాశనుడైన ఆదిశేషుడే శయ్యగా గలిగినవాడా! ఓ పరమపురుషా! 
మోక్షమిచ్చుట కధికారివైనవాడా! వేదములచే తెలియదగిన అనంత తత్త్వము 
కలిగినవాదా! పదునాల్ద్డులోకములకు వ్యాపించిన శుభకీర్తి కలవాడా! పుణ్యమే 
ఆకారముగా గలవాడా! వైకుంఠనగరమే వాసముగా గలవాడా! యోగనిద్రా 
పరవశుడవై ఆనందస్వరూపుడవైనవాడా! పక్షిరాజైన గరుత్మంతుని వాహనముగా 
కలవాడా! విశ్వమే ఆకారముగా గలవాడా! నల్లని క్రొక్కారు మేఘ వర్ణముచే 
శోభించు శరీరము కలవాడా! శ్రీ లక్ష్మీరమణీమణిని భార్యగా పొందినవాడా! 
సద్గుణ సమూహములకు స్టానమైనవాడా! యదువంశ నార్వభౌమా! (అన్నియు 
సంబోధనములే) 


పోలిపెద్ది వేంకటరాయకవి | 


కౌస్తుభము = ఒక దివ్యరత్న విశేషము. దేవదానవులు క్షీరసాగరము 
మథింపగా నందు జనించినది. దానిని శ్రీహరి వక్షస్థలమున ధరించెను. పవనభుక్‌ 
= గాలినే ఆహారముగా తీసికొనుననది - పాము. తెలుగులో దీనిని “గాలిమేపరి” 
యందురు. విహగము = ఆకాశమునందు గమించునది - పక్షి వీనికి రాజు 
గరుత్మంతుడు - విహగరాట్‌. 
ఈ పద్యము తేటగీతిలో ప్రతిపాదములోను అంత్యప్రాసను పాటించినాడు. 
పై సీసపద్యమున నొక పాదమున పాటింపబడినది. 
స్కీ నిను సదా హృత్క్మంజమునం బాయకుండ నా 
ప్రహ్ణాదువలెను నేర్పరినిం గాను, 
ఏ వేళ నిన్ను ధ్యానించుచుండుటకు నా 
దృఢచిత్తుందైనట్టి ధ్రువుండం గాను, 
సతతంబు నిన్ను సంస్తుతి సేయుచుండ నా 
వేశిరంబుల సర్పవిభుండం గాను, 
న్స్‌ విశ్వరూపంబు సేవించుటకు సహ 
్రాక్షముల్‌ గల్లు వాసవుండం గాను, 
తే॥గీ॥। ఇట్టి వారలం గృపంజూచు టెచ్చుగాదు 
దేవ! నావంటి దీనునిం బ్రోవవలయు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! తి 
తా: వేణుగోపాలా! నిన్నెల్లప్పుడును మనోంబుజమున వదలకుండ నుండుటకు 
ప్రహ్లాదుని నేర్చువంటి నేర్పుకలవాడను కాను. అన్నివేళలలయందును నిన్ను 
ధ్యానించుచుండుటకు దృఢచిత్తుడైన 'ధ్రువుడను కాను. ఎల్లప్పుడును నిన్ను 
స్తుతించుచుండుటకు వేయితలలు కలిగిన శేషుడను కాను. నీ విశ్వరూపమును 
సందర్శించి సేవించుటకు వేయి నేత్రములుగల ఇంద్రుడను కాను. ఇటువంటి 
వారిని దయతో ప్రోచుట గొప్పతనము కాదు. నా వంటి దీనుని బ్రోవవలయును. 
అదియే గొప్పతనము. 


| వేణుగోపాలశతకము 


ఈ పద్యమున -ోదృథఢచిత్తుండైనట్టి ధ్రువుండంగాను” అను పాదమున యతి 
భంగమైనది. దృ-ధ్రులకు యతిమైత్రి చెల్లదు. “ధ్రువముగా దృఢమనో 
ధ్రువుండంగాను అని మారిస్తే దోషపరిహరణమౌతుంది. 
సీసపద్య చివరిపాదములో “సహ, (స్రాక్షముల్‌ గల్టు వాసవుండంగాను” 
“సహస్ర + అక్ష = సహస్రాక్ష) - *స్రొమీద అచ్చు 'అ' ఉన్నది. దానికి, సకారముతో 
యతి అఖండయతి. దానిని పూర్వకవులు అంగీకరింపలేదు. కావున *సహ, 
“సాక్షముల్‌ గల హరిహయుండంగాను” అనినచో, అఖండదయతి దోషము 
తొలగిపోవును. 
అట్లే, “వేళ నిన్ను ధ్యానించు” దీనిని “ఇంచుకాగమయతి” అందురు. 
దీనిని లాక్షణికులు అంగీకరింపలేదు. పూర్వకవులు ప్రయోగింపలేదు. ఆధునిక 
కవులు దీనిని విరివిగా ప్రయోగించుచున్నారు. 
స్కీ భానుకోటి ప్రభాభాసురంబగు వెల్లు, 
పరులు సూచినం గానంబదని వెల్లు; 
గురుకృపచేం గాక నరయనేరని వెల్లు, 
నమృతంపు దృష్టిచే నమరు వెల్లు; 
విద్యుల్లతా పరివేష్టితంబగు వెల్లు, 
ఘననీలకాంతులం [గ్రక్కు వెల్లు; 
దశవిధ ప్రణవనాదములు గల్గిన వెల్లు, 
మౌనులెన్నంగ రమ్యమైన వెల్లు; 
తే॥గీ॥ అది మధ్యాంత రహిత మైనట్టి వెల్లు, 
నిట్టి వెల్లును సేవింపనట్టి చెడ్డ 
వారి కేల లభించుం గైవల్యపదము? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! త్త 
తా: ఓ వేణుగోపాలా! కోటిమంది సూర్యులు ఒక్కసారి ఉదయించినచో ఎటువంటి 
దేదీష్యమానకాంతి కలుగునో అంతటి కాంతికలవాడా! జ్ఞానరహితులు, పరమాత్మ 


పోలిపెద్ది వేంకటరాయకవి | 


విషయము తెలియనివారు చూచినను కనబడకపోవని కాంతికలవాడా! 
(భక్తులకు-జ్ఞానులకు ఆ వెలుగు దేదీప్యమానముగా గోచరించును. అజ్ఞానులకు, 
నాస్తికులకు గోచరింపదు.) గురుకృపాకటాక్షముచేతనే ఆ వెలుగును చూడగలము 
తప్ప లేనిచో చూడలేము. అమృతదృష్టితో నతిశయించిన కాంతి. మెజపుతీగల 
కాంతిచే పరివేష్టింపబడిన (చుట్టబడిన) కాంతి, నీలమేఘకాంతులను వెదచల్లు 
దివ్యకాంతి - శ్రీకృష్ణస్వామి నీలమేఘశ్యామసుందరుడు కదా! పదివిధముల 
ఉచ్చారణగల 'ఓం) అను ప్రణవాక్షర దివ్యనాదము విననైన కాంతి. మునీశ్చ్వరులకు 
రమ్యాతిరమ్యమైన కాంతి. పుట్టుక - వృద్ధాప్యము మరణరహితమైన ఆదిమధ్యాంత 
రహిత కాంతివైనవాడా! అటువంటి దివ్యమైన వెల్లును దర్శింపనేరని వారికి 
మోక్షపద మెట్లు లభించగలదు? ఇందు క్రింది గీతపద్యమును పంచపాదిగా 
వ్రాసెను. కైవల్యమును వైష్ణవులు మోక్షముగా పరిగణింపరు. 

ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి చెప్పిన మూడు శ్లోకములు స్మరింపదగినవి. 

శ్లో “సుదుర్దశమిదం రూపం దృష్టవానసి యన్మమ 

దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః (11-52) 

తా నా రూపం సామాన్యులెవరూ దర్శింపలేరు. నీవు దర్శించిన నా 
రూపము దర్శించుటదుర్ల భం. దేవతలు కూడ ఆ రూవం చూడాలని 
ఉవ్విళ్లూరుతుంటారు. 

శ్లో॥ “నాహం వేదైః నతపసా నదానేన న చేజ్యయా 

శక్యం ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. (11-53) 

తా॥ వేదాధ్యయనముచేగాని-తపస్సుచేగాని, దానముచేగాని యజ్ఞముల 
చేయుటచే గాని నా విశ్వరూపమును దర్శింపలేరు. 

శా “భక్తా త్వనన్యయా శక్య అహమేవం విధోఃర్జున 

జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తపొ (11-54) 

తా॥ అర్జునా! అనన్య భక్తిచే మాత్రమే నన్ను తెలిసికొనుటకు - దర్శించుటకు 
శక్యమగును. ఆ వెలుగే శ్రీకృష్ణరూపం. అకార - ఉకార - మకారముల సమ్మేళనం 
ఓంకారం. భగవంతుడు ప్రణవమూర్తి. అకారో విష్ణుః, మకారం లక్ష్మి ఉకారం 
జీవప్రతీక. ఈ ప్రణవమే సర్వసృష్టికి మూలం. 


| వేణుగోపాలశతకము 


సీ, వేదంబులును నీవె, వేదాంగములు నీవె, 
జలధులు నీవె, భూజములు నీవె; 
క్రతువులు నీవె, సద్రతములు నీవె, కో 
విదుండటంచన నీవె, నదులు నీవె; 
కనకాద్రి నీవె, యాకాశంబు నీవె, ప 
ద్మాప్తసోములు నీవె, యగ్ని నీవె; 
యణురూపములు నీవె, యవనీతలము నీవె, 
బ్రహ్మము నీవె, గోపతియు నీవె; 
తే।1గీ॥ యిట్టి నిను సన్నుతింపంగా నెంతవాండ? 
కించనుండ నన్నుం బ్రోవు నీ కింకరునిగ; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ర్‌ 
తా. ఓ వేణుగోపాలా! వేదములు నీవే! వేదాంగములైన 1) శిక్ష 2) వ్యాకరణము, 
8) ఛందస్సు, 4) నిరుక్తము, 5) జ్యోతిషము, 6) కల్పము - అను వేదాంగ 
ములారును నీవే! సముద్రములు నీవే! వృక్షములు నీవె! యజ్ఞయాగాది క్రతువులు 
నీవే! పుణ్యకాది వ్రతములు నీవే! పండితుడవన్న నీవే! నదులు నీవే! మేరుపర్వతము 
నీవే! ఆకాశము నీవే! సూర్యచంద్రాగ్నులు నీవె! అణుస్వరూపుడవు నీవే! ఈ 
భూమి నీవే! పరబ్రహ్మము నీవే! శ్రీకృష్ణుడవు నీవే (ఆలపోతువు నీవే! - ధర్మపతివి 
నీవే!) ఇటువంటి నిన్ను స్తుతింపగా నేనెంతటివాడను? పాషినైన నన్ను నీ కింకరునివలె 
రక్షింపుము. 
“సర్వం విష్ణమయం జగత్‌ అను సూత్రమునకు భాప్యరూపము ఈ పద్యము. 
“కింకరోతి” - “ఇప్పుడేమి చేయవలెనో ఆజ్ఞాపింపూ”మని కోరెడు భృత్యుడు 
కింకరుడు. 
సం.వ్యా. తేటగీతి రెందవపాదము “తెలుగు శతకమంజరి"లో భిన్నముగా నున్నది: 
“కింకరుని జేసి ప్రోవు మకించనుండ” అని యున్నది. అప్పుడు “నేను 
పాపరహితుడను. నన్ను నీ దాసునిగా జేసి రక్షింపుము” అని తాత్పర్యము. 


పోలిపెద్ది వేంకటరాయకవి | 


ఆం. ప్ర. సాహిత్య అకాడమి ప్రతిలో “కించనుండ నన్నుగబోవు నీకింకరునిగ” 
అనియే యున్నది. 
సీ, వేదాంతమనుచు బ్రహ్మాదులెంచిన వెల్సు, 
నాదాంతసీమల నడరు వెల్లు; 
సాధుజనానంద సంపూర్ణమౌ వెల్లు, 
బోధకు నిలయమై పొసంగు వెల్లు; 
ద్విదళాబ్ద మధ్యమం దుదయమౌ వెల్లు, సు 
షుమ్ననాళంబునం జొచ్చు వెల్లు; 
చూడం జూడంగ మహాశోభితంబగు వెలు, 
నిఖీలజగంబున నిండు వెల్లు; 
శతకోటి సారసహితుల మించిన వెలు, 
మేరువు శిఖరంబు మీంద వెల్లు; 
తే॥।గీ॥ అట్టి వెల్లును నెపుడు బాహ్యాంతరములం 
దెలియ నేర్చిన యతండదె పో దేవుందనంగ; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 6 
తా. వేద + అంతము = వెదాంతమనగా వేదళశిఖలైన ఉపనిషత్తులు. శ్రీకృష్ణస్వామి 
భగవద్గీతలో “తైగుణ్య విషయా వేదాః ని(స్త్రెగుణ్యో భవార్డున” (2-45) అని 
ఉపదేశించినాడు. (ఓ అర్జునా! వేదములందలి పూర్వభాగమగు కర్మకాండము 
త్రిగుణాత్మకములగు సంసార విషయములను తెలుపునవి. నీవు త్రిగుణములవలన 
కలుగు విషయాలను త్యజించినవాడవు కమ్ము!) వేదములు కేవలము 
సత్త్వ్వరజస్తమస్సులతో కూడినవి. వానిని దాటి జ్ఞానకాండను చర్చించినవి 
ఉపనిషత్తులు. అవియే వేదాంతము. ఆ వేదాంతమిదియని, బబ్రహ్మ-శంకరుడు- 
ఇంద్రుడు మొదలైనవారు భావించిన కాంతి. 
నాదాతీతుడు పరబ్రహ్మ. ఆంగ్లములో “నె/310 19 16 10721 1026 101 
52172%0%” అందురు. “సంగీతము మోక్షమునకు రాచబాటొ. అటువంటి 


1) వేణుగోపాలశతకము 


నాదాంతములయందు అతిశయించిన కాంతి. 

సాధువులైనవారి హృదయములలో వికసించిన సంపూర్ణమైన కాంతి. 
“మునీనాం హృదయేషు రమతీతి రామళొ అని ఆ మహనీయుల హృదయాలలో 
సంపూర్ణజ్ఞానముయొక్క కాంతి. 

జ్ఞానబోధకు స్థానమైన కాంతి. ద్విదళాబ్బమధ్యమందు జన్మించే కాంతి. 
సగుణోపాసన - నిర్ణుణోపాసనల మధ్య, లేక జ్ఞాన - కర్మముల మధ్య, లేక 
పరమాత్మ ఆ జీవాత్మల మధ్య వెలుగు కాంతి. “ఇళా పింగళికా మధ్యామృణాళీ 
తంతురూపిణీ!” అని లక్షీసహస్రం. ఇళాపింగళ నాడుల మధ్య ఉదయించెడి 
కాంతి. అనాహత, విశుద్ధ చక్రముల మధ్య సూర్యతేజస్సుతో అమృత ప్రవాహముగా 
పరబ్రహ్మ మున్నదని శ్రీచకోపాసకుల నమ్మకము. కుండలినీశక్తిని సుషుమ్నా 
నాడిద్వారా సహస్రారమునకు చేర్చిన జీవుడు ముక్తుడగుచున్నాడు. ఆ సుషుమ్నా 
నాళంబును ప్రవేశించిన కాంతి; చూడగా చూడగా అత్యధికముగా శోభించుకాంతి; 
సర్వవిశ్వములను నిండి వెలుగుచున్న కాంతి; నూరుకోట్ల సూర్యుల కాంతిని 
మించిన వెలుగు; దేవతల నివాసమైన బంగారుకొండ మేరుశిఖరము మీద 
ఉదయించు వెలుగు; - ఆ వెల్లును అనంత బాహ్యజగత్తులోను, తన 
అంతరంగములోను, దర్శించినవాదే దైవము. అనగా - 

“బ్రహ్మవిద్రృహ్మైవ భవతి” బ్రహ్మమును తెలిసివాడు స్వయముగా బ్రహ్మమే 
యగుచున్నాడు. 

“నాదాంతసీమలి అను పాదమునకు “బిందునాదకళాతీతా” అనుస్తోత్ర 
వాక్యము ప్రమాణము. 

“యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి” 

ఎవడు ఈ అనంత విశ్వమునందు నన్ను దర్శించుచున్నాడో, నాయందు 
ఈ అనంత విశ్వమును చూచుచున్నాడో అతడే జ్ఞాని అని, మోక్షార్దుడని 
భగవద్దీతలోని వాక్యమును చివణ ఎత్తుగీతిలో పొందుపజచినాడు. 

ఇందలి సీసపద్యమును పంచపాదిగా రచించెను. 

“నాదాంతసీమల నడరు వెల్టు యతిన్థానములో (అదరు = అతిశయించు) 
అడరు శబ్దంలోని తొలియక్షరముతో యతి చెల్లించెను. ఇది అఖండయతి. 'నడచు 


పోలిపెద్ది వేంకటరాయకవి . 
వెల్లు అనివేసికొనినచో దోషము పరిహృతమగును. (నాదాంత సీమల నడచు 
వెల్టు”) 
ఈనాదు కవిత్వమనగనే, “సామాజికస్పృహ” ఉన్నదా? అని ప్రశ్నించుట 
ఒక అలవాటైనది. అది ఆధునికులు ప్రధానమని పలికినను, ఇప్పటి కవితలలో 
అది నభః పుష్పసమమైనది. పూర్వశతకములలో సామాజికస్పృహ అతివేలముగా 
కన్చించుచున్నది. సుమతీ - వేమన - భాస్మర శతకాదులలోనే కాక శ్రీకాళహస్తీశ్వర 
శతకము, నరసింహశతకము - మొదలైన భక్తిశతకాలలో కూడ ఈ సామాజిక 
వ ప్రధానన్థాన మాక్రమించుచున్నది. 
స్స వేదాంతయుక్తులు విని రెండు నేర్చుక 
వాగునాతండు రాజయోగి కాండు 
కల్లు లొట్టెడు త్రావి కైపెక్కి తలియక 
వదరినంతనె శాస్త్రవిదుండు గాండు 
పట్టపురాజు చేపట్టి యుంచంగానె 
గుడిసెవానికి భూరిగుణము రాదు 
ముండపై వలపున రెండెజబుంగక మోవి 
యానగానే చొల్లు తేనె గాదు 
తే॥గీ॥ కోంతి పైనున్న సింగంపుంగొదమ గాదు, 
ఎంత చదివిన గుణహీనుం డెచ్చు గాడు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! గ్‌ 
తా. ఎవ్వరో జ్ఞానులు ఉపదేశించుచుండగా వేదాంతోపాయములు రెండు నేర్చుకొని, 
పదిమందికడ వానిని వాగువాడు రాజయోగి కాడు. ఒక లొట్టెడు కల్లు త్రాగి 
మైకం పైకెక్కి మంచి చెడులు తెలియక, వదరుబోతుగా వరుసగా ఇష్టము వచ్చినటులు 
మాటాడినవాడు శాస్త్రవేత్త కాడు. పట్టణమునేలు రాజు ఉంపుడుగత్తెగా 
ఉంచుకొనిన గుడిచేటి - దేవదాసికి ఉత్తమ గుణము రాదు. (ఇక్కడ “పట్టపురాజు 
చేపట్టియుంచంగానె గుడిసెవానిక” అని పాఠమీయబడినది. గుడిసెలో నివసించు 


1] వేణుగోపాలశతకము 


వానికి రాజు ఆశ్రయమిచ్చి చేరదీసినంతమాత్రమున గుడిసెవానికి భూరి 
గుణమురాదు అని చెప్పబడినది. కాని ఇది సరికాదు. పండితులు ఈ పాదాన్ని 
దిద్దివేశారు. “గృడిచేటిముందకు గుణము రాదు” అనునది కవి వ్రాసిన పాదము.) 
ఉంచుకొన్నదానిపై అధికమోహముచేత సిగ్గెగ్గులు తెలియక, దాని క్రీపెదవి 
చుంబించినంత మాత్రముచేత, అచ్చటనున్నది చొల్లేగాని, తేనెకాదు. 
పందితులందజు క్రింద కూర్చుండగా ఒక అల్పుడు పైనున్న మాత్రముచేత 
గొప్పవాడు కాదు. క్రింద సింహశార్జూలాది జంతువులుండగా ఒక క్రోతి చెట్టుమీద 
నున్నంత మాత్రాన అది సింహపుపిల్ల కాదు. నీచుదైన వాడెంతచదివినను, 
బెన్నత్యమును పొందలేడు. ఈ భావం భాస్మరశతకకర్తది. 

పండితులైనవారు దిగువం దగనుండంగ నల్పుండొక్కండు 

ద్దండతం బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమి యొగ్గగున్‌? 

గొండొక కోయంతి చెట్టుకొనకొమ్మల నుండంగం (గ్రింద గందభఖే 

రుండ మదేభ సింహ నికురుంబము లుందవె చేరి భాస్మరా! (61వ పద్యం) 

ఇందలి మూడవ పాదంలో రాజు ఆశయమిచ్చినంత మాత్రముచేత గుడిసెలో 
నివసించువానికి గొప్ప గుణమురాదు - అన్నది సరికాదు. మన మహర్షులు - 
గొప్ప తత్త్వవేత్తలు అడవులలో పర్ణశాలలోనే నివసించిరి. వారికి భూరి 
గుణములేదా? నివాసమునకును గుణమునకును సంబంధమున్నదా? 

ఈ శతకము, ఆంగ్లేయుల కాలములో నిషేధమునకు గురియైనది. ఇందు 
కవి, సమాజ వర్తనముపైననో, అధికారుల పైననో, రాజుల పైననో కోపముతో 
కొన్ని బూతుపదాలను యథేచ్చగా వాడియున్నాడు. అపుడీగ్రంథాలను 
ప్రకటించుటకు పందితు లవరికిచ్చవచ్చినట్ట్లు వారు దిద్ది బూతులు లేవని నిరూపించి 
ప్రకటించిరి. నేను చిన్నప్పుడు చదివినది- “గుడిచేటి ముండకు గుణము రాదు” 
అని. “గుడిచేటి” అంటే “దేవదాసి”. ఆ వ్యవస్థ పరమపవిత్రముగా ప్రారంభింప 
బడినను, అనేక దోషాలకది ఆలవాలమైనది. గుడిచేటులు కేవలము పెద్దవారికి 
భోగసానులుగా మారి, వారు ఊరు ఉమ్మడి సొత్తుగా మారినారు. వారే దూతికలుగా 
మారినారు. అందువల్ల “గుడిసేటి ముండి అనే వ్యావహారికనామ మేర్పడినది. 

“కల్లు లొట్టెడు త్రావి” అనేది వామాచార ఖండనము. అంటే శ్రీవైష్ణవంలో 
“మత్స్యం-మాంసం-మద్యం -ముద్రా-మైథునము” అనే ఒక తంత్రం ఆచారంలో 


పోలిపెద్ది వేంకటరాయకవి 1) 


ఉండినది. దీనినే వామాచారమందురు. ఇది వైష్ణ్పమతవిషయం కాదు. కొందరు 
స్వార్థపరులు, స్వశరీరసుఖాలకోసం, యీ ఆచారాన్ని వ్యాప్తి చేసి రామానుజ 
మతంగా చెప్పి, శ్రీమద్రామానుజుల యశళశ్చరీరానికే మసి బూయుటకు 
ప్రయత్నించుచున్నారు. వారి విశిష్టాద్వైత సిద్ధాంతానికి అపఖ్యాతిని తెచ్చారు. 
వారందబు త్రాగి కైపెక్కి వదరుచుందురు. “అందరూ శ్రీవెష్ణవలే! మధ్యలోని 
కల్గ్లుకుండ ఏమైనది?” అనే సామెత ఉద్భవించినది. 

సం.వ్యా, పై సీసపద్యములోని రెందవపాదము రెండవదళము, మూడవ 
పాదములోని రెందవదళము 'తెలుగు శతకమంజరిలో ఖీన్నముగా నున్నవి: 
“వదరినంతనె శాస్తవిదుండు గాండు” = *ప్రేలినంతనె శాస్త్రవేత్త గాండు”; 
“గ్పడిసెవానికి భూరిగుణము రాదు” = “గుడిసెవేటుకు భారిగుణము రాదు”. 
“గ్సడ్రిసెవేటు” = కులట. దీని రూపాంతరము “గుడిసెవాటు”. పై పద్యములో 
“గుడిసెవాటికి” అనుటకు బదులుగా “గుడి సెవానికి” అని తప్పుగా 
ముద్రింపబడినది. “బారి” = గొప్ప. సాహిత్య అకాడెమి ప్రతిలో పై దళములు 
రెండును “వదరినంతనె శాస్త్రవిదుండు గాండు” - “గుడిసెవాటికి బారిగుణము 
రాదు” అని యున్నవి. 


సీ; దండక మండలు ధారులై కాషాయ 
ములు ధరించిన దాన ముక్తి లేదు; 
భూతి గంపెడు పూసి పులిచర్మమును బూని 
ముక్కు మూసిన దాన ముక్తి లేదు; 
తిరుమణి పట్టెడు తీసి పూసియుం దన 
భజములు కాల్చిన ముక్తి లేదు; 
వాయువు బంధించి, ప్రాణంబులలయంగ 
మూంత వేసిన దాన ముక్తి లేదు; 
తే॥గీ!॥ గురుపదాంబుజముల భక్తికుదిరి, తమ్ముం 
దామెజుంగక ముక్తి లేదవనియందు; 


|. వేణుగోపాలశతకము 


మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 8 


తా. ఓ వేణుగోపాలా! దండము - కమండలువు ధరించి కాషాయ వస్త్రాలు 
ధరించినంత మాత్రముచేత మోక్షము రాదు. గంపెడు విభూతిని ఒడలంతయు 
పూసికొని, వ్యాఘచర్శమును దాల్చి ముక్కు మూసికొనిన మాత్రముచేత మోక్షము 
రాదు. తిరుమణి (నాము-వైష్టవుల ఊర్హ్వపుండ్రము తిరుమణితో పెట్టుకొని, మధ్య 
శ్రీచూర్దముతో పుండ్రమును తీర్చెదరు) ఒక పట్టెడు నీటిలో అరగదీసి శరీర 
భాగములందు ద్వాదశ ప్రదేశములలో (12) ఊర్హ్వపుండ్రాలు పెట్టుకొని భుజములు 
కాల్పించుకొన్నందువలన ముక్తి లభింపదు. (వైష్ణవములో పంచసంస్మారమను 
ప్రక్రియ ఉన్నది. 1. తాపము, 2. పుండ్రము, 8. నామము, 4& మంత్రము, 
5. వైష్ణవేష్టి తాపము అంటే భుజములమీద శంఖచక్రముద్రలను వేయుట. (రాగితో 
చేయబడిన శంఖము - చక్రములను కాల్చి, కుడిభుజముపై చక్రమును, ఎడమ 
భుజముపై శంఖమును వేయుదురు). వాయువులను బంధించి ప్రాణములు 
బాధపడేటట్లు ఉచ్చాసనిశ్వాసములను నిల్చి యోగమునందున్నను ముక్తి లభింపదు. 
సద్దురుని పాదపద్మములందు నిశ్చలమైన భక్తి కుదిరి, తమను తాము తెలిసికొన్నచో 
మోక్షప్రాప్తి జరుగును. 

పంచప్రాణములను అరికట్టి యోగములో కూర్చుండిన అనగా, 
ప్రాణములైదు: ప్రాణము - అపానము - సమానము - ఉదానము, వ్యానము 
- అనునవి. ఆ ప్రాణవాయువులను బంధించి కూర్చున్నను ముక్తి లభింపదు. 

తనను తా నెఖుగక మోక్షము చేకూరదు. శంకర భగవత్పాదులు. “కస్తం 
కో9_హం - కుత ఆయాతళ” అనే మూడు ప్రశ్నలకు సమాధానము తెలిసికొన్నచో 
సర్వమును తెలిసికొనినట్లై అందులో మొదటిది. 'కస్వం?” = నీవెవరు? 'సైన్సు' 
ప్రకారము కూడా విశ్వములోనున్న దేదీ నశించదు. క్రొత్తగా ఏదీ రాదు. ఏది 
వచ్చినను, అది మొదటినుండి విశ్వములో ఉన్నదే. కనుక “నీవు మొన్నటిదాకా 
లేవు (పుట్టుకముందు). ఇప్పుడున్నావు. మరికొన్నాళ్లకు ఉండవు. నీ వెవరివి? 
ఎక్కడనుండి వచ్చితివి? అందుకే రమణమహర్షి ఎవరినైనా, “నీవెవరివో నీవు 
తెలిసికొన్నావా?” అని ప్రశ్చించేవారట. అంటే నిన్ను నీవు తెలిసికొంటే పరమాత్మను 


పోలిపెద్ది వేంకటరాయకవి 1) 


తెలిసికొన్నట్లే. అది తలియవలెనన్న గుర్వనుగ్రహము పూర్తిగా ఉన్ననే లభించును. 

మొదటి పాదములో సన్వ్యాసులుగా సంచరించువారిని, తరువాత 
వీరశైవులను, “ఆవగింజంత భూతి మైనలందుకొనిన, వెలంది! గుమ్మడి కాయంత 
వెళ్టిపుట్టు” - అని శ్రీనాథుడు హరవిలాసమున చెప్పినట్లు మిండ జంగమాచా 
రాదులను తిరస్మరించెను. ఇక మూడవ పాదమున వైష్ణవములోని కూచిమాచి 
మతస్థుల నందటిని తిరస్మరించెను. తరువాత ప్రాణాయామాది యోగ విద్యలు 
కూడ మోక్షప్రాప్తికి సాధనములు కావని వెల్లడించెను. 

తేటగీతి రండవ పాదమున “తామెజుంగక ముక్తిలే దవవనియందు” అనుచోట 
“తా - “అ” లకు యతి చెల్లించెను. ఇదియు అఖందయతి. 

“తమ్ముందామెజబుంగక ముక్తి తనరంబోదు?” అన్నచో దోషపరిహరణ 
మగును. 

“మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః” అన్నట్లు మనస్సు 
నిశ్చలము చేసి పరమాత్మను గుర్తెబుగవలెను. 
సం.వ్యా. పై సీసపద్యములోని మూడవపాదము అకాడెమి ప్రతిలో “తిరుమణి 
పట్టెడు తీసి పట్టెలు తీర్చి, భుజము గాల్చిన దాన ముక్తి లేదు” - అని యున్నది. 
నాల్బవపాదములో “పాణంబులలయంగ” =ీప్రాణంబు నలయంగొఅని యున్నది. 


స్‌ దారిద్యమనెడు భూధరచయంబులం గూల్చ 
హరి! నీదుభక్తి వజ్రాయుధంబు; 
అజ్ఞానమనెడు గాధాంధకార మణంప 
నీదు సపర్య భానూదయంబు; 
ఘోరమౌ దుష్కతాంభోరాశి నింకింపం 
గా నీదు సేవ దవానలంబు; 
చపలంబనెడు రోగసమితిని మాన్ప, న 
బ్జాక్ష! నీ స్మరణ దివ్వ్యౌషధంబు; 
తే॥గీ॥ వెన్న గలిగియు నేతికి వెదకినటులం 
బరులం దలంతురు నీ మహత్తెజుంగ లేక; 


11 వేణుగోపాలశతకము 


మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 9 


తా. దారిద్ర్యము (నిబుపేదతనము) అను పర్వతసమూహములను కూలగొట్టుటకు, 
ఓ శ్రీహరీ! నీయందలి భక్తి వజ్రాయుధము. వజము దేవేంద్రుని ఆయుధము. 
దానిని ప్రయోగించినచో కొండలు బదాబదలైపోవును. దారిద్ర్యమనెడి కొండలను 
కూల్చుటకు శ్రీహరిభక్తియే వజ్రాయుధము. వజ్రాయుధ మేరీతి కొండలను పగుల 
గొట్టునో శ్రీహరియందలి భక్తి దారిద్ర్యము నా విధముగా కూలగొట్టును. 

అజ్ఞానమనే కటిక చీకటిని పోగొట్టుటకు నీకు సపర్య చేయుటయే 
సూర్యోదయము. సూర్యోదయము కాగానే చీకటులు అణగిపోవును. శ్రీహరిసేవ 
చేసినచో అజ్ఞానము తొలగి జ్ఞానము లభించునని భావము. 

ఘోరములైన పాపములనెడి సముద్రమును ఇంకించుటకు, నిన్ను 
సేవించుటయే కారుచిచ్చు. పాపములనునవి సముద్రము. దానిని ఇంకించ 
వలెననిన నీదు సేవయనెడి కారుచిచ్చు కావలయును. కారుచిచ్చు సాగరము 
నింకించినట్లు నీ పాదసేవ పాపముల నణగించును. 

(కారుచిచ్చు ఘోరారణ్యములను దహించునుగాని, సముద్రజలము 
నింకించునని, ఇంతకుముందు ఏ కావ్యమునందును దర్శింపనైతిని. ఈ విషయము 
చింత్యము - “హరి సేవయే బడబానలంబు” అనవలెను. బదబానలము 
సముద్రము పొంగకుండ వచ్చిచేరు నదీ జలంబులను ఆవిరిచేయుచున్నదట. ) 

చపలత్వ మనెడి రోగమును మాన్పుటకు ఓ పద్మనెత్రా! నిన్నుసదా స్మరించుటే 
శ్రేష్టమైన బెషధము. బెషధము రోగములు మాన్పునటుల మ స్మరణము రోగములను 
మానును. 

వెన్న ఉన్నను నేతికొణఖకు వెదకినట్లు, నీవు కన్ప్సించుచున్నను ప్రజలు 
పరదేవతలను పూజించుచుందురు. వారు నీ మహత్వము నెటిగినవారు కారు. 

ఇందు నాల్టవ పాదమున '*“చపలంబనెడు రోగసమితి' అని యున్నది. 
చపలుని భావము చాపల్యము. ఇది భావార్థక తద్ధితము. కనుక '“చాపల్యమను 
రోగసమితికి అని ఉండవలయును. పూర్వప్రతులలో కూడ 'చపలంబనెడు 


పోలిపెద్ది వేంకటరాయకవి స! 


రోగసమితి అనియే యున్నది. అట్లనరాదు. “చాపలంబను రోగసమితిని మాన్స-న” 
అన్నచో సరిపోవును. 

ఇందు దారిద్యమను పర్వతములు - అజ్ఞానమను అంధకారము - 
పాపములను సముద్రము - చాపల్యమను రోగము - అనునవి రూపకములు. 
ఆరోప మూలకము రూపకము. అనగా ఉపమానవస్తువును ఉపమేయ వస్తువునం 
దారోపించుట. దారిద్ర్యము ఉపమేయము. పర్వతము ఉపమానము. పర్వతమును 
దారిద్యమునందారోపించెను. అన్నియునిట్లే. ఇందు రూపకాలంకారము కలదు. 
సం.వ్యా.: 'తెలుగు శతకమంజరిలో ఎత్తుగీతిలోని రెండు పదములు కొంచెము 
భిన్నముగా నున్నవి. “వెన్నగలిగియు” = “వెన్నయుండియు); “పరులందలంతురు” 
= “పరుల వేండితి”. 


స్స్‌ సూక్ష్మపానము చేసి సొక్కినవేళ, సా 
మిత ధారణము చేసి మెలంగువేళ; 
బడలిక పైనంబు నడచివచ్చినవేళ, 
సురతాస్తి హాయని సొక్కువేళ; 
నొంటరిగాం జీంకటింటం బండినవేళ, 
నలుకతోం బవళించునట్టివేళం; 
దెజంగొప్ప మనమున దిగులు 'సెందినవేళ, 
భక్తిగన్నట్టి విరక్తివేళ; 
తే॥గీ॥ లక్ష్యభావంబుం జూడ సలక్షణమునం 
బండువెన్నెలగతిం గానంబడును ముక్తి; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 10 
తా. పూర్వప్రతియందు “సూక్ష్మ స్నానము చేసి' అని యున్నది. అది ఎచ్చట 
ఎప్పుడు ముద్రింపబడినదో తెలియదగిన పత్రము లందులేవు. 'సూక్ష్మ స్నానము” 
గణభంగము కనుక ఈ ప్రతిలో “సూక్ష్మ పానము చేసి యని మార్చబడినది. 


|. వేణుగోపాలశతకము 


సూక్ష్మ శబ్దమునకు, చిన్నది - సన్ననిది అను అర్థములతోపాటు పరతత్వము 
- ఆత్మతత్వమను నైఘంటికార్థములును కలవు. కాని తరువాత చెప్పిన 
పాదములయం దెచ్చటను తత్పసంబంధమైన విషయము లేదు గనుక, ఐహికముగనే 
అన్వయించుట సముచితమని భావించుచుంటిని. పరతత్త్వ విషయమును పానము 
చేసి పరవశించిన వేళలందును, సామితధారణము చేసి మెలగు వేళలను - అని 
చెప్పవచ్చునుగాని, తరువాత పాదములకు కొంచెము దూరాన్వయము 
కావలసివచ్చును. సామితము =? (అర్ధము తెలియుటలేదు) 

కొలదిగా పానము చేసి, మై మజచి పరవశించిన వేళు సామిత ధారణము 
చేసి మెలగు సమయమున, ప్రయాణపు టాయాసముతో నడచివచ్చిన వేళ, ప్రీతో 
రమించి, ఆహా! యని పరవశించు సమయమునందును, ఒంటరిగా చీకటి యింట్లో 
పండుకొనిన సమయమందును, అలిగి (కోపగించి) పండుకొనిన సమయము 
నందును, క్రమముగా మనస్సులో దిగులు పొందిన తటథి, పురాణాదులు విని 
భక్తినెలకొని 'ఆం ఈ ప్రపంచమంతయు మిథ్య” అను వైరాగ్యము కలిగిన పట్టునను, 
తాను ఏ లక్ష్యముతో చూచుచున్నాడో అది సలక్షణముగా పండువెన్నెల వలె 
ముక్తి కన్పించును. 

ఇది వ్యంగ్యభావవిలసిత పద్యమని నా భావము. “ఒరేయ్‌ ఈమెట్షోటప్పటికే 
దేవుడు కన్పిస్తాడురా!” అన్న బాధాభరిత భావమెట్టిదో, ముక్తి కన్పించుననుటయు 
నట్టిదే యని నా భావము. 

ఇంతకన్న బెచిత్యవంతమైన భావమెవ్వరు చెప్పినను అంజలిబద్దుడనై 
స్వీకరింతును. 

ఇందు 'సురతాస్తి సరియైన పదప్రయోగము కాదు. 'సురతాప్తి అనుట 
సముచితము. ఇది ముద్రారాక్షసము కావచ్చును. ఆప్తి = పొందు. 
సం.వ్యా తెలుగు శతకమంజరిలో - “సురతాస్తి” = “సుఖమంది"; “హకండినవేళ” 
= “ఉండిన వేళు. తెలుగు అకాడెమీ ప్రతిలో - “సూక్షపానము” = “సూక్ష్సస్నానము”; 
“సురతాస్తి = “సురతాప్తి); “పండినవెళ” = “ఉండినవేళ. “సూక్ష్మవానము” - 
సురతాప్తి” అను పదములే సరియైనవి. 


పోలిపెద్ది వేంకటరాయకవి 1) 


స్స్‌ అగ్రజన్మము, తీరమందు వాసంబును, 
వితరణంబు, ననుభవించు నేర్చు; 
సంగీతసాహిత్య సంపన్నతయు, మటథి 
రసికత, బంధుసంరక్షణంబు; 
ననుకూలమైన చక్కని భార్య, రాజస 
న్మానంబు, ప్రఖ్యాతి, మానుషంబు; 
సౌందర్య, మతిదృఢశక్తి విలాసంబు, 
జ్ఞానంబు, నీ పదధ్యాననిష్ట; 
తే॥గీ॥ ఇన్ని విధములు గలిగి వర్తించు నరుండు 
భూతలస్వర్గపదములం బొందుచుండు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! క్ష 


తా. ఓ వేణుగోపాలా! బ్రాహ్మణ కులమున జన్మించుట, నదితీరమునందు 
నివసించుట, దానమునొసంగి, అందలి ఆనందము ననుభవించుట, సంగీత 
సాహిత్యములందు చక్కని పాండిత్యము, రాసిక్యము (అనగా కావ్యరసము 
నాస్వాదించు శక్తి-ఉన్నత భావములను కార్యములను మెచ్చుకొను స్వభావము), 
బంధువులను కష్టములనుండి కాపాడుట, అనుకూలవతియైన అందమైన భార్యను 
కలిగియుండుట, రాజులచే సన్మానింపబడుటయు (ఏదియో ఒక కళారంగముననో, 
సాహితీరంగముననో ప్రతిష్టను పొంది రాజుగారిచే గౌరవింపబడుటు, లోకము 
నందు కీర్తియు, మానవత్వమును, సుందరమైన మనస్సు -అనగా నిష్కల్మషము 
నిష్కపటమైన మనస్సును, మానసికమైన అధికశక్తియు, మనోజ్ఞమైన ప్రవర్తనము, 
జ్ఞానము, నీ పాదములను ధ్యానించెడి నిష్ట మొదలగు ఇన్ని గుణములు గలిగి 
సంచరించు మానవుడు, ఇచ్చటనే స్వర్ణసుఖముల ననుభవించును - ఆతనికి 
భూతలమే స్వర్ణలోకము. 

“'వితరణంబు ననుభవించు నేర్చు” అనగా దానమును గ్రహించి, దానిని 
అనుభవించెడి నైపుణ్యమనియు అర్ధము చెప్పనొప్పును. 


1] వేణుగోపాలశతకము 


ఇందు ప్రథమ పాదమున అపువ్టార్ధమను దొసంగు కలదు. అగ్రజన్మము 
యొక్క సమీపమున వాసము అను దాని కర్థమెట్లు? (బ్రాహ్మణులకు సమీప 
నివాసమనియా? అప్పుడ(గ్రజన్ముల తీరమని గదా ఉండవలె? అగ్రజన్ముడన 
బ్రహ్మదేవుడు. ఆయన తీరమందని చెప్పుట అసంభవము. దీనికి నేను సమీపార్ధము 
నే వ్రాసితినిగాని, శబ్బార్థ రూధ్యర్థములను కాదు. “రసికుడు” అను శబ్దమునకు, 
అర్థవిపరిణామమేర్పడి, పదిమంది స్త్రీలతో వ్యభిచరించువాడు రసికుడని 
చెప్పబడుచున్నాడు. 

“అనుకూలమైన చక్కని భార్య” అనుదానికి పూర్వము 'అనుకూలవతియైన 
అందంపుటాలు అనే పాఠాంతరముకూడ ఉండెడిది. 

తేటగీతి మొదటి పాదమున “ఇన్ని విధములు గల్లి వర్తించు నరుడు”, 
“ఇన్ని లోని అచ్చు 'ఇ కి, “వర్తించు” 'ర్తి మీద ఉన్న “ఇతో యతి చెల్లించినాడు. 
ఇదే ఇంచుకాగమయతి. ఇది చెల్లదని లాక్షణికులు తమ [గ్రంథములలో 
ఉద్దాటించిరి. కాని ఆధునిక కవులు విరివిగా ప్రయోగించుచున్నారు. 
శబ్దదారి[ద్యమే దీనికి కారణమని యొక విమర్శకుడు వుంటాపథముగా 
నిర్దేశించినాడు. “ఇన్ని విధములుగాం జరియించునరుండు” అంటే దోష 
నివృత్తియగును. “అనుకూలమైన చక్కని భార్య. చక్కనిభార్యకు విశేషణము 
అనుకూలము. ఇది అన్వయింపదు. చక్కని భార్య ప్రీ లింగము. దానికి విశేషణము 
(స్రీలింగమందే యుండవలెనుగాన, “అనుకూలవతియుగు” అనియే 
యుందవలయును. 
సం.వ్యా. తెలుగు శతకమంజరిలో - సీసపద్యము రెండవ పాదములో “మథి 
రసికత” = “మతి రసికత”. 'మథి” అను గణపూరణ శబ్దము కన్న 'మతి” 
అనునదియే బాగున్నది. విద్వాన్‌ వేదము వేంకటకృష్ణశర్మగారు 1954లో “శతక 
వాజ్మయ సర్వస్వము (ప్రథమ సంపుటము,ను వెలువరించినారు. దానిలో ఈ 
పోలిపెద్ది వేంకటరాయకవిని గురించిన వ్యాసములో ఈ శతకమునుండి 19 
సీసపద్యములను ఉదాహరించినారు. వానిలో నీ పద్యమున్నది. దానిలోని 
పాఠభేదములు ఇట్లున్నవి: “వితరణంబు, ననుభవించు నేర్చు” = “వితరణగుణము, 
వివేకగరిమ”; “మళటథి రసికత, బంధుసంరక్షణంబు” = “మటథి రసయుత విబుధ 


పోలిపెద్ది వేంకటరాయకవి 1! 
సంరక్షణంబు”; “ఇన్ని విధములు గలిగి వర్తించు నరుండు” = “ఇన్ని విధముల 
నొప్పి వర్తించు నరుండు” “భూతల స్వర్ణపదములం బొందుచుందు = “భూతల 
స్వర్గసుఖములు పొందుచుండు”. 
స్స్‌ అబ్బ మేలోర్వలేనట్టి వాండైనను, 
మోహంబుగల తల్లి మూంగదైన; 
ఆలు రక్కసిభైన, నల్లుండనాదైనం, 
గూంతురు పెను అంకుంబోంతునైనం; 
గొడుకు తుందుడుకైనం, గోడలు దొంగైనం, 
దనకు సాధ్యుండు గాని తమ్ముందైన; 
గృహకృత్యములు పొరుగిండ్ల వెంబడింబోయి 
చెప్పి యేద్చెడి చెడ్డచెల్లెలయిన; 
తే॥గీ॥ నరుని ఖేదంబు వర్ణింపం దరము గాదు! 
అంతటను సనృసింపంగ నగును మేలు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 12 
తా. శ్రీ వేణుగోపాలా! తండ్రి తన (కొడుకుయొక్క మేలును భరించలేని వాదైనను 
(తాగుబోతులు - తిరుగుబోతులు కుమారుని మేలునకై యత్నింపరు. 
దురభ్యాసరతులై సంపద పాడుచేయుదురు గాని ప్రగతిపథమున జను పుత్రుల 
విద్యాధిక్య సంపాదనకు ధనము వ్యయమొనరింపనివారు ఎందరో గలరు); 
(ప్రేమకలిగిన తల్లి మూగదైనను (మంచి చెడులు చెప్పవలెననియున్నను చెప్పలేదు. 
ఒక వేళ తెలిసినను ఈ విధి ఆపదరాబోవుచున్నదని పుత్రునకు చెప్పలేదు కదా!) 
భార్య రాక్షసియైనను, ప్రతికార్యమునకును వ్యతిరేకించి బాధించునదైనను; అల్లుడు 
అనాథుదైనను; కూతురు అత్యధికమైన వ్యభిచారిణియై తిరుగుబోతైనను; కొడుకు 
దుందుడుకు స్వభావము కలవాడై, ఐనదానికిని, కానిదానికిని తొందరపడు 
స్వభావము కలవాడైనను; కోడలు దొంగయైనను, (ఇక ఇంట నేవస్తువును 


1] వేణుగోపాలశతకము 


దాచుకొనుటకు సాధ్యముకాదు - ఇంటి దొంగనీశ్వరుడైన పట్టలేడు కదా); 
తమ్ముడు తన మాటకు లోబడనివాడైనను; ఇంటిలోని లొసుగులు, పొరుగిరుగిండ్లకు 
పోయి, తనను సరిగా చూచుటలేదని చెప్పి యేద్చెడి చెల్లైలైనను; ఆ మానవుని 
దుఃఖమింతయని వర్ణించుటకు సాధ్యము కాదు. అట్టివాడు సంసారమును వదలి 
సన్వ్వసించుట అన్ని విధముల మేలు. 

'అల్లుడనాదైని ఇది సరియగు ప్రయోగము కాదు. 'అనాథి సంస్కృతపదము. 
దీనికి 'అల్లుండనదయైని అని ఉండవలెను. '“అనాథికు - “అనది సరియగు 
తెలుగు రూపము. రక్షణలేనివాడు, అసమర్జుడని అర్ధములు వచ్చును. 

“'మాసోదరి మాయింట భుజియించి, మా అన్నయింట చేయికడుగు” నని 
వాడుక. 

“చెప్పి యేద్చెడు ముండ చెల్లెలయిని పాఠాంతరము. విధవరాలు అన్న 
యింట్లోనే యుండును గనుక పొరుగిండ్లకు పోయి చెప్పియేడ్పుట. ఇదియే తగు 
పాఠమేమో! 
సం.వ్యా. తెలుగు శతకమంజరిలో - “ఆలు రక్క్మసియైన, నల్లుడనాదైన” = ఆలు 
రాకాసైన నల్గుడనాథైన”; *పెను అంకుంబోతునైన” = “పెను జంకుంబోతు 
దైన); “సన్వసింపంగనగును” = “సన్వసించుటయైని. అకాడెమి ప్రతిలో: “ఆలు 
రక్క్మసియైన, నల్గుండనదయైని; “పెనుజంకుంబోతుదైనొ; “సన్వసింపంగనగును”. 
“శతక వాబ్బయ సర్వస్వమూలోని పాఠభేదములు: “ఆలు రాకాసైన అల్లుండనాథైన” 
- “పెనుణంకుంబోంతుదైన” - “సన్వసించుటమైన మేలు”. 
సీ; విధవచెవులకు నేల విరివి వజపుకమ్మ 

లుజుకుతొత్తుకు విటుండుందడనేల? 

[గ్రుద్దిముండకు మంచి గొప్ప యద్దంబేల? 

సరవి గుడిసెకుం బలు చాందినేల? 
యూరపందులకుం బన్నీరు గంధంబేల? 

బధిరున కల వీణపాటలేల? 
కుక్కపోతుకు జరీకుచ్చుల జీనేల? 

పూటకూళ్ళమ్మకుం బుణ్యమేల? 


పోలిపెద్ది వేంకటరాయకవి .. 


తే॥గీ!॥ తనకు గతిలేక యొకం డిచ్చు తటిని, వాని 
మతినిం జెజపెడి రండకుం ([గ్రతువులేల? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 13 
తా. ఓ వేణుగోపాలా! విధవరాలి చెవులకు వజ్రములు తాపించిన బంగారు 
దుద్దులు ఎందులకు? (ఫుణ్యప్రీలు చెవికమ్మలు లేకుండ సోదరులకు తల్లిదండ్రులకు 
కన్పింపరాదని శాస్త్రవాక్యము. అలా కర్ణభూషణ రహితయైన సోదరిని, 
పుత్రికామణులను చూచిన వారి సంపద నశించునట - విధవరాలు ఎలా 
కన్పించినను ఒకటేకదా! అని భావము) పుణ్యప్త్రీ వజపుకర్ణాభరణధారిణి యగుచో, 
భర్తకే కాదు, చూచు వారందజఅకు ఆమె అందము ఆనందము కల్షించును కాన 
పుణ్యస్తీకి తప్పక కమ్మలు చెవుల నిరంతరము ఉందదగును. 
విటులకొజకు అన్ని దిక్కులకు ఉజుకులు పరుగుల మీద ఉచితానుచితములు 
కానక పరుగెత్తు సానిదానికి ప్రత్యేకముగా ఒక విటుడు ఉండనేమిటికి? 
పుట్టుగ్రుడ్ది, పైగా విధవరాలు. ఆమె మోమును చూసుకొనుటకు మంచి 
విలువైన అద్దమెందులకు? ఎలాగూ ఆమె దర్శించుకొనలేదు. గ్రుడ్డిముండ 
యనునది వ్యావహారికము. 
అది తాటియాకుల గుడిసె. దానికి మంచి మేలుకట్టెందులకు? “చాందిని” 
అంటే 'మేలుకట్టు. ఇండ్ల కప్పులక్రింద శుభకార్యములకు వేసిన పందిళ్ళక్రింద, 
పైని ఆకులు పెండెములు కన్పింపకుండ తెల్లని వస్త్రమును కట్టెదరు. అదియే 
మేలుకట్టు? అది గుడిసె కెందుకు? 
ఊరపందులు బురదలో పొరలాడును. పెంటకుప్పలవైపు పరుగులెత్తును. 
అటువంటి పందులకు, పన్నీటి సుగంధమెందులకు? ఆ సుగంధము నవి 
ఆస్వాదింపలేవుగదా! వేమన యిదే పాదమును ఒక పద్యములో “పందికేల 
మంచి పన్నీటి గంధంబు” అన్నాడు. 
బ్రవ్మచెవుడు - ఏమీ విన్పింపవు. వానికి వీణాగాన మెందులకు? వినలేడు. 
ఆస్వాదింపలేదు. వ్యర్థము. శ్రేష్టమైన మేలుజాతిగుజ్జమునకు మంచిజీను వేసి 


1! వేణుగోపాలశతకము 


రౌతు దానిపై కూర్చుండి స్వారీచేయును - తెగబలిసిన మనగుక్కకు మంచి 
అందమైన జరీకుచ్చుల జీను ఎందులకు? కుక్కపై ఎవ్వరును ఎక్కి స్వారీేచేయరుకదా! 

పూట కూళ్ళమ్మకు పుణ్యమెందులకు? ఆమెకు కావలసినది లాభము. 
శుచిగా - శుభ్రముగా, మంచి పదార్ధములతో వంటచేసిపెట్టవలసిన అవసర 
మామె కేమున్నది? ఎట్లు పెట్టినను, తనకు పరమార్ధము ధనలాభమే తప్ప - 
పుణ్యము కాదు కదా! 

ఇతరుల కీయగలిగిన స్థితి తన కెట్లును లేదు. ఇతరులు దానమిచ్చుటకు 
సిద్ధముగానున్న సమయమున ఆ దాతదగ్గణకు పోయి, లేనిపోని యబద్ధములు 
చెప్పి ఆదాన మీయకుండ చేసిన రందకు (రెండు కులముల వ్యక్తుల కుదృవించిన 
వాడు) ఎన్ని క్రతువులు చేసినను ఫలము రాదు. అట్టివాడు క్రతువులు చేసియు 
ప్రయోజనము లేదు. 

ఈ శతకకర్త పాండిత్యమునకు, కవితాశక్తికి మెచ్చి గొప్ప సన్మానమును 
చేయవలయునని ఆ దేశపు రాజు నిర్ణయించుకొనెనట. ఆ రాజు దగ్గజ ఉన్న 
దివాను (మంత్రి) ఈ కవిపై ఎందులకో ఈర్ష్య గలిగి, యాయనపై కొండెములు 
చెప్పి ఆ సన్మానము జరుగకుండ చేసెనట. ఆక్రోధముతో ఈ మహాకవి శతకమును 
బూతులతో నింపినాడు. ఆ బూతులు అచ్చమైన బూతులుగా కాక నీతులుగనే 
పరిణమించివి. అందుకే అవకాశము వచ్చినప్పుడెల్ల ధ్వనిపూర్వకముగా 
ఇట్లధిక్షేపించుచునేయుండును. ఇట్టివి తెలుగుసాహిత్యమున నెన్నియో గలవు. 
నీలాద్రి ప్రభువున కంకితముగా కూచిమంచి జగ్గకవి, “చంద్రరేఖావిలాసొమను 
కావ్యమును రచించెను. వేంకట మనీషి యను పండితుని మాట విని నీలాద్రి 
రాజు చంద్రరేఖావిలాసమును స్వీకరింప నిరాకరించెను. కోపించిన కవి 
చంద్రరేఖావిలాస శృంగారకావ్యమును, “చంద్రరేఖావిలాపముగా బూతు 
కావ్యముగా మార్చి ప్రచురించుట లోకవిదితమే. 

ఇందు తొలిపాదమున గణభంగము. “విధవ చెవులకేల” అంటే సరిపోతుంది. 
“విధవ చెవులకునేల?” అని ఏల దిద్దిరో తెలియదు. పూర్వప్రతిలో “సరవి గుడిసెకు 
బలు బొందియేల?” అని యున్నది. 


పోలిపెద్ది వేంకటరాయకవి /.. 


ఈ ప్రతిలో “సరవి గుడిసెకు బలు చాందినేల?” అని యున్నది యతిని 
సవరించినారు గాని గణభంగమట్లే ఉన్నది. “సరిగుడిసెకు బలు చాందినేల?” 
అంటే దోషరహితమవుతుంది. 


సం.వ్యా, పై సీసపద్యములోని మొదటిపాదము,  రెందవపాదము 
శతకమంజరిలోను, అకాడెమీ ప్రతిలోను భిన్నముగానున్నవి. “అజవ చెవులకేల 
యరిది వజ్రపుంగమ్మ, లూరితొత్తుకు విటుండుండనేల?; (గ్రుద్దికంటికి.... సరవి 
గుడిసెకు బల్‌చాందినేల?” (శఈతకమంజరి). “విధవ చెవులకేల యరిది 
వజపుంగమ్మ, లుఖజుకు తొత్తుకు విటుండుండనేల?; (గ్రుడ్డిముండకు... 
సరవిగుడిసెకు బల్‌ చాందినేల?” (అకాడెమీప్రతి). “చెవులకేలొ” - “బల్‌ 
చాందినేల” అను పాఠముల వలన గణభంగమునకు ఆస్మ్కారములేదు. “అజవ” 
= విధవ. 

ఈ శతకకవియైన పోలిపెద్ది వేంకటరాయకవికన్న సుమారు నూరు 
సంవత్సరములు ముందు జీవించిన సుప్రసిద్ధకవి అడిదము సూరకవి (క్రీశ. 
1720-1780) “రామలింగేశ శతకము”ను రచించెను. దానిలోని “కోతికి జల్తారు 
కుళ్ళాయి యేటికి?, విరజాజి పూదండ విధవకేల?” అను 80వ పద్యమునకు 
ఈ పద్యము అనుకరణము. 


సీ, అలకాధిపతి నేస్తుండైనప్పటికిని బా 
లేందుమౌలళికి భిక్షమెత్తవల సెం! 
గమలాసనుని కెంత కరుణరా నడచినం 
గలహంసలకుం దూంటికాడలేను! 
క్షీరాబ్ధిలంకలోం జేరినప్పటికైనం 
గొంగతిండికి నత్తగుల్లలేను! 
బరంగు సాహేబు సుబాయెల్ల నేలిన 
బేగములకుం గుట్టుపోంగు లేను! 
తే॥గీ! ఒకరి కుందెనటంచు మేలోర్వ లేక 
నేడద్వంగారాదు, తనప్రాప్తి నెన్నవలయు! 


|. వేణుగోపాలశతకము 


మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! కేశ 


అర్ధములు: బాల + ఇందుమౌళి = బాలచంద్రుని తలమీద ధరించిన శంకరుడు; 
పరంగు= ప్రసిద్ధమగు. 


తా. ఓ వేణుగోపాలా! అలకానగరానికి అధిపతి కుబేరుడు. ఉత్తరదిక్కునకధిపతి. 
అంతేకాదు, సంపదల కాతడే అధినాథుడు. అటువంటి ధనికి, శంకరుడు దగ్గజ 
మిత్రుడు. ఐనా శంకరుడు భిక్షమెత్తవలసి వచ్చినది. 

(బ్రవ్మా పార్వతీదేవి సౌందర్య దిద్భక్షా ముగ్ధత్వమున ఆమె పాలిండ్ల నంట 
బోయెను. అది గమనించిన శంకరుడు త్రిశూలముతో బ్రహ్మదేవుని తల నరికెను. 
అంతకు ముందు ఆయన పంచముఖుడట. ఆ నరకిన తల గర్దభాకారము కలదట. 
శివునకు అందువలన బ్రహ్మహత్యాపాతకము కలిగినదట. దానిని పోగొట్టు 
కొనుటకు శంకరుడు భిక్షమెత్తవలసిన దుర్గతి సంప్రాప్తమైనది. చివజకు కాశీ 
విశాలాక్షీ అన్నాపూర్హాదేవి యిచ్చిన భిక్షతో ఆయనకు కలిగిన బ్రహ్మ హత్యా 
పాతకము తొలిగినదని పురాణవచనము. అందుకే వేమన - “ఆడదానింజూడ 
నర్ధంబుంజూచిన, బమ్మకైనంబుట్టు రిమ్మ తెగులు” - అనినాడు.) 

కమలాసనుడు బ్రహ్మదేవుడు. సృష్టికర్త. ఆయన వాహనము రాజహంస. 
ఆ రాజహంస బ్రహ్మదేవుడు పొగడదగినట్లుగా సంచరించినను, హంసల 
కాహారము తూటికాడలే కదా! అఘటన ఘటనా సమర్థుడైన బ్రహ్మదేవుడు వానికి 
ఉత్తమ ఆహారము కల్పించవచ్చును కదా! తూటికాడలనునవి కాలువలలో నీరు 
ప్రవహించకుండ దట్టముగా అల్లుకొనును. అవి నిరుపయోగములు. పైగా 
ప్రవాహాటంకములు. కావున రైతులు వానిని పనికిమాలినవిగా భావించి బయటకు 
లాగి గుట్టలు వేయుదురు. ఆ పనికిమాలిన తూటికాడలే హంసల కాహారము 
కదా! (తూండు = తామరపువ్వు మొదలగువానికాడ, బిసము) 

పాలసముద్రము శ్రేష్టమైనది. శ్రీ మహావిష్ణువునకు శయనన్థానము. అట్టి 
పాలసము[ద్రములో లంకలున్నవి. ఆ లంకలలో సంచరించు కొంగలకు అక్కడ 
కూడ నత్తగుల్లలే కదా ఆహారము! పాలసముద్రము నారాయణుని శయ్యాస్థానము, 


పోలిపెద్ది వేంకటరాయకవి 1] 


అంతటి సముద్రపులంకలలోనైనను కొంగలకు ఉత్తమాహారము లభించునా? 
లేదు. 

సాహేబు సుబాను ఏలుచున్నాడు. (రాజ్యమును కొన్ని చిన్న చిన్న సుబాలుగా 
మహమ్మదీయరాజులు, తమ పాలనకాలమున విభజించిరి. నేటి మండలము 
వంటిది. ప్రభువు సంపన్నుడు. ఐనా వాని భార్యల చెవులకు కుట్టుపోగులే కదా! 

మహమ్మదీయాచారములో చెవులకెన్నో కుట్టుపోగులుండును. ప్రభువునకు 
ధర్మపత్నులైనను ఆ ఆచారము తప్పదు. 

ఇతరులకు ఉన్నదని, వారిపై యీర్మ్యతో వారి మేలును చూచి ఓర్వకుండ 
నుండరాదు. వారిని నిందింపరాదు. తనకెంత ప్రాష్త్రమో అంతే లభించును. 
సముద్రమున చెంబు ముంచిన చెంబెడు నీరే వచ్చునుగాని, సముద్రము 
పెద్దదిగదాయని కుండెడు నీళ్ళు రావు. “తనకు లేదని ఏడిస్తే ఒక కన్నుపోయిందట. 
వారికున్నదే - నాకు లేదే యని ఏడిస్తే రెండు కళ్లు పోయాయట”-సామెత. 


సం.వ్యా. శతకమంజరిలోను, అకాదెమీప్రతిలోను సీసపద్యము మొదటి 
పాదములోని రెండు పదములు కొంచెము భిన్నముగానున్నవి: “నేస్తుందైనప్పటికిని” 
= “నేస్తమైనప్పటికిని” “ిక్షమెత్తవలసె” = “బిచ్చమెత్తవలసె” (ఇట్లనుటయందే 
తెలుగునుడికారమున్నది. ) 
సీ అల్పునిం జేర్చిన నధికప్రసంగియౌ, 
ముద్దుసేసినం గుక్క మూతి నాకుం; 
గోళ్ళ సాంకినం బొంతకుండలో విష్టించుం, 
గొద్దితొత్తుల పొందు రద్ది కీడు; 
గూంబలు వ్రాలినం గొంప నాశముంజేయుం, 
జనువిచ్చినను నాలు చంకకెక్కుం; 
బలువతో సరసంబు ప్రాణహాని యొనర్చు, 
దుష్టుండు మంతైన దొరను జెజచుం; 
తే॥గీ॥ గనుక నివి తెల్సి జాగ్రత్తగాను బ్రజలం 
బాలనము సేయుటది రాజపద్ధతియగు; 


.. వేణుగోపాలశతకము 


మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 1ేర్‌ 

అర్థములు: కొద్ది తొత్తులు = అల్పమైన లంజెలు; రద్దికీడ్చు = రచ్చకీడ్చు, రట్టుచేయు; 
పలువ = చెడ్డవాడు; పొంత = ప్రక్కన; విష్టించు=మలవిసర్దనము చేయు. 
తా. ఓ వేణుగోపాలా! రాజైనవాడు (పాలకుడు) అల్పుడైనవానిని (నీచుని) దగ్గజ 
చేర్చుకొన్నచో వాడు మంచిచెడు లెజబుగనేరక, సమయము సందర్భము లేక-ఉ 
చితానుచితస్థితి మజచి, అధిక వాచాలు డగును. ఏదేదియో వాగుచుండును. 
దానివలన అనేక కష్టనష్టము లేర్పడును. 

కుక్కను ముద్దు చేసినచో అది వచ్చి యజమానుని మూతిని నాకుచుండును. 
కోళ్ళను పెంచినవో అవిపోయి పొంతకుండలో మలమును విసర్జించును. (పూర్వము 
కట్టెలపొయ్యిలో వంటచేసెడివారు. పొయ్యికి రెండువైపుల రాళ్ళనుంచి, ఒకవైపున 
రాళ్ళకు బదులుగా ఒక కుండ నుంచెడివారు. దానిలో నీళ్ళు పోసెడివారు. ఆ 
పొయ్యి పైని, అన్నము - పప్పు- కూరలు మొదలగునవి వండుచుందురు. 
ప్రక్మనున్న కుండలోని నీరు కాగుచుండును. ఇంటిలోనివారు స్నానమునకు ఆ 
కుండలో నీటిని తోడుకొనిపోయి వేడినీళ్ళ స్నానము చేయుదురు. నీళ్లు తోడగానే 
ఆ కుండను చన్నీళ్ళతో నింపెడువారు. మరల ఇంకొకరు నీళ్లు తోడుకొని, మరల 
చన్నీళ్ళతో నింపువారు. అవి కాగుచునే ఉండును. దానిని 'పొంతకుండి” అని 
పిలిచెడివారు. కోళ్లు ఆ కుండ మీద కెక్కి ఆ కుండలో అవి మలము విసర్జించిన 
కారణముగా ఆనీరు స్నానమునకు పనికిరాదు. పొయ్యిపైని కుండ బెట్టి నీళ్లు 
కాచిన దానిని “నీళ్ళకాగు” లేక 'కాగుకుండి) అందురు.) 

నీచురాందైన లంజెలను మరులుకొని తగులుకొన్నచో, వారు, చాల గొప్పగా 
ఫలానివాడు నన్నుంచుకొన్నాడని అందరికిని చెప్పి సమాజమున రచ్చకీద్పెదరు. 

[గ్రుడ్గగూబ యింటిలో దూరినచో ఆ యిల్లు ఆరు మాసములవజకు 
వాసయోగ్యము కాదని పాడుబెట్టవలసినదే. కనుక గూబలు చేరి కొంపలను 
నాశము చేయును. 

భార్యకు అధికమైన చనవిచ్చినచో భర్త చంకకెక్కును. ఇక దిగమన్నను 
దిగదు. అనగా భర్తమాట వినక తనమాట చెల్లవలయునని, కార్యములు 
సక్రమముగా సాగనీయదు. 


పోలిపెద్ది వేంకటరాయకవి 1] 


పలుగాకి వానితో (దుష్టునితో) సరసమాడినచో క్రమముగా అది కలహముగా 
మారి ప్రాణములనే తీయును. మంత్రి దుష్టుడైనచో దొరను చెడగొట్టును. ఈ 
విషయ మనేకపర్యాయములు కవి చెప్పుచునే యుండును. తనకు రాజు 
చేయదలచిన సన్మానమును మంత్రి చెడగొట్టెననుట నిశ్చయమని తేలుచున్నది. 

కనుక రాజు అనగా పాలకుదైనవాడు ఈ విషయములన్నియు చక్కగా 
(గ్రహించి జాగ్రత్తగా జనుల పాలింపవలెను. ఆ విధముగా పాలించుటయే 
రాజపద్ధతి. 

తేటగీతి తొలిపాదమున గణభంగమైనది. “కనుక నివి తెలిసి జాగ్రత్తగాను 
ప్రజల”. కాబట్టి కనుక ఆ పాదమును “కనుక నివితెల్సి జాగ్రత్తగాను ప్రజల” 
అని మార్చినచో సరిపోవును. 

“మంత్రి + ఐన”. సంస్కృత పదములపై తెలుగుపదముతో సంధి సరికాదు. 
'యిడాగమము వచ్చి “మంత్రియెన” అనియుండవలెను. కాని యీకవి “మంతెన” 
అనినాడు. ఇట్టి ప్రయోగములు ఇతడు పెక్కు కావించెను. ఇప్పటి కవులును 
చేయుచున్నారు. ఇది వ్యాకరణ విరుద్ధ ప్రయోగమే. 
సం.వ్యా, “చనువిచ్చినను నాలు చంకళిక్సు” = “చనవియ్యంగా నాలు చంకళక్కు” 
(శతకమంజరి) - “చనవీయంగా నాలు చంకకక్కు” (అకాడెమీప్రతి). “కనుక 
నివి తెల్సి జాగ్రత్తగాను బ్రజల” = “కనుక నివియెర్గి జాగరూకతను బ్రజల” 
(శతక మంజరి) - “కనుక నివి దెల్సి జాగ్రత్తగాను బ్రజల” (అకాడెమీ ప్రతి) 
స్స అవనీశ్వరుండు మందుండయిన నర్భుల కియ్య 

వద్దని యొద్ద దివాను సెప్పు, 

మునిషీ యొకండు సెప్పు; మొనసి వష్కీ చెప్పుం, 

దరువాత నా మజుందారు సెప్పు; 
దలంధద్రిప్పుచును శిరస్తా చెప్పు, వెంటనే 

కేలు మొగిద్చి వకీలు సెప్పు; 
దేశపాండ్యా తాను దినవలెనని చెప్పు, 

ముసరద్ది చెవిలోన మొనసి చెప్పు; 


|] వేణుగోపాలశతకము 


తే॥గీ! యశముంగోరిన దొరకొడుకైనవాండు 
ఇన్ని చెప్పులు గడంద్రోసి యియ్యవలయు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 16 
తా. స్వామీ! వేణుగోపాలా! భూమీశ్వరుడైన రాజు మూర్చుడైనచో (తెలివితక్కువ 
వాడదైనచో) ఆతడు యాచకులకు అధికముగా దానము చేయదలచినను, ఆయన 
దగ్ధ్గణనున్న మంత్రి అది ఇవ్వవద్దని చెప్పును. తరువాత, మునిషీ (చదువు చెప్పువాడు 
లేక వ్రాయసగాడు) చెప్పును. వష్కీ కూడ ఈయవలదని చెప్పును. తరువాత 
మంజుదారు (రాజునొద్ద లెక్కలు సరిచూచువాడు) ఈయవలదని చెప్పును. ఆ 
తరువాత తలట్రిప్పుచు శిరస్తా (న్యాయస్థానములలో లెక్కలను సరిచూచు అధికారి) 
చెప్పును. ఆ వెంటనే చేతులు రెండును జోడించి యాయవలదని వకీలు 
(న్యాయవాది) చెప్పును. దేశపాండ్యా (చిన్నజమీందారు) తానే ఆ ధనమును 
గూడ భక్షింపవలయునని యీాయవద్దని చెప్పును. ముసరద్ది రాజుచెవిలో గట్టిగా 
చెప్పును. కీర్తిని కాంక్షించెడు రాకుమారుడు. అనగా పాలకుడు ఎందజు చెప్పినను, 
చెప్పుడుమాటలు వినక వానిని ప్రక్కకు త్రోసి అర్భులకీయవలయును. అపుడతడు 
యశశ్చాలి యగును. 
ఈ పద్యమున కవి ప్రయోగించిన, “దివాను - మునిషీ - వష్కీ - మంజుదారు 
- శిరస్తా - వకీలు” - అనునవి హిందీ లేక ఉర్జూ పదాలు. ఆంగ్లేయులు ఈ 
రాజ్యపాలనకు రాకముందు రాజాస్థానములలో నీపదములే ఉద్యోగులకు 
వాడబడుచుందడెను. తురకల పాలనము నుండి యీ పదములు వ్యాప్తములైనవి. 
“వష్ణీ* - అను పదమునకు నైఘంటికార్ధము లభ్యముకాలేదు. “వష” 
అనగా “ఈనిన ఆవు” అనే అర్థమున్నది. కనుక 'వష్టీయనగా రాజుగారి 
ఆలకాపరియా? అనగా అంతచిన్నవాడు కూడ అర్భుల కీయవద్దని చెప్పుచుందు 
రనుటకీ కవి ప్రయోగించెనేమో? ఇది నా ఊహ మాత్రమే. విజ్ఞులెవరైన తెల్పినచో 
వందనములతో తప్పును దిద్దుకొందును. 
'ముసరద్ది ఏ పదమో కూడ నాకు అంతుపట్టదయ్యె. 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


తేటగీతి రెండువ పాదమున “ఇన్ని చెప్పులు కడ ద్రోస” అని కవి 
ప్రయోగించుట అపార్ధదము. 'ఇన్ని చెప్పుటల్‌ కడద్రోసి' అన్న కొంతమేలు. కాని 
“ఎంద రెటుచెప్పిన వినక యాయవలయు” అనినచో అది సక్రమ పాఠమగును. 
(కవి, తనకు ఈయవలదని రాజుతో చెప్పిన వారిపై మిక్కిలి కోపముతో, వారిని 
“చెప్పులు” - పాదరక్షలుగా పోల్చి చెప్పినాడని కూడ భావించవచ్చును - 
సంపాదకుడు) 
సం.వ్యా. “వద్దని యొద్ద దివానుసెప్పు” = “వద్దని యొద్ది దివాను చెప్పు” (శతక 
మంజరి)-ోవద్దని వద్ది దివాను చెప్పు” (అకాడెమీప్రతి). “మొనసి వష్కీ చెప్పు” 
='మొనసి బక్షీ చెప్పు (శతకమంజరి మరియు అకాడెమీప్రతి). “ముసరద్ది చెవిలోన 
మొనసిచెప్పు”=“మొసరరద్ది చెవిలోన మొతిగి చెప్పు” (శతకమంజరి). శతకవాజ్బ్యయ 
సర్వస్వములోని పాఠభేదములు: “ఈయవద్దని వద్ది దివాను చెప్పు” ఇచ్చట 
“వద్దొకి అర్ధములేదు. “ఒద్ద-వద్ద” పదములున్నవి కాని “వద్ది” పదములేదు. 
“మునిషీ యొకండు చెప్పు- బకిషీ యొకండు చెప్పు (యతిభంగము) 
సీ; ఆత్మ తెలియని యోగి కద్వైతములు మెండు, 
నెజజంకులాడికి నిష్ట మెండు; 
పాలుపిండని గొద్దుబట్టైె కజపులు మెండు, 
కల్లపసిందికిం గాంతి మెండు; 
గెలువని రాజుకుం బలు గెల్పులును మెండు, 
వంధ్యకు విభునిపై వాంఛ మెండు; 
దబ్బజ పాటకుం దలత్రిప్పుటలు మెండు, 
పసిమిరోగపు తొత్తు మిసిమి మెండు; 
తే॥గీ వండలేనక్కకు వగపులు బలు మెండు, 
షా తేనేరనన్నకుం దిండి మెండు, 
కూంటికియ్యని విటగాని కోర్మెమెండు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల క్షే 


|] వేణుగోపాలశతకము 


తా. శ్రీవేణుగోపాలా! ఆత్మజ్ఞానము తెలియని యోగికి అద్వైతములు మెండు 
(అనగా ఇటు చేయకూడదు - అటు చేయకూడదు - అని ఎన్నియో నియమనిష్ట 
లాచరింపవలయునని వేధించుట, తానాచరించుట. పచ్చి వ్యభిచారిణికి నిష్ట 
చాల ఎక్కువ. పాలీయని బట్టకు అజపులధికము. కల్ల బంగారమునకు కాంతి 
యధికము. రణములందు విజయము సాధింపలేని రాజునకు గొప్పలు చెప్పుకొనుట 
ఎక్కువ. గొడ్రాలికి భర్తపై (రతిపై) కోరిక అధికము. మోసగాని పాటకు తలత్రిప్పుట 
హెచ్చుగా నుండును. “గనేరియా” (పచ్చసెగ) అను సుఖరోగమున్న లంజెకు 
శరీరము మిసమిసలాడుట ఎక్కువ. వండలేనమ్మకు వగపులు (ఏడ్పులు) ఎక్కువ. 
భార్యతో రతిక్రీడాసుఖం బాగా అనుభవిస్తాడు కాని సంపాదించి తేలేడు - అటువంటి 
వానికి తిండి ఎక్కువ. వేశ్యకు కనీసము కూటికైనను ధనమునీయని విటునకు 
కామము ఎక్కువ. 

ఈ పద్యము క్రింది తేటగీతిలో రెండవ పాదములో తొలి సూర్యగణము 
లోపించి చుక్కలతో చూపబడినది. ఇచ్చట కవి ఒక గురువు ఒక లఘువుతో 
కూర్చిన “రతిక్రీడ సలిపి” అను అర్ధము నిచ్చెడి అచ్చతెలుగు బూతు పదమును 
ప్రయోగించినాడు, అటులే 'కూటికీయని విటగాని పోటు మెండు” - అని మొదటి 
పాఠము. 


సం.వ్యా “ఆత్మ తెలియని యోగికి”= “ఆత్మగానని యోగికి (శతకమంజరి); 
“అఅపులు మెందు = “ఈంతలు మెండు” (శఈతకమంజరి), “అదుపుమెందడు 
(అకాడెమీ ప్రతి); “పలుగెల్పులును” = “పలుగచ్చులును” (శతకమంజరి మరియు 
అకాడెమీ ప్రతి. ఇదియే సరియైన పాఠము. గచ్చులు = బీరములు); “విభునిపై 
వాంఛ” = “భర్తపై వలంపు” (శతకమంజరి); “పసిమిరోగపు తొత్తు మిసిమి 
మెండు” = “రోగపుందొత్తు మెజుంగు మెందు” (శతకమంజరి); “వండలేనక్కకు” 
= “వండలేనమ్మకు” (శతకమంజరి) అకాడెమీ ప్రతిలో పై తేటగీతిలోని 1,2, 
పాదములు కలిపి, సీసపద్యములోని 5వ పాదముగా చూపబడినవి:- 
“వండలేనక్క్మకు వగపులు బలుమెండు, తేలేని యన్నకుం దిండిమెండు”. తేటగీతిలో 
శతకమంజరిలో “మాచకమ్మకు మనసున మరులు మెండు” అను పాదము 
అదనముగానున్నది. ఇదే పాదము అకాడెమీ ప్రతిలో కొంచెము మార్పుతో - 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


“మాచమ్మకు మాహంబు మదిని మెండు” అని యున్నది. ఇది మేము అనుసరించిన 
శ్రీరంగాచార్య ప్రతిలో లేదు. 
సీ ఆలిని వంచుకోంజాలక తగవర్ల 
బ్రతిమాలుకొనువాని బ్రతుకు రోంత, 
నర్తనాంగనల వెన్నునం జేరి తాళముల్‌ 
వాయించువాని జీవనము రోంత, 
వ్యభిచరించెడి వారవనిత గర్భంబునం 
బురుషత్వము వించి పుట్ట రోంత, 
బంధుకోటికి సరిపడని దుర్వత్తినిం 
బదియున్న మనుజుని నడత రోంత, 
తే॥గీ॥। అరసికుందైన నరపతి ననుసరించి 
కృతులొనర్చెడు కవి నెత్తిగీంత రోంత; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 18 
తా. మదించిన శత్రువులను సంహరించువాడా! మౌనుల వృాదయములందుండు 
వాడా! భక్తరక్షణశీలా! ఓ వేణుగోపాలా! 
మగవాడు తన భార్యను అదుపులో ఉంచుకొనవలెను. అలా అదుపులో 
ఉంచుకొనలేక, తన భార్యకు తగురీతి నీతులుపదేశింపుడని మధ్యవర్తుల 
నాశ్రయించినవాని బ్రతుకు అసహ్యము. నట్టువరాండ్రు రంగస్థలమున నాట్య 
ప్రదర్శనమాచరించుచుండ వారి వెనుక చేరి తాళములు గొట్టువాని జీవితము 
రోత. సదా పరపురుషులతో వ్యభిచరించు వేశ్యాస్త్రీకి మగపిల్లవాడై పుట్టుట రోత. 
వేశ్యాప్రీకి కుమార్తెగా జనించినచో ఆమె కూడ అదే వృత్తిలో జీవించును. కాని 
మగపిల్లవాడు జనించినచో వాడు తల్లి ప్రవర్తనమాన్పలేక, ఇంటికి వచ్చెడి విటులను 
జూచి, సహింపలేక, బయటప సమాజమునుండి వచ్చుహేళనలను 'సైరింపలేక, 
చావను లేక బ్రతుకను లేక వ్యథచెందునని భావము. బంధుసమూహము 
అసహ్యించుకొను చెద్దవృత్తిలో (చేటుడు) సంచరించు మానవుని వర్తనము 


] 1 వేణుగోపాలశతకము 


పరమాసహ్యము. రసికుడుకాని రాజును ఆశయించి, కావ్యములు చెప్పు 
కవిమోమున బ్రహ్మనవ్రాసిన గీత రోత. 

“ఆలిని యొంచుకోజాలని” అని యిప్పటి పాఠము. “వంచుకోజాలని” 
ప్రాంత పాఠము. “ఒంచుకొను - వంచుకొను రెండును సమానార్థ్ధకములే గాని 
“వంచుకొను నకు ప్రథమరూపము “ఒంచుకొను”. 

“నర్తనాంగనల వెన్నునం జేరితాళములొ అన్న పాదమున యతి తప్పినది. 
కనుక, “నర్తనాంగనల వెన్మన జేర” అని గాని “నర్తనాంగనల వెంటను జేరి” 
అనిగాని ఉన్నచో ఆదోషము పరిహరింపబడును. 
సం.వ్యా. పై పద్యములోని రెండు చిన్న పదములు శతకమంజరిలోను, అకాడెమీ 
ప్రతిలోను కొంచెము భీన్నముగానున్నవి. “వెన్నున” = “వెన్మను”; “అనుసరించి” 
= “ఆశయించి” (ఇవియే సరియగు పాఠములు). 
స్స ఆన్థానమందు విద్వాంసులంగని లేచి 

మొైక్కువేయని వారమోహినులను 
దల గొటిగించి, మెత్తని సున్నమును బూసి, 
బొగ్గు గందంబున బొట్టమర్చి; 
చెప్పులు మెడంగట్టి చింపిచేంటలం గొట్టి, 
గాడిద పైం బెట్టి, కాలమెట్టి; 
తటుకున గ్రామప్రదక్షిణంబొనరించి, 
నిల్చినచోట వేనీళ్లు చల్లి; 
తే॥గీ॥ విప్రదూషకులను వారి వెంట నిచ్చి, 
సాగనంపింపవలయును శమనపురికి; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 19 
తా. ఓ వేణుగోపాలా! ఆన్ధాన పండితులను, కవులను చూడగనే లేచి ఆస్థాన 
వారవనితలు వారికి వందనము లాచరించుట ఆచారము. అలా లేచి నమస్మారము 
చేయని వారప్రీలకు ముందు తలలు గొరిగింపవలె. ఆ పైని మెత్తని సున్నమును 


పోలిపెద్ది వేంకటరాయకవి |) 


పూయవలె. బొగ్గు గంధము తీసి దానిని బొట్టుగా పెట్టవలె. చెప్పుల దండలను 
వారి మెడలలో వేసి, చిరిగిపోయిన చేటలతో కొట్టవలె. తదుపరి కాళ్ళతో తన్ని, 
గాడిదలపై నెక్కించి వెంటనే ఊరు చుట్టును త్రిప్పవలెను. ఆ గాడిదలు నిలిచిన 
చోట వెంటనే నీరు చల్లవలయును. బ్రాహ్మణనిందకులను వారివెంట నిచ్చి 
యమపురమునకు వారిని సాగనంపవలయునట. (శమనపురి=యమలోకము). 

“ఆన్థానమందు విద్వాంసులంగని లేచ అను ఈ పద్యము తొలిపాదమున 
యతి తప్పినది. 'ఆ” కును 'ద్వా' కును యతి చెల్లదు. “ఆస్థాన విద్వాంసు లరుదేరం 
గని లేచి అని యుండవలయును. 

“మొక్కువేయని”' అని యీ ప్రతిపాఠము, పాత ప్రతులలో *మొైక్కనేరని 
వారమోహినులను” అనునదే సరియగు పాఠమని నా తలంపు. 

“నిల్చిన చోట వే నీళ్లు చల్లి అనునది పూర్వ్చప్రతులలో 'నిలుచుచోటం బసుపు 
నీళ్లు చల్లి' అని అని యున్నది. ఇదియే సరియగు పాఠము. మనమేదైనను శుద్ది 
చేయదలచినచో పసుపునీరు చల్లు ఆచారము నేటికిని యున్నది. 

'వారమోహినులనగా వేశ్యాప్త్రీలు. వారు నిత్యసువాసినులు. వారికి భర్త 
ఉండడు గనుక వైధవ్యముందదు. విధవాప్రీలు పూర్వము నలుపు తిలకమును 
దాల్చువారు. అది వారి విధవాత్వమునకు చిహ్నము. కనుక బొగ్గుబొట్టు పెట్టి 
వారిని విధవలుగా మార్చవలయునని కవి ఆశయము. 

అట్టి వేశ్యాప్రీలతోపాటు బ్రాహ్మణ నిందకులను కూడ యమపురికి పంపుట 
కవి ఆశయము. 
సం.వ్వా. “విద్వాంసులంగని” = “విద్యావంతులకు” (శతకమంజరి) “వెనీళ్ళు” 
= “పేణ్లీళ్ళు” (శతకమంజరి మరియు అకాడెమీప్రతి. పేడ +నీళ్ళు = పేబ్లీళ్ళు); 
“వారి వెంట నిచ్చి” = “దాని వెంటనిచ్చి” (శతకమంజరి,, “శతకవాజ్బ్యయ 
సర్వస్వముూలోని పాఠములు: “మొక్కువేయని” = మొక్కు బూనని” “నిల్చిన 
చోట వేనీళ్ళు చల్లి”=నిల్చినచోట పేబ్లీళ్ళు చల్ల) “శమనపురికి” = “శునకుపరికి” 
(శతకమంజరి-కాని యిచ్చట యతిభంగము); “శమనుపురికి” (శతకవాజ్బ్యయ 
సర్వస్వము). “శమనపురికి - శమనుపురికి” రెండును సాధురూపములే! 


1] వేణుగోపాలశతకము 


స్స్‌ పెట్టనేరని రండ పెక్కు నీతులం బెద్ద, 
గొద్రాలిముండకుం గొంకు పెద్ద; 
మంకుబుద్ధికిం దన మాట సాగుట పెద్ద, 
రిక్తుని మదిని కోరికలు పెద్ద; 
అల్పవిద్వాంసుండు నాక్షేపణకుం బెద్ద, 
మూర్థచిత్తుండు కోపమునకుం బెద్ద; 
గ్రుడ్దిగుజ్జము తట్టగుగ్గిళ్లు దినం బెద్ద, 
వెలయ నాంబోతు కండలును బెద్ద; 
తే॥గీ॥ మధ్యవైష్ణవునకును, నామములు పెద్ద, 
పెట్టనేరని విభుండు కోపింపం బెద్ద; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 20 
తా. ఓ వేణుగోపాలా! దానం చేయలేని రండ అనేకమైన నీతులు చెప్పటానికి 
పెద్ద. బిడ్డలులేని గొడ్రాలి ముండకు సిగ్గు ఎక్కువ. పెంకి బుద్ధిగలవానికి తన 
మాట చెల్లించుకొనుటయే పెద్ద. ధనహీనుని మనస్సులో కోరికలు పెద్ద. తెలిసీ 
తెలియని విద్వాంసుడు పరవిద్వాంసులను విమర్శించుటకు పెద్ద. మూర్ధమైన 
మనస్సు కలవాడు కోపానికి పెద్ద గ్రుడ్డిగుజ్జము స్వారీచేయుటకు, బండి లాగుటకు 
పనికిరాదుగాని, ఒకతట్టెడు గుగ్గిళ్లు తినుటకు పెద్ద. ఆబోతుకు కండలు పెద్ద. 
పూర్వ ప్రతులలో “వెలయ నాం బోతు వట్టలును పెద్ద” అని పాఠాంతరము. 
మధ్యలో వైషమతమును స్వీకరించినవాడు పెట్టుకొనే నామములు పెద్ద. “పెట్టనేరని 
విభుండు కోపింపంబెద్ద” (దానము చేయలేని రాజు కోపించుటకు పెద్ద. (ఈ 
పాదము 20183 ప్రతిలో లేదు. సి.వి. కృష్ణా బుక్‌ డిపో, చెన్నపట్టణమువారు 
వేసిన శతకమునుండి ఈ పాదము స్వీకరింపబడినది. ఇందు ముద్రణవత్సరము 
లేదు.) 
సం.వ్యా “కొంకు పెద్ద” ద “గొంతు పెద్ద” (శతకమంజరి, అకాడెమీప్రతి); “మంకు 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


బుద్దికిం దనమాట సాగుట పెద్ద” అనుపాదమునకు బదులుగా శతకమంజరిలో 
“డబ్బురాని వకీలు డంబంబు కడుంబెద్ద” అని పూర్తిగా భీన్నమైన వేరొక 
పాదమున్నది. “ఆంబోతు కండలును బెద్ద” = “కండలను (శతకమంజరి, 
అకాడెమీ ప్రతి); “పెట్టనేరని విభుండు కోపింపబెద్ద” అను పాదమునకు బదులుగా 
శతకమంజరిలో “కాసునియ్యని విటకాని గాసిపెద్దూ అని పూర్తిగా భిన్నమైన 
పాదమున్నది. శతకవాబ్బ్యయ సర్వస్వములో “తొడపల్చ్బనగు నింతి నడిగండి 
బలుపెద్ద” అను సీసపద్యపాదములోని మొదటిదళము ఉదాహరింపబడినది. 
ఇది పై పద్యములోనిదే! కాని ఏ దళమునకు మూలమైనదో తెలియుట లేదు. 


సీ ఈడిగె ముత్తికి జోడుశాలువ లిస్తిం, 
గురుబ గంగికి జరీకోక లిస్తిం; 
గడియాలు గోసంగి కనకంకుందీసిస్తిం, 
బోంగులు కోణంగి పోలి కిస్తిం; 
బోంచీలు చాకలి పుల్లి చేతుల వెేస్త్పి, 
దాని తల్లికి నూజు దారంబోస్తి; 
దాసరచ్చికి దేవతార్చన లమ్మిస్తి, 
గుట్టాన్ని యుప్పర కొంది కిస్తి; 
తే॥గీ॥ ననుచుం బాత్రమపాత్రములనక యిచ్చి, 
చెప్పుకొందుజు మూఢులు సిగ్గుమాలి; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 21 
తా. సమాజమున కొన్ని తప్పుడు పనులను చేసినను, వానిని బైటకు చెప్పరు. 
అందు పరప్తీగమన మొకటి. పరపస్త్రీలను పొందుటకు వారికి లంచమిచ్చుట 
సహజము. ఓ వేణుగోపాలా! ఈడిగకులమునకు చెందిన “ముత్తి” అనే స్త్రీని 


కవయుటకు ఆమెకు రెండు శాలువా లిచ్చితిని. కురుబకులానికి చెందిన గంగమ్మ 
(గంగొవ్యవహార నామము) కు జరీకోకలిచ్చితిని. గోసంగికులానికి చెందిన 


]] వేణుగోపాలశతకము 


“కనకమ్మ” అను స్త్రీకి (కాళ్ళకు) కడియాలు కొనియిచ్చితిని. కోణంగి “పోలికి 
చెవిపోగులు చేయించి యిచ్చితిని. మురుగులు చాకలికులమునకు చెందిన “పుల్లా 
చేతులకు తొడిగితిని. దాని యమ్మకు నూరురూకలు ధారపోసితిని. (పూర్వము 
దానమిచ్చునపుడు ఉదక పూర్వకముగా ఇచ్చెడివారు. చేతినుండి ధారగా నీటిని 
యాచకునిచెతిలో పోయువారు. అందువలన “ధారపోయు” అనునది దానమునకు 
మారుగా నుపయోగింపబడుచున్నది. అది అర్ధవిపరిణామము చెంది ఎవ్వరికైనను 
వ్యర్థముగనో, అయిష్టముగనో ఇచ్చినచో “వాని మొగమున ధారపోసితిననుట 
వ్యవహారమైనది). దాసరి కులానికి చెందిన అచ్చెమ్మ (అచ్చి” వ్యవహారనామముకు 
నా దేవతార్చనలను విక్రయించి ఆ ధనమిచ్చితిని. ఉప్పర కులమునకు చెందిన 
“కొండికి గుజ్టము నిచ్చితిని-అని మూర్చులు ఇవి ఉచితమా? లేక అనుచితమా? 
అని చింతింపక, పదిమందిలో తామేదో రసికవరులైనట్లు-ఏవో ఘనకార్యము 
లాచరించినట్లు సిగ్గువిడిచి చెప్పుకొనుచుందురు. 

“ఇస్తి (ఇచ్చితిని - కనకంకు (కనకమునకు వంటి ప్రయోగాలు 
వ్యావహారికములు. మూర్చులు మాటాడు విధముగనే పద్యమును కవికూర్చుట 
విశేషము. 

శ్రీనాథుడే యీ వ్యావహారిక ప్రయోగాలు పద్యములలో ప్రవేశపెట్టినవారిలో 
ఆద్యుడు. ఒక చాటువులో, “వస్తూ చూస్తిమి రోస్తిమిన్‌ పడమట వ్యాపారులన్‌ 
(గగ్రూరులన్‌” అని ప్రయోగించెను. 

ధూర్జటి “అంతా మిథ్య తలంచిచూచిన” అను పద్యమున వ్యావహారిక 
పదప్రయోగమాచరించెను. 
సం.వ్యా. పోంచీలు = ప్రీ హస్తాభరణ విశేషము; “కడియాలు గోసంగి 
కనకంకుందీసిస్తా = కడియాలు కుమ్మర కనికికి దర్శిస్తి” (శతకమంజరి, “కడియాలు 
కుమ్మక కనకంకుం దీసిస్తి” (అకాడెమీప్రతి) “పోంగులు కోణంగి పోలికిస్తి” = 
“వోంగులు గోసంగిపోలికిస్తి” (శతకమంజరి, అకాదెమీప్రతి); “పాత్రమ 
పాత్రములనక” = “పాత్రమపాత్రముననక” (శతకమంజరి, అకాడెమీ ప్రతి); 
“సిగ్గుమాలి” = “సిగ్గులేక” (శతకమంజరి, అకాడెమీ ప్రతి). 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


సీ; ఈనెగాంద్రంటరో యీండ్ల బగిసారను 
సెన్నంగి సుద్దులు సెప్పలేరు! 
ఏదగాండ్లంటరో యీండింట్ల పొగలెల్ల 
గొర్లాల బిగ్గెర గొనుగుతారు! 
కయితగాంద్లంటరో కాల్చ్పంగటించుక 
చిన్నచ్చరము పేరుం జెప్పలేరు! 
వాసివేలంట తమాసగా ఉమ్మునం 
దప్పెట యేసుక తట్టలేరు! 
తే॥గీ॥ అనుచు విప్రోత్తములం గన్నయట్టివేళ 
మోటు మనుజులు సెప్పెడి మాటలిట్లు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 22 
తా. ఈ పద్య భావమును స్పష్టముగా చెప్పుట కెన్ని విధాల ఆలోచించినను 
సాధ్యము కాకున్నది. ఇది ఆనాటి పామరజన వ్యావహారిక భాష కొంతవజకు 
ఊహించి వ్రాయుట తప్ప అన్యమార్గము కనరాదు. 
ఓ వేణుగోపాలా! మోటుప్రజలు బ్రాహ్మణోత్తములను జూచి ఈ విధముగా 
ఒకరితోనొకరు చెప్పుకొనుమాటలివ్వి, 


విప్రలలో వీణావాదన నిపుణులుందురు. వారిని గురించి వీణ గాండ్రంటారు. 
కాని, వారు “సారంగి” అనే వాద్యం మైోగుచుండగా (శ్రుతిచేసికొని చెన్నంగి 
సుద్దులు చెప్పలేరు. 

“చెన్నంగిసుద్దులు” అనే కథలు చెప్పేవారు ప్రక్క సారంగి అనే వాద్యముతో 
పల్లెలలో చరించేవారు. 

వేదాలను బాగా చదివినవారంట. ఈడిగ మాదిరిగా పగలంతయు బిగ్గజగా 
చెప్పలేక గొట్టెలవలె గొణుగుదురు. 

కవిత్వము చెప్పు కవులందరు. కాళ్ళు పంగటించుకొని నదచుచూ, ఒక 
చిన్న అక్షరము పేరుకూడ చెప్పలేరు. 


.. వేణుగోపాలశతకము 
వాద్య కారులందుటు. కాని ఉొమ్ముపై తప్పెట నుంచుకొని తమాషాగా 
తట్టలేరు. టొమ్ము తప్పెటలు కొట్టువారు పూర్వముండెడివారు. 
ఇవి పండిత ప్రకాండులను చూచి మోటువారు అనుకొనే మాటలు. 
సం.వ్యా, “యీండ్ల బగిసారను” = యీండ్ల బైశారను” (శతకమంజరి), “యీండ్లను 
బగిసార” (అకాడెమీప్రతి) “పొగలెల్ల” = “పొగవెల్ల” (అకాడెమీ ప్రతి) “బిగ్గెర” 
= “బీగ్గెన” (రెండు ప్రతులలోను); “వాసివేలంట” = “వాసిపేలంట” (శతకమంజరి) 
ఇదియే సరియైన పాఠము. “వాజపేయాజులంటొకు జానపదోచ్చారణ.); 
మోటుమనుజులు సెప్పెడి మాటలిట్లు” = “మోటు మానవులనియెడి మాటలిట్లు” 
(శతకమంజరి), “మోటుమనుజులనియెడి మాటలిట్లు” (అకాడెమీప్రతి) 
సీ, ఉండి యియ్యని లోభిరండ కొంపను శ్రాద్ధ 
మాయెనేమి? శుభంబు లాయెనేమి? 
చండాలువాకిట వండుకొన్నది యంబ 
లాయెనే మతిరసాలాయెనేమి? 
మాచకమ్మ సమర్త మఖ పుబ్బ హస్త చి 
త్తాయెనేమి? పునర్వసాయెనేమి? 
కులనాశకుందైన కొడుకు దీర్చాయువై 
యుందెనే మంతట మందెనేమి? 
తే॥గీ! బవరమునంజొచ్చి పొడువని బంటుచేతి 
దాయుధంబాయె నేమి? తెడ్డాయె నేమి? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 238 
తా. ఓ వేణుగోపాలా! సంపన్నుదడైయుండియు యాచకులకు దానము చేయని 
పిసినిగొట్టునింటిలో శ్రాద్ధమైనను ఒకటే - పెండ్లి మొదలగు శుభకార్యములైనను 
ఒక్కటే. 
(పెండ్లిండ్లు మొదలైన శుభకార్యములలో సంపన్నులు బ్రాహ్మణులను పిల్చి 
సంభావనలిచ్చువారు. శుభాశుభకార్యములందు పదిమందినీ పిలుచుకొని, మృష్టాన్న 


పోలిపెద్ది వేంకటరాయకవి 1] 


భోజనములు పెట్టు ఆచారమున్నది. వాడసలే పిసినిగొట్ట. వానింట్లో శ్రాద్ధమైనను 
పెండ్లి యైనను, ఎవ్వరికీ పెట్టడు. దమ్మిడీ యాయడని భావము) 

అంటరానివాని యింటి ముందు వాకిటిలో వండుకొన్నది అంబలియైనను, 
లేదా అరిసెలైనను ఒక్కటే. అనగా, వానియింటి ముందువండిన పదార్థములు, 
ముట్టరాదనిభావము. అది అంబలికావచ్చు - అరిసెలే కావచ్చు. ఏవైనను 
అంటరానివే అని భావము. 

ఎంతవయస్సు వచ్చినను రజస్వలకాని స్త్రీని “మాచకమ్మ” యందురు. 
ఆమె నిరుపయోగజీవన. అటువంటి ప్రీ మభఖా-పుబ్బ-చిత్తా- హస్తా నక్షత్రములలో 
సమర్హాడినను, పునర్వసూ నక్షత్రమున రజస్వలయైనను ఒక్కటియే. 

ప్రీ ప్రథధమరజస్వలయైన కాలము (నక్షత్రాదులు) చూచి, అది దోషకాలమైనచో 
తప్పక దేవాలయములలో శాంతికార్యక్రమ పూజలు నిర్వర్తింతురు. మాచకమ్మ 
రజస్వల కావటమే చాలు. దానికి కాలము - నక్షత్రాదులు చూడవలసిన 
పనియేమున్నది? ఆమె సమర్హాడిన చాలునని భావము. 

కులమునకు చెడ్డపేరు తీసికొనివచ్చు కొడుకు దీర్చాయువుగా జీవించిననేమి? 
వెంటనే మరణించిననేమి? ఎక్కువ కాలము జీవించినచో కులయశస్సు నెక్కువగా 
నాశమొనర్చునని భావము. 

యుద్ధరంగమున ప్రవేశించి శత్రువులను సంహరింపలేని వీరుని చేతిలోనిది- 
ఆయుధమైననేమి? అది తెడ్డాయెనేమి? ఆయుధము శత్రువులను పొడుచుట 
కుపయుక్తము. తెడ్డు వంటవిషయమున పనికివచ్చును. యుద్ధమున శత్రువుల 
వధించలేని వీరుని చేతిలో ఆయుధమున్నను - అది తెడ్డువంటిదే! అది 
నిష్రయోజనమని భావము. అట్టి పిజికివాడు వంటవానిగా పనికివచ్చునని 
వ్యంగ్యము. 
సం.వ్యా. పై పద్యములో పాదముల చివర “ఆయనేమి?” అను పదమునకు 
బదులుగా నాకు లభించిన రెండు ప్రతులలోను “ఐననేమి?” అని కలదు. సీస 
పద్యము నాల్గవ పాదము రెండవ దళములో “ఉండెనే మంతట మందడెనేమి?” 
అను దానికి బదులుగా రెండు ప్రతులలోను “ఉండిననేమి? లేకున్ననేమి?” అని 
యున్నది. 


1] వేణుగోపాలశతకము 


స్కీ ఎనుబోంతు వానకుం జెనకునా యొంతైన? 
వెల హెచ్చుగల తేజి వెజచుంగాక! 
గుణహీనుందెంతైనం గులముకు వెజచునా? 
గుణవంతుందెప్పుడు వెజచుంగాక! 
గడుసైన పెనుమొద్దు గాలికి వెజచునా? 
విరుగంగాంచిన (మాను వెజచుంగాక! 
అంకుముండ బజారురచ్చకు వెజచునా? 
వీరపతివ్రత వెజచుంగాక! 
తే॥గీ! మానుషముగల దొరబిడ్డగాని, సుకవి 
నోటి తిట్లకు వెజచునా మోటువాండు? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 24 
తా. ఓ వేణుగోపాలా! దున్నపోతు వానకు కొంచెమైనను జంకునా? జంకదు. 
ఖరీదైన శ్రేష్టమైన గుజ్జము వానకు జడియును. మంచిగుణము లేనివాడు ఏమైనను 
కులమువారి మాటలకు భయపడునా? (భయపడదు). గుణవంతుదైనవాడు 
కులమువారి ఆజ్ఞలకు భయపడును. పెద్దదియై గుండ్రముగానున్న పెద్దమొద్దు 
గాలికి భయపడదు. కాని బాగా విరుగకాచిన వృక్షము గాలికి భయపదును. 
వ్యభిచరించే కులట బజారులో పోట్లాడుట కొట్లాడుట మొదలగు రచ్చలకు 
భయపడదు. మహాపతివ్రత బజారునకేరాదు. ఆమె రచ్చలకు ఎంతో భయపడును. 
పౌరుషముగల దొరకొడుకు సుకవి తిట్టిన తిట్లకు భయపడును. మోటువాడు కవి 
శాపములకు భయపడడు. ఇది తన శతకమును తీసికొనబోవు రాజు నడ్డగించిన 
మంత్రిని గురించి చెప్పిన పాదము. 
పై పద్యము రెందవపాదమున, “గుణవంతుందెప్పుడు వెజచుం గాక” అని 
ఉన్నది. యతిన్థానము తప్పినది. కావున, “గుణవంతుం డెప్పుడుం గుందుంగాక” 
అన్నచో ఆ దొసంగు తొలగిపోవును. 
సం.వ్యా. పై సీసములోని రెండవపాదము శతకమంజరిలో పూర్తిగా భిన్నముగా 


పోలిపెద్ది వేంకటరాయకవి . 
నిట్లున్నది: - 

“జెట్టి మల్లుండు గుంజిళ్ళకు వెజచునా? 

పిన్నబాలుండు మతి వెజచుంగాక!” 

ఎత్తుగీతి మొదటిపాదములోని “మానుషముగల దొరబిడ్డగాని” అనుదానికి 
బదులుగా రెండు ప్రతులలోను (అనగా శతకమంజరిలోను, అకాడెమీప్రతిలోను) 
“ఘనతంగల్లిన దొరబిడ్డగాక” అని యున్నది. శతకవాబ్బయ సర్వస్వములో “చినిగిన 
దొండి బల్చిణకుల కళుకునా?/ వెసనూత్నబాలిక వెజిచుంగాక” అను నొక 
పాదమున్నది. ఇది పై సీసములోని నాల్గవ పాదమునకు మూలమగు పాదమో, 
లేక యిది ఐదవపాదముగానున్నదో సరిగా తెలియుటలేదు. 


సీ ఏదంబులకు మంగలెంకండే తగునేటు, 
ప్రశ్నంజెప్పను మాల పాపిగాండు; 
కయితముల్సెప్ప బోగము సినెంకండె సరి, 
సంగీత యిద్దెకుం జాకలెల్లి; 
శాత్రపురండాల సాయిలనంతమ్మ, 
చిందులు ద్రొక్క దాసరి పెదక్క 
యీణెంగొట్టను కోమటీరేశమే సరి, 
మతిరతాలకు మాజుమనుము లచ్చి; 
తే॥గీ యనుచు మూర్త్చాళి యీరీతి ననుదినంబు 
భూతలమునందు వచియింత్రు నీతిలేక; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 25 


తా. ఓ వేణుగోపాలా! లోకములో పామర జనులు కొన్ని విశేషములకు కొందరిని 
గొప్పవారుగా తలంతురు. ఎవడో వచ్చి ఏదో చదివి ఇది వేదమని అంటే నిజమేనని 
భావింతురు. అది నిజముగా వేదము కాదని పండితులకు తెలియునుగాని, 
పామరులకు వారు చదివినదే గొప్పగా నుండును గనుక వారిట్లు తలంతురు. 


1 వేణుగోపాలశతకము 


వేదములు చదువవలయునన్న మంగలికులస్టుడైన వెంకడే తగినవాడు. 
ప్రశ్న చెప్పుటకు మాలకులస్టుడైన పాపిగాడు. (ఇప్పటికిని పల్లెలలో ప్రశ్న అడుగు 
నాచారమున్నది. ఎవ్వరివో గేదెలు పోయినవనో, ఎవ్వరో ఇంటిలో దబ్బు 
దొంగిలించిరనియో ప్రశ్నచెప్పువాని దగ్గణకు పోయెదరు. వాడు ఏవో గవ్వలు 
గులకరించి వేసి, ఒకటి రెండు ప్రశ్నలు వేసి, తరువాత మీ గేదెలు ఆగ్నేయ 
దిశగా పోయినవి. మీ డబ్బు మీకు బాగా తెలిసినవాడు మీకు చాల దగ్గటివాడే 
తీసెనన్నట్లుగా సమాధానము చెప్పును. వీరంతకు ముందెవ్వడినో అనుమానించి 
యుందురు. అదిగో సరిపోయిందిరా! అనుకొంటూ తిరిగివత్తురు. ) 

కవిత్వమును చెప్పుటకు బోగముకులస్టుడైన చిన్నవెంకటడదే సమర్ధుడు. సంగీత 
విషయములు, తద్విద్యలో చాకలి ఎల్లి చాల సమర్హ్దురాలు. 

శాస్త్రములు పురాణములు చెప్పవలయునన్న సాయిల అనంతమ్మయే 
శ్రేష్టురాలు. చిందుభాగవతులలో చిందు చక్కగా త్రాక్క వలయునన్న దాసరి 
కులస్టురాలు పెద్దక్క వీణ వాయించుటకు, కోమటి కులస్టుడగు వీరేశమే నేర్పరి. 
మతిలోని కోరికలు చెప్పటానికి మాఖుమనుము లచ్చియే సరి. (లేదా రతి = 
సురతము - మతిరతాలకు = మనస్సులోని కోరికలు తీర్చుటకు మాజఖుమనుము 
లచ్చియే సరి. అనగా చేటిగా ప్రీపురుషులను జేర్చుటకనియైనను కావచ్చును) 
మూర్భలైన పామరజనులు ప్రతిదినము, నీతిలేక ఈ రీతిగా చెప్పుకొనుచుందురు. 

ఈ పద్యము పూర్తిగా వ్యావహారిక పదసంయుతమైనది. మంగలి + వెంకడు. 
లోకములో 'వెంకన్న అను పేరున్నచో వాడు సామాన్యుడైనచో ప్రజలు 'ెంకడు” 
అందురు. పామరులాతనిని “ఎంకడు అని అజాదిగా ఉచ్చరింతురు. దానినే 
సంధికి కవితీసికొనినాడు. మంగలి + ఎంకడు = వఏమ్యాదుల ఇత్తునకు సంధి 
వైకల్పికముగాన ఈ పదాలను వమ్యాదులలో చేర్చవలెను. “మంగలియెంకడు”; 
“మంగలెంకడు” అని రూపము లేర్పడును. ప్రజావ్యవహారమున 'మంగలెంకడు” 
అనియే యందురుగాన ఆ రూపమునే కవి ప్రయోగించినాదడు. 

అట్లే చిన + ఎంకడు = చినెంకడు - చాకలి + ఎల్లి, కోమటి + వీరేశము 
= వీరేశమును సామాన్యులు. ఈరేశముగా నుచ్చరింతురు గాన నట్లే 
స్వీకరించినాడు. 


పోలిపెద్ది వేంకటరాయకవి .. 


సం.వ్యా “తగునేటు” = “బగునేటు” (శఈతకమంజరి); “సాయిలనంతము” = 
“సాతాననంతమ్లూ (రెండు ప్రతులలోను. ఇదియే సాధుపాఠము); “దాసరి పెదక 
= “దాసిరి పెదక్లో (శతకమంజరి) “వచియింట్రు” = “వచింపే” (శతకమంజరి). 


సీ, ఒంటి జందెము, ద్వాశశోర్ధ్వ్యపుంద్రంబులు, 
నమరిన పసుపు కృష్ణాజినంబు; 
దండంబు, గోంచి, కమండదలు, వక్షమా 
లిక, పుస్తకంబు, పాదుకలు, గొడుగు; 
దర్భమౌంజీ, పవిత్రము, గోముఖము కొన, 
చెవిలోనం దగు తులసీదళంబు; 
వేదమంత్రములు, వినోదమౌ నపరంజి 
పడగ కుండలములు, పంచళిఖల- 
తే॥గీ॥ తో నరుగుదెంచి, బలిని భూదానమడిగి, 
తెచ్చి యిచ్చితి సురపతి కిచ్చతోడ; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 26 
తా. ఈ పద్యమునందు బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగిన వామనుని 
స్వరూపమును వర్ణించుచున్నాడు. (వామనావతార వర్ణన). 
బ్రహ్మచారికి ఒక్కటే జందెము. కనుక ఒంటి జందెముతో; వైష్ణవులు తమ 
శరీరములయందు పదిరెండు చోట్ల నామములను ధరింతురు. వానినే ద్వాదశోర్ధ్వ 
పుండ్రము లందురు. నిలువుగా పెట్టిన బొట్టు కావున ఊర్ధ్వపుండ్రము. శైవులు 
అడ్డముగా నామములు ధరింతురు. వానిని తిర్యక్పుండ్రములందురు. ఈయన 
విష్ప్రవతారము గనుక ఊర్ధ్వ పుండ్రములను ధరించి, పసుపు పచ్చని లేడిచర్మమును 
దాల్చి, పలాశదండమును పట్టుకొని, గోచిగుడ్డను ధరించి, చేతులలో కమండలువును 
- అక్షమాలయు - పుస్తకమును ధరించి, కాళ్ళకు పావుకోళ్ళు వేసికొని, దర్భలతో 
చేసిన మొలత్రాడు కట్టుకొని, చేతివేళ్ళ యందు పవిత్రమును ధరించి, జపమాలతో 


.. వేణుగోపాలశతకము 


చేతిని లోపల దూర్చి జపము చెసికొను సంచి చివరను పట్టుకొని (ఈ సంచి 
గోముఖ ఆకారములో నుండును. అందువల్ల దీనికి “గోముఖము” అని పేరు). 
గొడుగును వేసికొని, చెవుల సందులందు తులసీదళములు పెట్టుకొని, వేద 
మంత్రములతో వినోదింపజేయుచు, బంగారు పడగ గల కుండలములు (పోగులు) 
చెవులకు వేలాడ, తలపైని పంచశిఖలను ధరించి, యజ్ఞవాటికకు వచ్చి, 
బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి దేవేంద్రునకు తెచ్చియిచ్చితివి కదా! 
ఇక్కడ సురపతికి ఏమి తెచ్చియిచ్చెను? అది పద్యమున స్పష్టముగాలేదు. 
బలిచక్రవర్తిచే పోగొట్టుకొన్న స్వర్గాధిపత్యమును తెచ్చియిచ్చితివి కదా! అని 
యుండవలయును. అది కవి చెప్పకుండుట ప్రమాదము. 
సం.వ్యా. సీసపద్యములో మూడవ పాదము మొదటిదళము: “దర్భమౌంజీ పవిత్రము 
గోముఖముకొన” శతకమంజరిలో యథాతథముగానున్నది. కాని అకాడెమీ ప్రతిలో 
“దర్భమౌంజీపవిత్రములు, కటి కరాన” అని యున్నది. ఎత్తుగీతిలో రెండవ 
పాదము: “తెచ్చియిచ్చితి సురపతికిచ్చతోడ” అనునది రెండు ప్రతులలోను తెచ్చి 
“సురపతికిచ్చితి విచ్చతోడ” అని యున్నది. 


స కనుముక్కు తీరుం, జక్కని కాంతిం బొందిన 
శుభలక్షణంబును, సూక్ష్మబుద్ధి; 
ఘనత, వివేక విక్రమము, బాంధవ్య వి 
మర్భ, విలాసంబు, మానుషంబు; 
సరసవాచాలత, సాహసం, బొకవేళ 
విద్యావిచక్షణ, విప్రపూజ; 
వితరణగుణము, భూపతియందు భయఖభక్తి 
నీతియు, సర్వంబు నేర్చునోర్పు; 
స్నానసంధ్యాద్యనువ్రాన సంపన్నత, 
గాంభీర్యముం, బరోపకారచింత; 
తే॥।గీ॥ యిట్టి మంత్రినిం జేర్చుకొన్నట్టి దొరకుం 
గీర్తి సౌఖ్యంబు, సకల దిగ్విజయము, సిరి 


పోలిపెద్ది వేంకటరాయకవి 1] 


కలిగియుండును, దోషము ల్టొలంగిపోవు; 

మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 

వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 27 
తా. రాజులు ఎటువంటి లక్షణములుగలవానిని మంత్రిని చేసికొనవలయునో, 
అటువంటి మంత్రిలక్షణముల నీ పద్యమున కవి సూచించుచున్నాడు. 


కన్నుతీరు-ముక్కుతీరు చక్కగా నుండవలెను. చక్కని కాంతి కలిగి అన్నియు 
శుభమైన సాముద్రిక లక్షణములను మంత్రి కలిగియుండవలెను. అనగా మంత్రి 
మంచి స్ఫురద్రూపి కావలయును. చూడగనే ప్రజలకాయనయందు గౌరవము 
కలుగవలయునన్న స్ఫురద్రూపమావశ్యకము. 


మంత్రి చాల సూక్ష్మబుద్ది కలిగియుండవలయును. గొప్పతనము, 
మంచిచెడులను వేర్చరచి చెప్పగల వివేకము (తెలివి), శౌర్యము (అవసరమగుచో 
రణరంగమును ప్రవేశించి, యుద్ధముచేయగల పరాక్రమము), చక్కని బంధుత్వము, 
మంచి చెడులను విమర్శించి చూపగల నైపుణ్యమును, విలాసముగా నుండుటయు, 
(విలాసమునగా ప్రత్యేకమైన గుర్తింపు అని భావము), ఆత్మాభఖిమానము, 
మానవత్వము, సరసముగా మాటాడగల వాచాలత్వమును, సాహసమును 
(తెగింపు), విద్యావిచక్షణ (అనగా ఈ పండితునిలో ఏమాత్రము శక్తియున్నది 
అని తెలిసికొనగలిగిన సమర్థత, బ్రాహ్మణులను పూజించుట, దానగుణము, 
తన రాజునందు భయభక్తులు, నీతిభరితచరిత్రమును, సకలవిద్యలను 
నేర్చుకొనుటయందు ఓర్పును, స్నానము, సంధ్యావందనము మొదలైన 
అనుష్థానములును, గంభఖీరతయు, ఎల్లప్పుడును ఇతరులకు ఉపకారము 
చేయవలయునను ఆలోచనయు - ఇట్టి గుణములు కలిగిన మంత్రిని చేర్చుకొనిన 
యట్టి దొరకు (రాజునకు) లోకమున కీర్తియు, సౌఖ్యమును దిక్కులను జయించు 
ప్రజ్ఞయు, సంపదలును, తప్పక కలుగును. ఏవైనను దోసములున్నచో నవి 
తొలగిపోవును. 

ఈ పద్యములో సీసపాదములను పంచపాదిగా, తేటగీతిని కూడ పంచపాదిగా 
రచించుట గమనింపదగును. సీసమునకు 4 పాదములు, తేటగీతికి 4 పాదములు 


.. వేణుగోపాలశతకము 


ఉండును. కాని వీనిని సమముగా పంచపాదులుగా రచించెను. చెప్పవలసిన 
భావము ఎక్కువగా నుండుటచే నిట్లు చేసియుండును. 
తన [గ్రంథమును రాజు స్వేీకరింపకుండ మంత్రి అద్దుపడినాడని, కవి యీ 
శతకమును, బూతులతో కూడ వ్రాసెనని విమర్శకాగ్రేసురుల భావన. తన రాజుకడ 
గల మంత్రి క్రీ లక్షణములు లేవని వ్యంగ్యపూర్వకాధిక్షేపణ మిది. 
సం.వ్యా. ఎత్తుగీతిలోని మొదటిపాదము, మూడవపాదము శతకమంజరిలో 
కొంచెము భిన్నముగా నున్నవి; “ఇట్టి మంత్రినింజేర్చుకొన్నట్లి దొరకు” = “కలుగు 
మంత్రిని జేర్చుకోంగలుగు దొరకు “కలిగియుండును దోషముల్గొలగిపోవు” = 
“కలుగుచుందును దోషముల్టొాలగుచుండు”. అకాదెమీప్రతిలోకూడ “ఇద్టీ మంత్రిని"కి 
బదులుగా “కలుగుమంత్రిని” అనియు, “కలిగియుండునుకు బదులుగా 
“కలుగుచుండును” అనియు నున్నది - శతకవాజ్బ్యయ సర్వస్వములో ఆ 
“వితరణగుణము భూపతియందు భయఖభక్తి” = “వితరణ, మేలు భూపతియందు 
భయథభక్తి (వితరణము + ఏలు భూపతియందు. 
స్కీ కన్నెనిచ్చినవానిం, గబ్బమిచ్చినవాని, 
సొంపుగా నింపుగాం జూదవలయు; 
నన్నమిచ్చినవాని, నాదరించినవాని, 
దాతగాం దండ్రిగాం దలంపవలయు; 
విద్య నేర్పినవాని వెజపుం దీర్చినవాని 
గురునిగా హరునిగా నెజుంగవలయుం; 
గొల్వుం గాచినవానిం, గూర్మిం జూపినవాని 
సుతునిగా హితునిగాం జూడవలయు; 
తే॥గీ॥ నిట్టివారల పైం (బ్రేమం బెట్టుకొనక 
కసరు వెట్టిన మనుజుండు గనండు కీర్తి; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 28 


పోలిపెద్ది వేంకటరాయకవి 1] 


తా. వేణుగోపాలా! కన్యనిచ్చి కల్యాణము చేసిన మామను, కావ్యకన్యను కృతి 
ఇచ్చిన కవిని ఇష్టముతో - సమృద్ధిగా నిచ్చి గౌరవింపవలయును. కన్యనిచ్చిన 
మామను ఇష్టముతో గౌరవించవలెను. కావ్యకన్యనిచ్చిన మామయగు కవికి 
సమృద్ధిగా ఇచ్చి గౌరవింపవలెను. ఇది క్రమాలంకారము. అన్ని పాదములను 
అట్లే అన్వ్నయించుకొనదగును. అన్నము పెట్టిన వానిని, దగ్గణకు తీసి ఆదరించిన 
వానిని, దాతగా - తండ్రిగా భావింపవలయును. విద్యనేర్పిన గురువును - 
భయము తీర్చిన వానిని, గురువుగా, భగవంతుడైన శివునిగా తలపవలయును. 
కొలువు కూటమును రక్షించినవానిని, లేదా ఉద్యోగమును కాపాడువానిని - 
ప్రేమను ప్రదర్శించినవానిని కుమారునిగా, మేలుకోరెడు స్నేహితునిగా 
భావింపవలయును, ఇటువంటివారియందు ప్రేమను నిలుపుకొనక, వారిని 
బాధపెట్టిన మనుష్యుడు కీర్తిని పొందడు. 
స్స్‌ కలకొద్దిలోపల కడందెచ్చి మన్నించి 
యిచ్చినవాని దీవించవలయు; 
సిరిచేత మత్తుండై పరువెజుంగని లోభి 
దేబెను ఫెళ్ళునం దిట్టవలయుం; 
దిట్టినయప్పడే తెలిసి ఖేదమునొంది 
యింద్రుందైనను బిచ్చమెత్తవలయు; 
దీవించినను జాల దీర్చాయువును బొంది 
పేదైన నందలం బెక్కవలయు; 
తే॥గీ! నట్టియాతండు సుకవి, కానట్టీ యతనిం 
గవి యనంగ నేల? కవి మాలకాకి గాందె? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 29 


తా. ఓ వేణుగోపాలా! ఆతడు కొద్ది సంపద కలవాడు. ఆ ఉన్నంతలో ఎవరినైన 
అప్పుగా నడిగి తెచ్చి యాచకుల కిచ్చు దాతను దీవింపవలెను. సంపదచేత 


[|| వేణుగోపాలశతకము 


మదమత్తుడై వచ్చినవానియందు గౌరవమును గాని, తన గౌరవమును గాని 
భావింపక చరించు పిసినారివానిని ఫెళ్లున తిట్టవలెను. అనగా శపింపవలయును. 
తిట్టిన వెంటనే (శపించిన వెంటనే) ఆతడు ఇంద్రసమానుడైనను దుఃఖముతో 
బిచ్చమెత్తుకొను బిచ్చగాడు కావలెను. దీవించినపుడు, దీవనలు పొందినవాడు ఆ 
దీవనల శక్తిచేత దీర్చాయువును పొందవలయును. వాడు బీదవాడైనను పల్లకీలపై 
నెక్కి తిరుగునంతటి ధనవంతుడు కావలయును. అటువంటి శాపానుగ్రహ 
సమర్భడైనవానినే సుకవి అని పిలువవలయును. అంతటిశక్తి లేనివానిని కవి 
యనవలెనా? అనరాదు. “కవొయను శబ్దమునకు “మాలకాకి” యను నర్థముకూడ 
కలదు కదా! వశ్యవాక్కు కాని కవిని మాలకాకి వంటివాడనవలయును. అనగా 
కవి తపశ్శక్తి కలిగి, శాపానుగ్రహసమర్హుడు కావలెనని, యీ కవి ఆశయము. 

ఈ పద్యమున మొదటి పాదము రెండవ భాగమున “ఇచ్చిన వాని 
దీవింపవలయును” ననియున్నది. 'ఇ కి - దీవించులోని ఇంచుకాగమ 'ఇ 
కారమునకు యతిచెల్లదని మన లాక్షణికుల మతము. పూర్వకవులెవ్వరును 
ప్రయోగించలేదు. ఆధునిక కవులు యథేచ్చగా వాడుచున్నారు. 

చివరి పాదము రెండవ భాగమున 'పేద+ఐన =పేదైని అని ప్రయోగింప 
బడినది. అత్తునకు సంధి బహుళమైనను, ఇక్కడ నిత్య సంధి సముచితము కాదు. 
“పేదయైన” అనియుండిననే సమర్ద్హార్థదాయికాగలదు. 

పైగా 'పేదైని అన్న పదములోని 'పే కును, “అందలంబు + ఎక్కవలయు 
= అందలంబెక్కృవలయు” లోని 'బొకు యతి చెల్లించుట జరిగినది. (అఖందడయతి.. 
ఇది చెల్లదు. అందలంబు + ఎక్కు = “బెక్కూ శబ్దము కాదు. అది అజాదియగు 
“ఎక్కు. అచ్చు “ఎ” కును, 'పేకును యతి చెల్లదు. కొందరాధునికులు ఇది 
“అఖందయతిగా పేర్ళొనిరి గాని, ఇచట స్పష్టముగా “ఎక్కు పదము కన్పించుటచే 
ఇది దుష్టము. ఈ పాదము సవరింపవలెనన్న “దీవించినను జాలదీర్హాయువునం 
బేదమైన నందలమెక్కి యలరవలయు” అని సవరించిన దొసగు తొలగును. 

దానగుణము కలవాడు లేనివాడైనను, తనకున్నదానిలో కొంత అర్జులకిచ్చు 
ననియు, ఎంత సంపన్నుడైనను, లోభగుణమున్నవాడు ఇతరులకీయలేడను మానవ 
మనస్తత్వమును వివరించినాడు కవి. 


పోలిపెద్ది వేంకటరాయకవి [|] 


సం.వ్వా. “కడందెచ్చి మన్నించి” = “క్రర్రుఖత్రో మన్నించి” (శతకమంజరి; 
“పరువెజఖుంగని లోభి” = “పరునెజుంగని లోభి” (అకాడెమీప్రతి, ఇదియే 
సాధుపాఠము); *పేదైన” = “బీదైన” (అకాడెమీప్రతి), “బీదేని” (శతకమంజరి); 
శతకవాబ్బయ సర్వస్వములో కొన్ని పాఠములు భీన్నముగా నున్నవి: “కలకొద్దిలోపల 
కడందెచ్చి మన్నించి” = “కలకొద్దిలో వరములుదెల్సి మన్నించి” “దీవించినను” 
= దీవించెనా” “కానట్టి యాతని” = “లేనట్టి యతని”. 
కవి అను శబ్దమునకు “మాలకాకి” అని అర్ధము కూడ కలదని చెప్పెడి 
తెనాలి రామకృష్ణుని ప్రసిద్ధమైన చాటుపద్యమొకటి కలదు: - 
క. “కవి యల్లసాని పెద్దన 
కవి తిక్కన సోమయాజి గణుతింపంగాం 
గవి నేను రామకృష్ణుండం 
గవియను నామంబు నీరుకాకికి లేదే?” 
ఇచ్చట “*నీరుకాకి” అనగా “మాలకాకి” (జలపక్షి 


సీ కొందెసిగల్‌, తలగుడ్డలుం, బాకోళ్లు, 
చలువ వస్త్రములు, బొజ్జలుం, గటార్లుం; 
గాసెకోంకలు, గంపెదేసి జందెములును, 
తలవార్లు, జలతారు దాలువార్లు; 
సన్నపుం దిరుచూర్ణ చిన్నెలు, కట్నాలుం, 
జొల్లు వీదడెంబులు, వలైవాట్లు; 
దాడీలు, వెదురాకు తరహా సొగసుకొర్హు, 
నంతకు దొరగార్లటంచుం బేర్లు; 
తే॥గీ॥ సమరమునం జొచ్చి, జొమ్ము గాయముల కోర్చి, 
శాత్రవులం ద్రుంచనేరని క్షత్రియులకు 
నేలం? గాల్బనె? యీ వట్టి యెమ్మెలెల్ల? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 80 


|] వేణుగోపాలశతకము 


తా. తలపై ముందరి భాగములో వెండ్రుకల ముడులు - తలపాగలు - కాళ్లకు 
అందమైన పావుకోళ్లు - చలువ జేసిన తెల్లని వస్త్రములు - పెంచుకొన్న పెద్ద 
బొజ్జలు, ఆ బొజ్జలపై వస్రములందు చెక్కిన పిడిబాకులు - కాసెవోసి కట్టిన 
పెద్దవస్తములును (దట్టీలు అందురు. యుద్ధమునకు పోవునపుడు - కాసెమీద 
కాసె- కోకమీద కోక హనుమంతుకోక కడతారట. ఈ విషయము పలనాటియుద్ధ 
ద్విపద కావ్యమున గలదు) - గుప్పెడు లావు గలిగిన తెల్లని జందెములును - 
తలచుట్టును అలంకారముగా చుట్టిన వస్త్రములును, జలతారుతో నేసిన యెజ్జనైన 
తలచుట్టును చుట్టుకొను జాలరులును - సన్నని తిరుచూర్ణ తిలకమును మోమున 
పెట్టుటయు - చొల్లుకారెడు తాంబూల సేవనమును - పెద్దవల్లెవాట్లు-గడ్డములును 
- వెదురు ఆకులవలె పొడవైన ప్రకాశించు శూలములును - “దొరగారు” అని 
అందబజు పిలుచుచుండ వర్తించువారు నిజముగా క్షత్రియులా? కాదు. ఎవరు 
క్షత్రియులు? యుద్ధరంగమును ప్రవేశించి, శత్రుఘూతములచే తొమ్ముగాయపడినను 
లెక్కసేయక, శత్రువులను చంపగలిగినవారే క్షత్రియులు. అలా చేయలేక వేషములు 
వేసి యీ సంన్థానములను పాలించు పాలకులకు, ఈ విధమైన వైభవమేల? ఈ 
పటాటోపమేల? ఈ వేషములేల? 

ఆనాడు యుద్ధములు చేయలేక, ఆన్థానపతులుగా ఉండి, మహావీరుల 
వేషములతో నుండు వారిని కవి హేళన చేయుచున్నాడు. 

2వ పాదము 2వ భాగమున “తలవార్లు జలతారు దడాలువార్లూ” అని 
ప్రాసయతి చెల్లింపబడినదిగాని హ్రస్వముపై '“లికారమునకు దీర్హముపై 
“లఅ'కారమునకు ప్రాసయతి చెల్లదు. 

ఇందు, “తలవార్లు -కొర్లు” - మొదలగునవి ఆనాడు ప్రభువుల అలంకార 
వస్తువుల నామములు. 
సం.వ్యా, (కొండె సిగల్‌=జుట్టు బాగా పెంచుకొని, తలపైన ముందు భాగములో 
ఎత్తుగా వేసికొనిన సిగముడి. నేటి శిక్కులు ఈ విధముగా జుట్టు ముడివైచుకొని, 
దానిపైన పెద్ద తలపాగ చుట్టుకొందురు. మొదటిపాదములో చేసిన వర్ణన ఇట్టిదే! 
“తలవార్లు” అను పదము “తల్‌వారొ అను ఉర్చూ వదమునుండి 
వచ్చియుండవచ్చును, తల్‌వార్‌ - పొడవైన కత్తి. “డాలువార్లు” = “డాలులు” 


పోలిపెద్ది వేంకటరాయకవి . 
కావచ్చును. “కొజ్టు”=శూలము, కొజ్టు+లు = కొబ్టులు ౫ “కొర్లు” = శూలములు. 
“కట్నాలు” = '*కుట్టాలు” (అకాడెమీప్రతి); శతకవాబజ్బ్యయ సర్వస్వములోని 
పాఠభేదములు:- “గంపెదేసి జందెములును” = “*గంపెదేసి జన్నిదములు”; 
“తలవార్లు, జలతారు, డాలు వార్లు” = “జాళువా జలతారు డాలువార్లు) “సన్నప్రం 
దిరుచూర్ణ చిన్నెలు, కట్నాలు” = “సన్నంపు తిరుచూర్ణపున్నీటు నామాలు; 
“సాగసుకొర్లు” = “సాగసుకోర్లు”. 


సీ కోమటి యత్యంత క్షామముం గోరును, 
ధారుణి క్షితిపతి ధనముం గోరు; 
ధరం గరణము గ్రామదండుగం గోరును, 
జంబుకం బేవేళ శవముం గోరుం; 
గుజనుండౌ వైద్యుండు ప్రజల రోగముం గోరు, 
సామాన్య విప్రండు చావుం గోరు; 
నతిశూరులగువారు ధృతినిం గోరుచునుందు, 
రాంబోతు పేదల యశముం గోరు; 
తే॥గీ॥ కాంపువానికి గ్రామాధికారమైన 
దేవభూసుర వృత్తులు దియ్యం గోరు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! త్ర 


తా. కోమటి ఎల్లప్పుడును మిక్కిలిగా కజవు కాటకములు రావలయునని 
కోరుకొనును. కజవు కాటకములలో ప్రజలకవసరమైన నిత్యావసర వస్తువులను 
దాచివేసి, తాత్కాలికమైన లోపమును కల్పించి, అధికలాభములకు వానినమ్మి 
ధనము గడింపవచ్చును. 

రాజు అధికమైన ధనమును కోరును. కాసులు కలవాడే రాజుగదా! యని 
సామెత - రాజునకు ధనాగార మెంత బలముగానుండునో అంతటి విజయములు 
సంప్రాప్తించును. 


. వేణుగోపాలశతకము 


కరణము గ్రామంలోని ప్రజలకు నష్టములు కోరును. నక్క లెప్పుడును 
శవములనే కోరును. చెడ్డవాడైన వైద్యుడు ప్రజలెప్పుడును రోగములతో 
బాధపడవలెనని కోరుచుండును. వారందటికిని వైద్యచికిత్సలు చేసి ధనము 
గడింపవచ్చునని ఆశ. ఇక బ్రాహ్మణులలో సామాన్యులు (పురోహితులు) ప్రజల 
చావులు కోరుకొందురు. ప్రజలు మరణించినపుడు కర్మకాండలకు పురోహితులు 
అధికముగా ధనమును దోచుకొనుచుందురు. మహాశూరులైన వారు ధైర్యముతో 
నుండవలయునని కోరుచుందురు. ఆబోతు పేదవారి కీర్తిని కోరుకొనును. (ఇది 
యొట్లో అవగతము కాలేదు. ఇది అసంబద్ధము) పూర్వము “ఆంబోతు యెదయైన 
ఆవుం గోరు' అని పాఠాంతరమున్నది. ఇదియే సరియైనది. ఎదయైన ఆవు 
అనగా గర్భమును దాల్చుటకు సిద్ధమైన ఆవు. దానిని ఆంబోతు వద్దకు తోలుకొని 
రాగా అది దానిని దాటును. అప్పుడు గోవు గర్భమును దాల్చును. కాపువానిని 
(గ్రామాధికార పీఠముపై కూర్చుండ బెట్టినచో, దేవతామాన్యములను బ్రాహ్మణుల 
అ([గ్రహారాదులను గైకొనుటకు ప్రయత్నించును. 

ఇందు ప్రథమ పాదమున “అత్యంత క్షామము” అని ప్రయోగింపబడినది. 
'క్షు - సంయుక్తాక్షరము. ఏకసమాసమున తత్పూర్వాక్షరము గురువగును గనుక 
ఛందస్సు పోవును. “ఆతులిత క్షామముంగోరును” అనిన సరిపోవును. 
(గ్రామదండుగ అనునది వైరిసమాసము. 'ఊరిదండుగి అన్నచో సరిపోయెడిది. 
“ధర కరణం బూరిదండుగం గోరును 
సం.వ్వా. సీసపద్యపాదములలో నాల్దవదాని మొదటి దళము శతకమంజరిలో 
పూర్తిగా భీన్నముగా నున్నది; “అతిశూరులగువారు ధృతినింగోరుచు నుందురు 
= “అతి జారులగువార లమవసం గోరుదురు” 


స్సీ। కండచెక్కెర పానకముం బోసి పెంచిన- 
ముష్టిచెట్టుకుం దీపి పుట్టంబోదు; 
పాలమున్నీటి లోపల ముంచి కడిగినం - 
గాకిజిక్కకుం దెల్పు కలుగంబోదు; 
పన్నీరు గంధంబుం బట్టించి విసరినం - 
దేలుకొండి విషంబుం దియ్యంబోదు; 


పోలిపెద్ది వేంకటరాయకవి (| 


వెదురుబద్దలు చుట్టువేసి బిగించినం - 
గుక్కతోంకకు వంక కుదురంబోదు; 

తే॥గీ॥  మంచిమాటల నెంత బోధించి చెప్ప- 

మడియరందకు విగుణంబు విడువంబోదు; 

మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 

వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 32 
తా. ఓ వేణుగోపాలా! పటికబెల్లపు పానకమును పోసి పెంచినప్పటికిని, ముష్టిచెట్టు 
ఆకులు రెమ్మలు చేదుగానే ఉండును గాని, అవి తీయగా మారబోవు. పాల 
సముద్రములోపల ముంచి, ఆపాలతో శుభ్రముగా కడిగినప్పటికిని, కాకిటిక్కకు 
తెలుపు రానేరాదు. పన్నీరును, గంధమును బాగా పట్టించి, వింజామరలతో 
విసరినను, తేలుకొండెయందలి విషము లేకుండపోదు. కుక్క తోకను, వెదురు 
బద్దలతో సాపుచేసి బిగించి కట్టినను దాని తోకవంకర పోదు. మంచిమాటలతో 
ఎన్ని విధాలుగా చెప్పి బ్రతిమాలినను, మూఢురాలైన రండ దాని దుర్దుణమును 
మానదు. దానిని భయపెట్టి అదుపులో పెట్టుటకు ప్రయత్నింపవలయునేకాని 
మాటలతో వినదు. అనగా ఎన్ని విధముల ప్రయత్నించినను స్వభావములను 
మార్చుట సాధ్యము కాదని పిండితార్థము. 

“'మడియరందకు విగుణంబు విడువంబోదు” అన్నచోట కారకదోషము. 
ప్రథమాంతమునకు షష్టి సరిగా అన్వయము కాదు. “మడియరండ తా విగుణంబు 
విడువంబోదు” అని యుండుట లెస్స (మడియ = మూఢురాలైన; రండ = 
అంకుటాలు; విగుణము = మంచిగుణము లేకుండుట, అనగా - దుర్దుణము.) 
సీ, కభేదమోదంబుల ఖేదంబు తెలియక 

గోలనై గడిపితిం గొన్నినాళ్లు, 
పరకామినుల కాసపడి పాపమెజుంగక 

కొమరు ప్రాయంబునం గొన్నినాళ్లు, 
ఉదరపోషణమున కుర్వీశులను వేడి 

కొదువచేం గుందితిం గొన్నినాళ్లు, 


[|| వేణుగోపాలశతకము 


ఘోరమైనట్టి సంసారసాగర మీందు 
కొనుచుం బామరముచేం గొన్నినాళ్లు, 
తే॥!గీ॥ జననమెత్తుట మొదలు నీ సరణిం గడచెె, 
నెటులం గృపంజూచెదో గతం బెన్నంబోక; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! తతి 


తా. ఈ పద్యమున కవి స్వీయ నైచ్యానుసంధానము చేయుచున్నాడు. ఓ 
వేణుగోపాలా! నేను చేయుచున్న పని దుఃఖమునే కల్పించునో, ఆనందమునే 
కల్పించునో తెలియక అజ్ఞానినై కొన్ని రోజులు గడిపివేసితిని. పరప్రీల పొందున 
కాశపడి, పరప్రీ గమనము మహాపాపమని తెలియక యౌవనకాలము నంతయు 
గడిపివేసితిని, పొట్టపోసుకొనుటకు భూమిపతుల దగ్గణకు పోయి వారిని చేసాచి 
యాచించి వారేమియు ఈయక ధనలోపమచే కొన్నినాళ్లు బాధపడుచు గడిపితిని. 
మహాభయంకరమైన సంసారసముద్రమును ఈదుకొనుచు, పామరత్వముతో 
కొన్నినాళ్లు గడిపితిని. జన్మమెత్తినది మొదలు నా జీవిత మిదే పద్ధతిలో 
గడచిపోయినది. ఓ కృష్ణా! వేణుగోపాలా! నా గత జీవిత దోషములను గణింపబోక 
ఏ విధముగా దయతోచూచెదవో కదా! 

“పామరముచే” అనుట దోషము పామర ధర్మము పామరత్వము. కనుక 
“పామరతచే కొన్నినాళ్లు” అని యుండవలెను. 
సం.వ్యా. “గతంబెన్నంబోక” = “గతంబెంచబోకు” (రండుప్రతులలోను). 


సీ, గజముపైం జౌడోలు గాడిద కెత్తిన - 
మోయునా? పడవేసి కూయుంగాక! 
చిలుక పంజరము లోపలం గూబనుంచినం - 
బలుకునా? భయపడి యుబజుకుంగాక! 
కుక్క నందలములోం గూర్చుండం బెట్టినం - 
గూర్చుండునా? తోళ్లు కొజుకుంగాక! 


పోలిపెద్ది వేంకటరాయకవి | 


ధర్మకార్యములలో దరిబేసి నుంచిన - 
నిచ్చునా? తన్నుక చచ్చుంగాక! 

తే॥గీ॥ చెడి బ్రతికినట్టి శుంఠను జేర్చుకొన్న - 

వాండు చెడు, నుంచుకొన్నట్టి వాందుం జెడును; 

మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 

వేణుగోపాల! భక్తసంత్రాణశీల! త్ర 
తా. ఏనుగుపై అంబారీ వేయుదురు. దానిలో చక్రవర్తులు కూర్చుండి పయనింతురు. 
అది చాల భారమైనది. ఆ అంబారీని గాడిదపై నుంచిన అది మోయగలదా? 
లేదు. దానిని క్రింద పడవేసి ఓండ్రపెట్టును. (చౌడోలు=వనుగు వీపుమీద 
కూర్చుడుటకు అమర్చిన తొట్టి) 

చిలుకను ఉంచవలసిన పంజరంలో గుడ్లగూబ నుంచిన అది చిలుకవలె 
పలుకునా? భయపడి పారిపోవును. 

కుక్కను పల్లకీలో కూర్చుండబెట్టినచో నదిదానియందు స్థిరముగా కూర్చుండ 
గలదా? తోళ్ళను కొజణుకుటకు చూచును. 

ధర్మకార్యములు చేయుటయందు లుబ్బుని (పిసినిగొట్టువానిని) ఉంచినచో 
ఆతడు ఇతరులకు ఇవ్వగలడా? ఇచ్చుటను జూచి తన్నుకొని చచ్చును. (“దరిబేసి” 
= లుబ్బుడు లేక పిసినిగొట్టు) 

చెడిపోయి, తరువాత ఎట్లో సంపాదించి బ్రతుకుచున్న శుంఠను చేర్చుకొనినచో 
వాడు చెడిపోవును. ఉంచుకొన్నవానిని కూడ చెడగొట్టును. చెడిబ్రతికినవాని 
మైత్రి తగదని సామెత. (శుంఠ = మూఢుడు) 

“వెడి బ్రతినట్టి ముండను జేర్చుకొనిన” - అను పాఠము గలదు. ఇదియే 
సరియైనది. “ఉంచుకొన్నట్టి వాడు చెడును.” అనువాక్యములో “ఉంచుకొనుట” 
యనునది తెలుగులో ప్రీలను ఉంపుడుగత్తెలను చేసికొనుటయందే రూఢియైనది. 
సరిగా ఆ పాఠమే సరిపోవును. 

ఈ పద్యము రెండవ పాదమున, రెండవ దళములో 'పలుకునా? భయపడి 
యుజుకుంగాకి అన్నప్పుడు యతిస్థానము తప్పిపోయినది. 


. వేణుగోపాలశతకము 


కులుకునా? భయపడి పజఅచుంగాకి అన్నచో సరిపోవును. “పజచు” అన్నను 
“ఉలుకు” అను అర్ధమే వచ్చును. 
సం.వ్యా. సీసపద్యపాదములలో మొదటి దళముల చివరనున్న “ఎత్తిన” - *ఉ 
౦చిన” - “పెట్టిన”. “ఉంచిన” అను పదములు మిగిలిన రెండు ప్రతులలోను 
“ఎత్తితే”-“ఉంచితే” -"పెట్టితే”-“ఉంచితే” అని వ్యావహారిక రూపములతో నున్నవి. 
రెండవ పాదములో రెండవదళము “పలుకునా? భయపడి యుజుకుం గాక!” = 
“వులుకునా? భయపడి యులుకుంగాక!” (రండు ప్రతులలోను). ఉలుకు = 
భయపడు, పొర్లు, మిజుమిట్లుకొను. ఇచ్చట రెండు, మూడు అర్థములను 
(గగ్రహించవచ్చును. ఈ పాఠము స్వీకరించినచో యతిభంగము తప్పిపోవును. 


స్‌ గోవుల నజకంగం గోసి వండుక తిను 
మాలమాదిగలు భూపాలురైరి, 
మానాభిమానముల్‌ మాని ప్రవర్తించు 
మంకు గులాములు మంత్రులైరి, 
అక్షరం బెజుంగక యాకార పుష్టిచే 
వర్ణసంకరులు విద్వాంసులైరి, 
బాజారి అంకుకై పంచాయతీ చెప్పు 
ప్రాంత లంజెలు వీరమాతలైరి, 
తే॥గీ! అహహ! కలియుగధర్మ మేమనంగవచ్చు! 
నిన్నింటికి నోర్చి యూరక యుండందగునె? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! తర్‌ 


తా. ఈ పద్యభావము ఈనాటి ప్రజాప్రభుత్వమునందు చెప్పుటకు తగినది కాదు. 
చాతుర్వర్హ్య వ్యవస్థను రాజులు పాటించి రక్షించిన సమయమున సామ్రాజ్య 
తత్వమునకు తగినది. ఓ వేణుగోపాలస్వామీ! గోవులను నజుకగా వాని 
మాంసమును కోసి వండుకొని భక్షించు, మాలలు - మాదిగలు - నేడు 
భూపాలపదవు లలంకరించిరి. 


పోలిపెద్ది వేంకటరాయకవి 1 


ఆత్మాభిమానము గౌరవము వదలి, సిగ్గులేకుండ ప్రవర్తించుచు, మంకుపట్టుతో 
'సేవలుచేయు సేవకులే మంట్రులైరి. 

నిరక్షరకుక్లులై అక్షరముముక్క నేర్వక బాగా బలిసిన ఆకారముతో 
కులకాంతలను విడిచి పరకుల కాంతలతో సంచరించుచు సంతానమును పొందు 
వర్ణసంకరులు పండితులుగా చెలామణియగుచున్నారు. 

బజారులో ఒక రంకు విషయమై ప్రీపురుషుల మధ్య పంచాయతీ చేసి, 
వారిని ఏకమొనర్చడు పాంతలంజెలు (అనగా ఇపుడు వృద్ధలైన కారణమున 
వ్యభీచారమును విడిచినవారు - “వృద్ధనారీ పతివ్రతా” అని గదా సుభాషితము) 
వీరమాతలుగా చెలామణి యగుచున్నారు. 

ఆహా! ఈ కలియుగధర్మాన్ని గురించి ఏమి చెప్పవలె? వీనినన్నింటిని 
దర్శించుచు, మెదలక నోరువిప్పక కూర్చుండవచ్చునా? కూర్చుండ తగదని భావము. 

“దక్షు లెవ్వార లుపేక్షచేసి రది వారల చేటగు” నని శ్రీకృష్ణుడు కౌరవసభలో 
హెచ్చరించినట్లుగా, ఈ కవి సమర్థులను 'హెచ్చరించుచున్నాడు. 

“ఇన్నిటికినోర్చి యూరక యుండందగునె?” అన్న పాదమునయతి 
భంగమైనది. “ఇన్నిటికినోర్చి యూరక యేల యుండ?” అని దిద్దుకొన్నచో 
యతిభంగదోషము తప్పును. 
సం.వ్యా. “మాలమాదిగలు భూపాలురైరి = “వారలు నైశ్వర్యవంతులైరి” 
(శతకమంజరి. ఇది కులదూషణను నివారించుటకై కల్పించిన పాదమువలె 
నున్నది.) “మాని ప్రవర్తించు మంకు గులాములు మంత్రులైరి = “మాని 
వర్తించు గులాములు గౌరవధాములైరి” (శతకమంజరి) “ఇన్నింటికి నోర్పి యూరక 
యుండందగునె?” = “అన్నింటికి నోర్చి యూరక యుందవలయు (శతకమంజరి),, 
“అన్నింటికి నోర్చి యూరక యుండదగునె”” (అకాడెమీ ప్రతి). శతకవాబ్బ్మయ 
సర్వస్వములోని పాఠభేదములు: పై సీసపద్యములోని నాలుగు పాదముల వరుస 
క్రమము శతకవాజ్బ్యయ సర్వస్వములో భీన్నముగా నున్నది: ఇందలి 1,2, 
పాదములు - అందులో 8,4 పాదములైనవి. ఇందలి 3,4 పాదములు - 
అందులో 1,2 పాదములైనవి. పై పద్యములో “భూపాలురు- మంత్రులు - 
విద్వాంసులు - వీరమాతలు” అను క్రమము రాగా, శతకవాబ్బ్యయ సర్వస్వములో 


(| వేణుగోపాలశతకము 
“విద్వాంసులు - వీరమాతలు - భూపాలురు - మంత్రులు” అను క్రమము 
వచ్చినది. “గోవుల నజకంగ” = గోమాత లజువంగ”; “అక్షరంబెజబుంగక” = 
“అక్షరంబెజుంగని” “బాజారి అంకుకై” = “బాజారి అంకుకు) “ఊరక 
యుందడందగునె?” = “ఊరక యుందందరమె?” 
సీ, దూదేకుల హుసేను, దొమ్మరి గోపాలు, 
పాట్ర మంగండు, గాండ్ల బాలిగాండు; 
బైనేని నాగండుం, బటుసాలె నారాయ 
ణ, గముడి లచ్చి, గాదా ముకుందుం; 
జాంకలి మల్లండు, సాతాని తిరుమలు, 
గొల్ల కాటండు, బెస్త గురివిగాండుం; 
గోమటి శంభుందుం, గుమ్మరి చెన్నండు, 
మంగ లెల్లండు, బోయ సింగండొకండు; 
తే॥గీ॥ కన్న నా లంజకొడుకులు కవులుం గాంగ 
వేదశాస్త్రంబు లేడను? విప్రలేడ? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 86 
తా. పూర్వము బ్రాహ్మణ కులస్థులు తప్ప అన్యులు వేదాది కవితావిద్యలు నేర్వరాదని 
ఒక నియమముండెడిది. దానికి కారణము బ్రాహ్మణేతరులలో నియమ 
నిష్టలుండవను భావము కావచ్చు. వారందజు మాంసభక్షకులై మద్య పానరతు 
లగుదురని కావచ్చు. లేదా పరబ్రహ్మ తత్పాభిజ్ఞులు బ్రాహ్మణులే కనుక వారే 
చదువవలెనని నియమము. (ఈ పద్యము కూడ నేటి ప్రజాస్వామ్య యుగమునకు 
వర్తించునది కాదు. పూర్వపు రాజరిక వ్యవస్థకును, వర్ణాశ్రమ ధర్మములు పాటించు 
వెనుకటి సమాజమునకును సంబంధించినది. “పాట్ర” ఆపాటరి = కూలిపని 
చేయువాడు, పాటుపడి జీవించువాడు; “గాండ్ల” = నూనె అమ్మి జీవించెడి జాతి; 
“లెనేన” అబవనీలు = పరశురామునికథలు లేక ఎల్లమ్మ కథలు పాడు మాదిగవారు; 


పోలిపెద్ది వేంకటరాయకవి ([] 


“పటుసాల” ఇపట్టుసాలె = ఒక చేనేత కులము; “గముడి లచ్చి” అనుచోట - 
“గౌడ్రు *గవుడు *గముడు” గా మారియుండవచ్చును. గవుండ్లవాడు = కల్లుగీచి 
అమ్ముకొను కులము - సంపాదకుడు.) 

ఓ వేణుగోపాలా! దూదేకుల కులస్టుడైన హుస్సేన్‌ అను వ్యక్తియు, దొమ్మరి 
కులమునకు చెందిన గోపాలును, పాట్రవంశమునకు చెందిన మంగడను వ్యక్తియు, 
గాండ్ల కులమునకు చెందిన బాలిగాగడను వ్యక్తియు, బైనేని వంశస్థుడైన నాగడను 
వ్యక్తియు, సాలె కులమునకు చెందిన నారాయణయును, గమిడి లచ్చియను ప్రీ, 
గాడా ముకుందయను వ్యక్తియు, చాకలికులమున జనించిన మల్లడను వ్యక్తియు, 
సాతాని అన్న్వయసంజాతుడైన తిరుమలయను వ్యక్తియు, గొల్లకులస్థుడగు కోటడను 
వ్యక్తియు, బెస్త (మత్స్యకారులు) కులమున పుట్టిన గురివిగాడను వ్యక్తియు, 
కోమటి కులమున పుట్టిన శంభుడను వ్యక్తియు, కుమ్మరి కులస్టుడైన చెన్నడను 
వ్యక్తియు, మంగలి కులస్థుడైన ఎల్లడు అను వ్యక్తియు, బోయకులానికి చెందిన 
సింగదను వ్యక్తియు, కనిపించెడి నా లంజెకొడుకు లందజును కవులుగా లోకమున 
వెలుగుచుండగా, ఇంకను వేదములెక్కడ? వేదవిదులైన విప్రలెక్కడ? అనగా 
వాని పవిత్రత నాశనమైనదని కవి నిర్ణయము. 

ఇది ఆకులాచారానుగుణభావము. 'ప్రీలు కావ్యాదులు చదువరాదని, 
“క్రావ్యాలాపాంశ్చ వర్జయేత్‌” అను ఆర్యోక్తి కలదు. కావున ఆ నియమములను 
బట్టి కవి గముదిలచ్చి కవయిత్రిగా నున్నదని కవి వేదన. 

“దేవు నాన మున్ను దేశాన కొక కవి” ఇప్పుడు వీథివీథిని పదుగురు 
కవులున్నారని యొక చాటుకవి వగచినాడు. 

“కన్న నా లంజెకొడుకు” అన్నదానిలో బూతు కన్పించినను ఒక 
చమత్మారమున్నది. కంటికి కనుపించిన ప్రతివ్యక్తియు కవిత్వము చెప్పువాదే యను 
ఎత్తిపొడుపున్నది. 

ఒకసారి కట్టమంచి రామలింగారెడ్డిగారు వేయిమందికిపైగా కలిగిన ఒక 
పెద్ద సభలో ఉపన్యసించుచు ఒక చిన్నరాయి తీసికొని, “ఇది నేను విసరితే ఎవని 
నెత్తిన పడునో? ఎవరైన చెప్పగలరా?” అని ప్రశ్నించెనట. ఎవ్వరును 
సమాధానమీయలేదు. ఆయనయే -“*ఇది యొక కవిగాని నెత్తిని పడును” అని 


[1] వేణుగోపాలశతకము 


చెప్పిరట. అనగా సభలో ఉన్నవారందజు కవిపుంగవులే! అని వ్యంగ్యము. అనగా 
కవిత్వమున కంత విలువలేకుండ పోయినదని భావము. కవిత్వము వ్రాయుటకు 
ఛందశ్శాస్త్ర, అలంకారశాస్త్ర, వ్యాకరణశాస్త్ర, లౌకిక జ్ఞానాదులు కావలయునని 
పూర్వ లాక్షణికుల ప్రత్యయము. 

ఇది నేటి సమాజమునకు పట్టునది కాదు. ఐనను ఆనాటి కవి వ్రాసిన 
శతకపద్యముగనుక ప్రచురింపవలసివచ్చినది. 

“(య)ణ గముడి లచ్చి గాడాముకుందు” అనుచోట యతి తప్పినది. 'గాణా 
ముకుందు” అన్నచో సరిపోవును. 
సం.వ్యా. పై సీసములో రెండవ పాదము శతకమంజరిలోను, అకాడెమీ ప్రతిలోను 
భఖీన్నముగా నున్నది: 

“బయశేని నాగండు, పటసాలె నారాయం, 

డగముడి లచ్చిగాం దా ముకుందు” 

ఈ పాఠమును స్వీకరించినచో రెండవ దళమున యతి సమస్యరాదు. 
“గముడి లచ్చి” అను ప్రీకి బదులుగా “అగముడి లచ్చిగాడు” అను పురుషుడు 
వచ్చును. “ముకుందు” కు ఇంటిపేరు లేదు; “ఆ ముకుందు” మాత్రమే, లేదా 
ఇతని యింటి పేరు కూడా “అగముడి” యే కావడంతో “ఆ” అన్నాడేమో కవి. 
అందరినీ కలిపి “లంజకొడుకులు” అని పుంలింగంలో తిడుతున్నాడు కాబట్టి 
వారి మధ్యలో “గముడి లచ్చి” అను ప్రీ ఉన్నదనడం అంత సమంజసంగా 
కనపడదు. పైగా జానపదులు “నారాయణ” అనే వ్యక్తినామాన్ని “నారాయడు” 
అనే ఉచ్చరిస్తారు. 

“పాట్రమంగండు” = “పట్రమంగండు (రెండు ప్రతులలోను); “కుమ్మరి 
చెన్నండు” = “కుమ్మరి చెంగడు (రెండు ప్రతులలోను); “కన్ననా లంజకొడుకులు 
కవులుం గాంగ” = “కన్నవారెల్లం బండితుల్‌ కవులుంగాంగ (30డు ప్రతులలోను) 
కాని ఈ “రంగయ్య-రంగాచార్య” ప్రతిలోని పాఠమే సాధుపాఠము. కనబడిన 
ప్రతివాడును కవియె! అని హేళనతోను కోపముతోను కవి తిట్టుచున్నాడు. కాబట్టి 
తిట్టుతో కూడిన పాదమే సరియెనది. 


పోలిపెద్ది వేంకటరాయకవి [1] 


సీ చదువు చుందెడివేళ సభలోనం గూర్చుండి 
దున్నపోంతులకొడు కెన్నుం దప్పు, 
విద్యాధికుల కిచ్చు వేళద్దుపడి మాల 
ధగిడీల కొడుకు వద్దనుచుం జెప్పు, 
ధన మెక్కువగం గూర్చి తినలేక యేద్చెడి 
పెనులుబ్బుం డర్భులం గనిన తొప్పు, 
బిరుదుగల్లిన యింటం బెటిగినం గొణతంబు 
విప్పినంతనె కుక్కవెదకుం జెప్పు, 
తే.గీ. రాజసభలందుం బండితరత్నములకుం 
బనులు చెజచును నొక్కొక్క ప్రల్లదుందడు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 


వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 37 
అర్థములు: ధగిడీ = నీచప్టీ కొాణతము = కుక్కను కట్టెది కొయ్య, ప్రల్లదుండు = 


దుష్టుడు. 

తా. ఓ వేణుగోపాలా! రాజసభలో కవులు పద్యములు చదువుచున్న సమయమున 
సభలో కూర్చుండి ఒక దున్నపోతుల కొడుకు, ఆ కవిత్వమునందు తప్పులు 
పట్టుచుండును. విద్యాధికులైన పండితులకు రాజులు దానమిచ్చు సమయమున, 
ఒక నీచురాలైన ప్రీకి పుట్టిన కొడుకు (పరమ నీచుడని భావము - భయంకరమైన 
తిట్టు), ఆదానమున కద్దుపడి యాయవద్దని చెప్పును. ధనము నధికముగా ఆర్డించి, 
దానిననుభవింపలేక యేద్చెడి లోభి (పిసినారి) యాచకులను చూచినచో ఎంతయో 
బాధతో రొప్పుచుండును. కుక్కమంచి పేరు ప్రతిష్టల కుటుంబమునందు పెరిగినను 
దానిని కట్టుకొయ్యనుండి విడిచిన మరుక్షణము చెప్పులకోసము వెదకును. 
రాజసభలందు పండితశ్రేష్పులయొక్క కార్యములను ఒక దుష్టుడు చెజచుచుందడును. 
అనగా, నీచుడైనవా డెట్టివళయందైన తన నీచస్వభావము వదలబోడని తాత్పర్యము. 
ఇది తన గ్రంథమును రాజు అంకితము తీసికొనకుండ చేసిన మంత్రిని గురించి 
చెప్పిన నిందాపూర్వక పద్యమే. 'ధగిడీలకొడుకు వద్దనుచు చెప్పు' ఇది అఖండ 


. వేణుగోపాలశతకము 


యతియే. 
సం.వ్వా. “ఒక్కొక్క ప్రల్లదుండు” = “ఒక్కొక్క పాపినరుండు” (శతకమంజరి) 
ఫీ జన్నిరోగికి బట్టెజున్ను వేసినయట్లుం, 
బిల్లినెత్తిని వెన్నం బెట్టినట్లు; 
కుక్కపోంతుకు నెయ్యికూడు వేసినయట్లుం, 
జెడ్డ్దజాతికి విద్యం జెప్పినట్లు; 
సాతాని నొసట విభూతి రాసినయట్టు, 
గూబద్భష్టికి దివ్వె గూడినట్లు; 
ధనపిశాచికి సుదర్శనము గన్పడినట్టు, 
చలిచీమలకు మ్రుగ్గుం జల్లినట్టు; 
తే॥గీ॥ సురభి బదనికం బాముకుం జూపినట్టు, 
దుష్టునకు నీతి వెగటుగాం దోచునయ్య! 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 838 
తా. ఓ వేణుగోపాలా! సన్నిపాత జ్వరముతో బాధపడువానికి గేదెజున్ను పెట్టినట్లు- 
అది మజియు రోగమును పెంచును. పిల్లి నెత్తిమీద వెన్నముద్ద పెట్టినట్లు - 
(వెన్నను పిల్లి భక్షించును. దాని నెత్తిపై వెన్న్సనుంచినచో దానికొణకు గంతులు 
వేయును గాని దాని కది లభ్యము కాదు). కుక్కపోతునకు నేతితో కలిపిన అన్నమును 
వేసినట్లుగా; చెడ్డ జాతివారికి విద్యను నెర్పినట్లుగను - (వారికి సరిగా రాదనియు, 
చదువు చెప్పినవారిని గౌరవించరనియు భావము); సాతానికులమునకు 
చెందినవాని నొసట విభూతిని పూసినట్లుగా (సాతానులు వైష్ణవులు. వారు 
పొరపాటున గూడ శివునంగీకరింపరు. అందుకే లోకమున “సాతాని లింగడు - 
జంగమ రంగడు ఉండొరని సామెత. వాడు దానిని వెంటనే చెజపివేయును); 
[గ్రుడగూబకు దివ్వెను చూపించినట్లు- (గూబ సూర్యకాంతిని భరించలేదు. దివ్వె 
కాంతినెట్లు భరించును? అది దాని దృష్టికి వ్యతిరేకము). ధనపిశాచమునకు 
సుదర్శనము కనిపించినట్లు; చలిచీమల మీద ముగ్గుచల్లినట్లుగా; “సురభి బదనిక” 


పోలిపెద్ది వేంకటరాయకవి . 


అనగా “తెల్ల ఈశ్వరివేరు” పామునకు చూపించినట్లు, (పాము తల యొత్తలేదు.); 
దుర్దనుడైనవానికి నీతిని బోధించినచో వెగటుగా దోచును. పైన చెప్పిన వన్నియు 
క్రింద చెప్పిన విషయమునకు సమర్థనములు. 
స్స దొరయొద్ద నెంత చౌదరిభయైనం దనమన్నిం 
దాం జెప్పం గార్యసాధనము లేదు, 
రంభైనం దన కుచకుంభముల్‌ దనచేతం 
దాంబట్టు కొనిన సుఖతరము లేదు, 
తగవులో నాపురందరుండైనం దన ప్రజ్ఞం 
దాంజెప్పుకొనినం బెత్తనము లేదు, 
తనుజేయు పుణ్యమింతని యొరులకుం జెప్ప 
బ్రహ్మదేవునకైన ఫలములేదు, 
తే॥గీ॥ కనుక నివియెల్ల నొరులచేంగాని భువినిం 
దనదు శక్తికి మంత్రతంత్రములు లేవు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! త్రి 
తా. ఓ వేణుగోపాలా! లోకమునందు, ఎంత పేరున్న మోతుబరి చౌదరియైనను 
ప్రభునికడ తన విషయమును తానే చెప్పుకొనినచో కార్యసిద్ధి కలుగదు. ఆయన 
గొప్పతనమునుగూర్చియు, ఆయన కార్యమునుగూర్చియు పరులు ప్రభువునకు 
చెప్పినచో ఆ కార్యము నెజవేరును. 
మహా సౌందర్యవతి, దేవవేశ్వ రంభయేయైనను తన స్తనములను తానే 
పట్టుకొనిన సుఖము కలుగదు. పరులచే సౌఖ్యము కలుగును. న్యాయనిర్ణయము 
చేయుటయందు తాను దేవేంద్రుదైనను తన ప్రజ్ఞను తానే చెప్పుకొన్నచో పెద్ద 
తనము నిలువదు. ఆయన ప్రజ్ఞనుగురించి ఇతరులు చెప్పవలెను. ఇక్కడ “తగవు” 
అనగా “న్యాయము”. తగవు అనగా కలహమను నర్థము కూడ కలదు. 
యుద్ధములలో పురందరుదైనను తన ప్రజ్ఞను గురించి తానే చెప్పుకొన్నచో ప్రఖ్యాతి 
రాదు. తాను ఇంతటి పుణ్యము చేయుచున్నానని ఇతరులతో చెప్పుకొన్నచో బ్రహ్మ 


(| వేణుగోపాలశతకము 
దేవునికైనను ఆ పుణ్యఫలము లభీంపదు. ఇతరు లాయన చేయు పుణ్యకర్మలను 
ప్రశంసింపవలయును. లోకమున ఎవ్వనికైనను తన శక్తిననుసరించిన మంత్ర 
తంత్రములుందడవు. 

రంభయైనను తన చన్నుగవ తాను పట్టుకొన్నచో సుఖతరము కాదనుట 
దుర్చలప్రయోగము. తర-తమములు - ఆధిక్యమును తెలుపునని - వీనిని 
ఆంగ్రమున 16౭166 01 ౮0మ్రిజ101 అందురు. సుఖము - సుఖతరము - 
సుఖతమము - ఇవి ఉత్తరోత్తర బలీయములు. అసలు సుఖమే లేకపోగా సుఖతర 
మెట్లు కాగలదు? యతికొజకు కవి ప్రయోగించినట్లు భావించవలయును. 

రంభ + ఐన = రంభయైన అని రూపముండవలయునేగాని “రంభైన 
రూపము కాదు. “రంభైనం దనకుచకుంభముల్‌ దనచేత తను బట్టికొన సుఖం 
బెనయబోదు” అన్నచో దోషము తొలగిపోవును. 
సం.వ్యా. “దొరయొద్ద” = “*దొరవద్ద” (రండు ప్రతులలోను) - “తనచేతం 
దాంబట్టుకొనిన సుఖతరము లేదు = “తన చేతం దా బిగించిన సుఖతరములేదు” 
(అకాడెమీ ప్రతి). “తనచేత దాంబట్టుకొనిన సుఖతరములేదు”లో గణభంగమైనది; 
ఒక అక్షరము ఎక్కువైనది. దీనిని “తనచెతం దాం బట్టుకొన సుఖతరము లేదు” 
అని మార్చుకొన్నచో దోషము పరిహరింపబడును. అకాడెమీప్రతిలోని పాదము 
గణానుగుణముగా నున్నది. 


స్స్‌ దొరసొమ్ముం దిని, కార్యసరణి వచ్చినవేళం 
బాజిపోంజూచిన బంటువాని, 
నగ్నిసాక్షిగను బెండ్లాడిన తనయింతి 
నేలక పరకాంత నెనయువానిం, 
గబ్బముల్‌ సేయు సత్మవిజనాళికిం గల్లి 
నంతలో నేమియ్యనట్టివాని, 
నిచ్చిన దీవెన లియ్యక యత్యాశ 
తోం బోవు యాచకుందడైనవానిం, 


పోలిపెద్ది వేంకటరాయకవి [1] 


తే॥గీ॥ గట్టి ముచ్చెలతోం బడంగొట్టి, విజుగం 
గట్టి, పంపింపవలయును గాలుపురికి; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 40 
తా. ఓ వేణుగోపాలా! ప్రభువొసంగిన ధనమును సత్తుగా అనుభవించి, రాజుగారికి 
పనిబడినపుడు తప్పించుకొని పారిపోవచూచిన భటుని; అగ్నిసాక్షిగా పెండ్రిచేసిన 
కొన్న భార్య నేలక పరప్రీతో నుందడువానిని; కావ్యములు వ్రాయు సత్మవులకు, 
తనకు కలిగినదానిలో దానము చేయని వానిని; ఏదో తోచినంత యిచ్చిన సంతృప్తికో 
దీవించక, ఎక్కువ యీాయలేదని ఆశీర్వదింపకుండపోవు యాచకుని; కొయ్యకు 
కట్టి, చెప్పులతో కొట్టి, చేతులు విణుగగట్టి, వారిని యమధర్మరాజు నగరమైన 
సంయమినీ పురమునకు పంపించవలయును. 
స్స నత్తు లేకుండిన ముత్తెదు ముక్కందు, 
మూలతలడును, బుతుప్రీలయందు; 
మధ్యపక్వస్థలమందుం, గిన్నెర మీంటు 
నతని చేం, గుమ్మరియావమందుం; 
గాటుక పొగయందుం, గాళ్ళ చప్పుడులందు 
దొమ్మరి వాయించు దోలునందు; 
దీపము లేనట్టి దివ్వెకంబమునందు, 
మార్జ్దాలముఖమందు, మాంసమందు; 
తే॥గీ! ముదముతో సంతతము నీదు వదినెగారు 
విడిదిం జేసియు వీరిని విడువకుండు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! తే 
తా. ఈ పద్యమునకు అన్వయము కానరాదు. అఆతిక్షిష్టము. “వదిన” అను 
శబ్దమునకు, “అన్నభార్య” - “భార్య అక అని మాత్రమే నైఘంటికార్థములు 


(| వేణుగోపాలశతకము 


గలవు. కాని లోకంలో “పెద్దక్క”, “వదిన” వంటి శబ్దాలను “దరిద్రదేవత” - 
“జ్యేష్టాదేవి యను నర్థమున వాడుచుండుట కద్దు. (“నీదు వదినెగారు” = నీ 
భార్యయైన లక్ష్మీదేవికి అక్కగారు, అనగా “దరిద్రదేవత”. ) ఆ భావముతోనే ఈ 
పద్దియమునకు భావమును చెప్పుచుంటిని. 

ముక్కుపోగులేక యుండిన పుణ్యప్తీ ముక్కునందును (పుణ్యప్రీకి తప్పక 
ముక్కుపోగుండవలెనని పూర్వుల భావము, మూలల యందును, రజస్వలలైన 
ప్రీలయందును, మధ్యము - పక్వస్థలములందును, కిన్నెర మీటువాని చేతను, 
కుమ్మరి కుండలను కాల్చుటకు వేసిన ఆవమందును, నల్లని కాటుకవంటి 
పొగయందును, కాళ్ల చప్పుడులందును, దొమ్మరివాడు వాయించు డోలునందును, 
దీపము లేకుండిన దీపస్తంభమునందును, పిల్లి ముఖమునందును, మాంసమందును, 
దరిద్రదేవత (వదినెగారు) సంతోషముతో ఎల్లప్పుడును వీరియందే విడిదిచేసి, 
వీరిని విడిచిపెట్టక యుండును. అనగా వీరి యొద్దనే ఆమె బస. వీరి నామె 
ఎప్పుడును విడిచియుండదు. (మధ్యము = నడుము; పక్వస్థలము = ?)-నడుమున 
దారిద్రమనగా నడుము సన్నగా నున్నదని అర్ధము. పక్వస్థలములనగా వంట 
గృహములు - జ్యేష్టాదేవి యున్నచోట పదార్థములుండవుకదా! అదియు 
దరిద్రచిహ్నమే. దీపస్తంభమునకు దివ్వెయే అలంకారము. దివ్వెలేని దీపస్తంభము 
దరిద్రదేవతకు నివాసన్థానమని భావింపవచ్చును. 

'మధ్యపక్వస్థలమందు” అన్నచోట యతిలేదు. కాని దానిని అఖండయతిగా 
సరిపెట్టుకొనవచ్చును. 

“దొమ్మరి వాయించు డోలు” అనుచోట 'దికును - “డికును యతి చెల్లదు. 

ఈ పద్యమున కింత కన్న సరియైన అన్వయము చెప్పినచో దానిని హర్షముతో 
స్వీకరించెదను. 
సీ, పంచాంగములు మోసి, బదవాతనముం జేసి, 

పల్లైకూటముం జెప్పి, పసులం గాచి; 
హీనవృత్తిని బిచ్చమెత్తి, గోడలు దాంటి, 
ముష్టికూళ్ళకుం బోయి, మొత్తులుం బడి; 


పోలిపెద్ది వేంకటరాయకవి [1] 


విస్తళ్లు గుట్టి, కోవెలనంబి వాంకిటం 
గసవూద్చి, లంజెల కాళ్ళు పిసికి; 
కన్నతొత్తుల తమ్మకళ్ళెత్తి, గతిచెడి, 
యాలుబిడ్డలం బరులంటం జేసి; 
తే॥గీ॥ నట్టి దేబెకు సిరిగల్లెనేని వాండు 
కవివరుల దూబు, బంధువర్గముల గేరుం, 
బరుని పని మీజు, నొకథినిం జెలుపంగోరు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! శ్న2 
తా. పంచాంగములు పండితుల వెంట మోసికొని వెళ్ళి - పరప్రీలను పరపురుషలకడ 
తార్చి - పల్లెలలో ఉండు బడులలో పంతులు అవతారమెత్తి పిల్లలకు పాఠములు 
చెప్పి (తనకు రాకపోయినను, ఇష్టము వచ్చిన రీతి పాఠములు చెప్పి) - పశు 
వులను కాచి - హీనమైన భిక్షావృత్తితో బిచ్చములడుగుకొని - గోడలు దూకి 
(దొంగతనములు చేసి యనుట) - బిచ్చపుకూడు తినుటకు పోయి, దెబ్బలుతిని 
(లేదా నెత్తి మొత్తుకొని) - విస్తరాకులను కుట్టి - దేవాలయమున పూజలు సేయు 
పూజారి యింటిముందు కసవు ఊడ్చి - వేశ్యలయొక్క కాళ్లు పిసికి - 
సేవకురాందైనవారు తాంబూలము వేసికొని యుమిసిన వానిని ఎత్తి (ఉమ్మివేసినపుడు 
కళ్ళిపడుటయు కలదు) - గతిలేక, భార్యను బిడ్డలను ఇతరులు అంటుకొనునట్లు 
చేసి, (భార్యాతనయలను పరులకప్పగించి యని యర్థము) - నట్టి దేవిరిగొట్టు 
(దీనుడు) ఒక వేళ సంపన్నుడైనచో వాడు కవిశ్రేష్టులను నిందించును. 
బంధుసమూహములను తిరస్మరించును. ఇతురులపనిని చెడగొట్టి తనపనులను 
కావించుకొనును. ఎప్పుడునూ, ఎవరినో ఒకరిని చెడగొట్టుటకు చూచుచుండును. 
“గోడ్రలు దాటు” అనునది, “గోడలు దూకి” అను పదబంధముగా 
“వ్యభిచరించుూ అను నర్ధమున గూడ వాడబడుచున్నది. 
డబ్బు తీసికొని దేవళతములలో పూజచేయువారిని నంబివారు అందుఖు. 
నిమ్టాగరిష్టులైనవారు వారింట భుజింపరు. 


|] వేణుగోపాలశతకము 


వేశ్యలు మేళములకుపోయి పండుకొనగా, ఇతరులు వారి కాళ్లు పిసుకు 
నాచారము కాళ్ళకూరి కవీం[ద్రులు చింతామణి నాటకమున వెల్లడించిరి. 
సం.వ్యా. “తమ్మకళ్ళెత్తి” = “తమ్మకళ్ళ + ఎత్తి” లేదా “తమ్మకళ్ళి+ఎత్తి”. “కళ్ళ, 
కళ్ళ” = శైత్యముచేత గట్టిపడిన యుమ్మి. ఇందుగల తేటగీతిలోని మూడవ 
పాదము “పరుని పని మీజు, నొకరినిం జెజుపంగోరు” అనునది మిగిలిన రెండు 
ప్రతులలోను లేదు. (పల్లెకూటము = పాఠశాల) 
సీ పతికి మోహములేని సతిజవ్వనం బేల? 
పరిమళింపని సుమప్రచయ మేల? 
పండిత కవివర్యులుండని సభ యేల? 
శశిలేని నక్షత్రసమితి యేల? 
పుత్రసంతతి లేని పురుషుని కలిమేల? 
కలహంసములు లేని కొలనదేల? 
శుకపికరవ మొకించుక లేని వనమేల? 
రాజు పాలింపని రాజ్యమేల? 
తే॥గీ॥ రవి వికసనంబు లేనట్టి దివసమేల? 
థైర్యమొదవని వన్తాదుతన మదేల? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! శతి 
తా. ఓ వేణుగోపాలా! భర్తకు (ప్రేమ కలిగింపలేని భార్యయొక్క యౌవనమెందులకు? 
సువాసన లీనని పూవులగుంపు అెందుకు? పండితులు కవిటశ్రేష్టులు లేని సభ 
యెొందులకు? చంద్రుడు లేని నక్షతసమూహ మెందులకు? పుత్రులు లేని పురుషుని 
సంపద యొందులకు? కలహంసలు సంచరింపని కొలను ఎందులకు? చిలుకలు 
- కోకిలలు కూయని ఉద్యానవనము లెందుకు? రాజు పాలింపని రాజ్యమేల? 
(అది అల్లకల్లోలమైపోవునని ధ్వని). సూర్యుడు ప్రకాశింపని దినమెందులకు? 
ధైర్యము లేని మల్లయుద్ధవీరుని వస్తాదుతన మెందులకు? ఇవన్నియును లోకమున 
వ్యర్థములని భావము. సూర్యుడు కన్పింపని రోజును దుర్దినమందురు. 'మేఘచ్చన్నేతి 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


దుర్దినం” అనిగదా నిఘంటువు. 

కలిమి + ఏల = 'కలిమియేలి అనుట సరియైన రూపము. “కలిమేల” 
కాదు - వమ్యాదుల ఇత్తునకు మాత్రమే సంధి వైకల్పికము. కలిమి ఏమ్యాదులలోనిది 
కాదు. 
సం.వ్యా. “పుత్రసంతతి” = “పుత్రసంపద” (రెండు ప్రతులలోను. కాని “పుత్రసంతతి” 


అనుటయే వాడుక. ); “రవివికసనంబు” = “రవివికాసంబు” (అకాడెమీ ప్రతి). 
సీ, పరకాంతపయి నాసపదెడి మానవులకు 
నగుబాటు, మనమునం దగని దిగులు; 
నగడు, విరుద్ధంబు, నాచార హీనత, 
చేసొమ్ము పోవుట, సిగ్గు చెడుట; 
అపకీర్తి, బంధుజనాళి దూషించుట, 
నీతియుం దొలంగుట, నిద్రచెడుట; 
పరలోక హాని, లంపట నొంది మూల్గుట, 
పరువు దప్పుట, దేహబలము చెడుట; 
తన యాలిచేతం బోటునం గృశించుట, దాని 
వరుండు గన్గానిన జీవంబు విడుట; 
తే॥॥గీ॥ ముజ్జగములేలు నా విరాణ్మూర్తికైనం 
గాని, దుర్వత్తి తగదెంత వానికైన; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! తశ 
తా. ఓ వేణుగోపాలా! పరస్త్రీని ఆశించు మానవులకు, లోకమున నగుబాటు 
కలుగును. మనస్సులో ఎల్లప్పుడును తగని దిగులు బాధించును. నింద కలుగును. 
వ్యతిరేకత యేర్చడును. మంచి ఆచారమునకు హీనత్వము కలుగును. చేతిలోని 
సొమ్ము పోవును. సిగ్గు చెడును. అపకీర్తి కలుగును. బంధుజనులందజును 
నిందింతురు. నీతిలేనివాడని భావింపబడును. నిద్రపట్టదు. పరలోకమునకు కీడు. 
అనగా స్వర్దాది సుఖలోకములు లభింపక నరకాదులకు పోవును. ఆపద పొంది 


|] వేణుగోపాలశతకము 


మూల్చుట సంభవించును. పరువుప్రతిష్టలు నశించును. శారీరక బలము 
తగ్గిపోవును. ఆ పరప్ర్రీ భర్త చూచినచో ప్రాణములే పోవును - ఇన్ని దుర్తక్షణములు 
గల పరపస్తీవ్యామోహము మూడు లోకములు పాలించు విరాణ్మూర్తికి కూడ 
తగదు. ఇటువంటి తగని దుష్టప్రవృత్తి ఎంతవానికేనియును తగినది కాదు. 
ఈ పద్యము పంచపాది. 'అగడు విరుద్ధంబు” అనుచోట నిందా 
వ్యతిరకతయను నర్థము వచ్చును. కావున వానిని వేణుపదములుగా అర్థము 
స్వీకరింపవలెను. 
సం.వ్యా. “తనయాలిచేతం బోటున” = “తనయాలి చేతిపోటును” (మూడు 
ప్రతులలోను) “జీవంబు విడుట” = “*జీవంబు తెగుట” (శతకమంజరి), 
“జీవంబుం గొనుట” (శతకవాబ్బ్యయ సర్వస్వము. 'అగడు' = నింద, 'విరుద్ధంబు” 
= వ్యతిరేకత, 'లంపటి=ఆపద, 'పోటుని = బాధతో, 'దుర్వత్తి = చెద్దనడవడిక. 
స్కీ పరదళంబులం గాంచి భయముచే నుటికిన- 
రాజుంగాం దతండు గోరాజుగాని; 
ధర్మంబులకు విఘాతము సేయ - మంత్రి శే 
ఖరుండుగాం దతండు సంకరుండుగాని; 
విద్యాప్రసంగముల్‌ విన రసజ్ఞత లేని- 
ప్రాజ్ఞుల సభగాదు రచ్చగాని; 
పతితోడం గలహించి పడుకొని యేద్చెడి- 
దాలుగాదది యొజ్ఞతేలుగాని; 
తే॥గీ॥। శాస్త్రముల మించినట్టి యాచారమైన- 
నిష్టగాదతనికిం బెనుచేష్టగాని; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! శీర్‌ 
ఈ పద్యమున “రాజుగాం డతండు గోరాజుగాని” అన్న దానికి “రాజుగాం 


దతండు తరాజుగాని అనునది పాఠాంతరము - అదియే సరియైన పాఠమని నా 
భావము. గోరాజనగా ఆబోతు. ఆబోతు మరియొక ఆబోతుతో పోరాడునే గాని 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


వెనుకకు తగ్గదు; పారిపోదు. (తరాజు = త్రాసు) 

మూడవ పాదమున “రసజ్ఞత లేనిది - ప్రాజ్ఞులసభ కాదు” అనవలె. 
ఏవస్తువును చెప్పుచున్నాడో ఆ విశేష్యము పూర్తికాలేదు. 

“నిష్టూదతనికిం బెనుజెస్టగాని,” అని యొక పాఠము. చేతివ్రైళ్ళకు గోరుచుట్టు 
వలె జెష్టలను వ్యాధి కలుగును. అది మిక్కిలిగా బాధించు స్వభావముకలది. 
అందుకే తిట్టుకొనేటప్పుడు ముఖ్యముగా ప్రీలు “నీచేతిలో 'జెష్టు పుట్ట” అని 
తిట్టుచుందురు. నిష్ట-జెష్ట ప్రాసయతికి సరిపోయినది కాన నిదియే సరియగు 
పాఠమని నా తలంపు. తేళ్ళలో “ఎల్జితేలు కుట్టిన ఎక్కువ బాధించునుగాన 
“ఎల్జితేలు అని ప్రత్యేకముగా కవి ప్రయోగించియుందును. 
తా॥ శ్రీవేణుగోపాలదేవా! శత్రుసైన్యములను జూచి, భయముతో పారిపోయినవాడు 
రాజుగాడు, కేవల మాబోతు మాత్రమే. ప్రభువు దానమిచ్చు సమయమున మంత్రి 
వచ్చి ఆ దానమునకు ఆటంకమును కలిగించినవో ఆతడు మంత్రిశేఖరుడు కాడు, 
ఆతడు సంకరజాతివాడు (అనగా రెండు కులముల ప్రీ పురుషులకు పుట్టినవాడు). 
విద్యాప్రసంగములు చేయువేళ వినుటకు రసజ్ఞత లేనిది ప్రాజ్జులసభ కాదు, అది 
కేవలము రచ్చబండయే. భర్తతో పోట్లాడి పండుకొని దుఃఖించునది భార్యకాదు, 
అదియొక యొణ్జని తేలు. శాస్త్రములలో చెప్పిన దానికన్న అతిగా ఆచరించెడి 
ఆచారము, అది నిష్టకాదు, అది పెనుచేష్ట సుమా! 
సం.వ్వా. ళ్‌ రసజ్ఞతలేని” = విను రసజ్ఞులు లేక” (శఈతకమంజరి); 


సీ, పానంబు, జూదంబుం, బరసతిపయి బాళి, 
ధనకాంక్ష మోహంబు, తగనియాశ; 
అనుదినంబును వేట, యధికనిద్దురం గొంట, 
'పేదజికంబును, బిజికితనము; 
నతిలోభమును, మందగతి, హెచ్చుకోపము, 
నమితవాచాలత, యనృ్ఫతములును; 
ఖండితంబాడుట, గర్వంబు, సంధ్యల 
వేళలం బయనంబు, విప్రనింద; 


| వేణుగోపాలశతకము 


తే॥!గీ॥ ఆప్తజనుల దూజుట, యమితతిండి, 
మానవేంద్రుల పదవికి హానులివ్వి; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 46 


అర్ధములు: బాళి = కాంక్ష ఆస్తి మోహము; ఖందితము + ఆడుట = ఖండించుచు 
మాటలాడుట, నిరాకరించుచు మాటలాడుట. 

తా. ఓ వేణుగోపాలస్వామీ! నిరంతరము మద్యమును సేవించుట; ద్యూతవ్యసనిగా 
మారుట; పరునిభార్యను పొందుట యందాసక్తి ధనమునందతిమోహము - 
అతికాంక్ష్య తగని ఆశను పొందుట; ప్రతిదినమును వెటకు పోవుట; అధికమైన 
నిద్రపోవుట; పేదతనమును భయము (యుద్ధాలయందు భయము చెందుట); 
అత్యధికమైన లోభత్వము (అనగా మితిమీరిన పిసినారితనము) మందగతి - 
అనగా ఏవిషయము నాలోచించుటయందుగాని దానిని ప్రయోగించుట 
యందుగాని చాల నిదానము; మితిమీజిన కోపము; నిరంతరము నేదో 
విషయమును మంచిచెడులనుమాని వాగుట; అబద్ధములు చెప్పుట; ఏ 
విషయమైనను కఠినముగా మాటాడుట; గర్వమునందియుండుట; అసురసంధ్యల 
యందు ప్రయాణము చేయుట; వెదవిదులైన విప్రులను నిందించుట; ఆప్పలైన 
బంధువులను, స్నేహితులను, హితులను నిందించుట; ఎల్లపుడును మితములేక 
విరివిగా తినుట (తిండిపోతుగా నుండుట)- అను లక్షణములు జగతిని పాలించు 
రాజగ్రేష్టులకు కీడును కలిగించును. 

ఈ పద్యమున “అధిక నిద్దుర - “అమిత తిండి - అనునవి రెండును వైరి 
సమాసములు. ప్రయోగయోగ్యత లేనివి. 'అధిక నిద్రయు”, “అమిత భుక్తి అనుచో 
దోషము తొలగిపోవును. 
సం.వ్యా. “అమితతిండి”= “అసురు తిండి” (మూడు ప్రతులలోను, “ంక్షసతిండి” 
అని అర్ధము); “వోనులివ్వి” = హానులివియ” (రెండు ప్రతులలోను) శతకవాబ్బయ 
సర్వస్పములో: “అతిలోభమును” =*అతిక్రౌార్యమును”; “సంధ్యలవేళలం బయనంబు 
== “ప్రజ్ఞలు, విడువనివెరంబు, (ప్రజ్ఞలు=బడాయి మాటలు, ఉదా॥ ఉత్తరకుమార 


ప్రజ్ఞలు) 


పోలిపెద్ది వేంకటరాయకవి | 


సీ; పాలనలేని భూపతియైన, నతని ద 
గ్గణనుండు మంత్రి దగ్భ్ధీయుందైనం; 
జెవిటి రాయసమైన, సేవకుం డవుందైన, 
వారసగాండు దివానునైన; 
వరుసబక్షీ చిత్తవైకలుండయినను, 
గదుదీరసత్తి వకాలతైనం; 
గోశపాలునకును గుందేటివ్యాధైన, 
నుగ్రాణగాని కత్యుగ్రమయిన; 
తే॥గీ॥ దాతలకు మోస, మచటి విద్వాంసులకును 
బ్రాణకంటక, మాభూమి ప్రజకుం గీడు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! శ్వ 
అర్ధములు: దగ్జీయుడు = పనికిమాలినవాడు, అన్ని పనులను నాశనము చేయువాడు 
(7% రాయసము = వ్రాతపని (ఇచ్చట “రాయసకాడు” - “జాబులు వ్రాయు 
నుద్యోగి” అను నర్థములో ప్రయోగింపబడినది. ౫) అవుడు = అవిటి, అంగహీనుడు, 
అంధుడు; వరుసబక్ష్మీ = సేనాధిపతి; “దీరసత్తి” అనగా “దీర్ణవృత్తి” కావచ్చును. 
దీనికి “మిక్కిలి ఆలోచించుచు ఆలస్యముగా పనులుచేయువాడు” అను అర్ధమును 
చెప్పవచ్చును. (7?) వకాలతు = (హిందీ పదము) న్యాయవాది; కుందేటి వ్యాధి 
= ఒకరకమైన వ్యాధి (7) ఉగ్రాణము = బొక్కసము, ఖజానా, కోశము; 
ఉగ్రాణకాడు = కోశాధికారి. 
తా. ఓ వేణుగోపాలా! పరిపాలనలేని భూపతియైనను; అతని దగ్గణనుండు మంత్రి 
పనికిమాలిన ప్రజ్ఞకలవాడైనను; వ్రాయసగాడు చెవిటివాడైనను (ఒకటి చెప్పినచో 
వినపడక మతియొకటి వ్రాయుననుట); సేవచేసెడు పరిచారకు డవిటివాడైనను; 
ధనమునకు కర్తభయైనవాడు అనగా జబెరసుడు దివానుగా నున్నను; సైన్యాధిపతి 
చిత్తచాంచల్యము కలవాడైనను; ఆలస్యముగా పనులు చేయువాడు న్యాయవాది 
యైనను; ధనాగార రక్షకునకు కుందేటి వ్యాధియైనను (కుందేలు ఆకలియైనపుడు 


|| వేణుగోపాలశతకము 


తన అంగమును తానే కుడుచుకొను ననుట); అనగా అందలి ధనమును అతదే 
హరించునని భావము. వస్తుసామగ్రినుంచు కొట్టున కధికారియైనవాడు మిక్కిలి 
కోపస్వభావుడైనను; దాతలకు మొదలికి మోసము వచ్చును. విద్వాంసులకు 
ప్రాణసంకటమగును. ఆ భూమియందు వసియించు ప్రజలకు కీడు జరుగును. 

“దగ్దీయ శబ్దము విచారణీయము. “దగ్గుడు” అనగా దహింపబడినవాడు. 
వానికి సంబంధించినదను అర్ధము అపుష్టమగును. 

“చిత్తవెకలుండు' - వికల శబ్దమునకు భావార్థక తద్దితమున వైకల్యమగును. 
చిత్తవైకల్యము - లేక చిత్తవికలుడగును. 

వ్యాధి + ఐన = వ్యాధియైన అగునుగాని “'వ్యాధైని కాదు. 'అత్యుగ్రమయిని 
“ఉగ్రాణగాని కత్యుగ్రత యైనను, అని యుందవలె. 
సం.వ్యా. “చిత్తవైకలుండయినను” = “చిత్తవెకల్యుండయినను” (30డు ప్రతులలోను); 
“కడుదీరసత్తి” = “కడు దీర్హవృత్తా (శతకమంజరి); కుందేటి వ్యాధైన = “కుందేటి 
తెవులైన” (రండు ప్రతులలోను. ఇదియే సాధుపాఠము.) 


సీ, పీనుంగందపుమోముం, బిల్లిమీసంబులుం, 
గట్టెశరీరంబుం, గాకినలుపు; 
ఆర్చుకన్నులు, వెన్నునంటిన యుదరంబుం, 
జొళ్లు కాటెడి నోరు, ఒళ్లుకంపుం; 
జేచెయ్యిం దిగరాచి చెక్కిళ్లు రుద్దుట, 
దవుడలు సొట్ట, పాదములు మిట్ట; 
యొకరినిం జూచి మేలోర్వక యేడ్చుట, 
దౌర్భాగ్య గుణములుం, దగని యాశ; 
తే॥।గీ॥ యిట్టి యవలక్షణపు మంత్రి నేర్పరింప, 
దొరకు నపకీర్తిం దెచ్చు నా దుర్దనుండు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 48 


తా. ఓ వేణుగోపాలా! పీనుగుముఖమువలె కళయు కాంతియు లేని వికారమైన 


పోలిపెద్ది వేంకటరాయకవి | 


ముఖము; పిల్లి మీసములవంటి మీసములు; కట్టెవలె అటునిటు వంగని శరీరము; 
కాకినలుపువంటి నల్లని శరీరచ్చాయ; ఎప్పుడు మూయుచు తెజచుచు నుండు 
ఆర్పుడు కన్నులు; వెన్నునంటుకొనియున్న పొట్ట; రెండు చేతులను ఎప్పుడును 
రుద్దుకొనుచు, ఆ చేతులతో రుద్దుకొన్న చెక్కిళ్లు చొల్లు కారుచున్న నోరు; 
శరీరమునందు చెడ్డకంపు; చొట్టలు పడిన దవడలు, ఎత్తెన పాదముల పైభాగములు; 
ఇతరుల మేలోర్చుకొనలేక ఈర్యతో నేడ్చుట; అత్యధికమైన ఆశ - ఇటువంటి 
దుర్గుణములు గల వ్యక్తిని మంత్రిగా నేర్పరచుకొన్నచో, ఆతడు ప్రభువునకు 
అపకీర్తిని తెచ్చును. అటువంటి దుర్దనుడు మంత్రి పదవికి తగడు. 
తనను ప్రభువు సన్మానింపనుండగా, దానిని చెడగొట్టిన మంత్రినిగూర్చి 
యీ నిందాశతకమును వ్రాసెను కదా! ఆ మంత్రినిగురించి చెప్పినదే యీ 
పద్యము. ఆ మంత్రికి సంబంధించిన లక్షణములిందులో ఒకటి రెండైనను 
ఉండవచ్చును. 
సం.వ్యా “చొళ్ళు కాటెడి నోరు, ఒళ్ళు కంపు = “*నురుంగు కాజబుచునుండు 
నోరు కంపు” (శతకమంజరి); “నురుంగు చారల ముంపు నోటికంపు” (శతకవాజ్బ్మయ 
సర్వస్వము). శతకవాజ్బ్మ్యయ సర్వస్వములోని మరిరెండు పాఠములు = “మేలోర్వక 
యేడ్చుట” = “మేలోర్వలేకేడ్చుట”; “దొరకు నపకీర్తిం దెచ్చు” = “దొరలకపరకీర్తిం 
దెచ్చు”. 
స్కీీ పూపొదలో డాంగి పులియున్న రీతిని, 
మొగలిరేకున ముండ్లు మొలచినట్లు; 
నందనవనములో నాగుంబామున్నట్లుం, 
జందురునకు నలు చెందినట్లు; 
సొగసైన లేమకు సెగరోగమున్నట్ట్లు, 
మృగనాభిలోం బిప్పి తగిలినట్లు; 
జలధిలోన విషంబు సంభవంబయినట్లుం, 
గమలాప్తునకు శని గలిగినట్లు; 
పద్మరాగమునకుం బటల మేర్పడినట్లు, 
బుగ్గవాంకిట చుట్టు పుట్టినట్టు; 


|] వేణుగోపాలశతకము 


తే॥గీ॥ ధర్మవిదులైన రాజసంస్థానములను 
జేరు నొక్కొక్క చీవాట్లమారి శుంఠ; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! శ్నర్రి 


తా. ఓ వేణుగోపాలా! పూపొదరింటిలో పులి దాగుకొని యున్నట్లుగా (పూలు 
కోయబోవువారిని గబుక్కున బయటకువచ్చి చంపునని భావము); మొగలి 
పూరేకునకు ముళ్లు కలిగినట్లుగా (అంటుకొన్నచో గ్రుచ్చుకొనునని భావము); 
దేవతోద్యాన నందన వనమునందు త్రాచుపామున్నట్లుగా (అందు విహరించువారిని 
అదను చూచి కాటువేయును); తెల్లని చందమామలో నల్లదనము చేరినట్లుగా; 
చాల సౌందర్యవతియైన ప్రీకి సెగరోగము (లైంగిక సంబంధవ్యాధి) ఉన్నట్లు 
(అనగా ఆమె అందమును చూచి ఎవ్వడైన ఆమెను రమించిన సెగరోగము 
తగులుకొనునని భావము) కస్తూరియందు పిప్పి కన్పించినట్లు (అంటే అది 
స్వచ్చమైనది కాదు. ఏదో కల్తీ కలిసినదని భావము); సముద్రమున విషము 
పుట్టినట్లుగా; సూర్యుని శని ఆవహించినట్లు (అనగా సూర్యునకు కాంతి తగ్గినట్లుగా 
అని, అట్లుకాక శనైశ్చరుడు సూర్యుని కుమారుదే 'సూర్యునకు శని జనించినట్లు' 
అని మజియొక అర్ధము); పద్మరాగమను రత్నమునకు పటల మేర్చడినట్లు (ఆ 
రత్నమునకు చుట్టును మలిన మొక వలయముగా ఏర్పడి దాని కాంతిని 
మూసివేయును. అది త్వరగా పోక ఎన్నో రీతుల దానికి విలువను తగ్గించును); 
బుగ్గలమీద గుండ్రముగా ఒక వలయము పొక్కులతో నేర్పడినట్లుగా (ఒక పట్టాన 
తగ్గదు) - ఈ విధముగా ధర్మాత్ములైన రాజసంన్థానములందు, చీవాట్లమారి 
వెధవ ఒకడు చేరుచుండును. 

ఈ పద్యము పంచపాది. “చందురున నలు చెందినట్లు” అను పాదమున 
గణభంగము జరిగినది. “చందురందున నల్పు చెందినట్లు” అని గాని 
“చందురునను నల్పు చెందినట్లు” అని గాని ఉన్నచో సకల విధ దోషరహితమగును. 

ఈ పద్యము కూడ ఆ మంత్రిని గురించి చెప్పినదియే. 
సం.వ్యా. “సొగసైన లేమకు సెగరోగమున్నట్లు” = “సొగసుకత్తెకు జడ్డతెగులు 
కల్గిన యట్లు” (శతకమంజరి). అకాడెమీ ప్రతిలో మాత్రము ఈ “రంగయ్య- 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


రంగాచార్యప్రతొలో నున్నట్లే కలదు. ఇదియే సాధుపాఠము. *జలధిలోన విషంబు” 
= “జలధిలో పెద్దక్క” (శఈతకమంజరి). “బుగ్గవాంకిట చుట్టు పుట్టినట్లు” జే 
“బుగ్ధవాకిట చెట్టు పుట్టినట్లు” (శతకమంజరి.) ఇక్కడ “బుగ్గ” అనగా “నీటిబుడ్డ” 
- “పర్వతాదుల యందుండి సంతతధారగా పైకువీకి వచ్చిడు నీరు” అనునర్థము 
చెప్పికొనవలెను. 


సీ; పయిమాట లొకలక్ష పలికిననే సరా! 
హంకారవర్తన నడంపవలయు; 
నడంపంజాలక కానలందుం బోయిన సరా! 
యెజుకం దెల్పెడు మూర్తి దొారకవలయు; 
దొరకినాదని వేడ్క నరసిననే సరా! 
గురుపదంబుల భక్తి కుదురవలయుం; 
గుదిరెనంచని యూరకుండిననే సరా! 
పాయకాత్మను బాటిసేయవలయుం; 
తే॥గీ॥ జేసిననుగాదు, పాంచినింద్రోసి శుద్ధ 
గంగయొత్తినయటు ముక్తింగాంచవలయు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ర్‌0 


తా. ఓ వేణుగోపాలా! అవధరింపుము. ముక్తిని పొందుటకు వలసిన విషయ మీ 
పద్యమున ప్రస్తావింపబడినది. వేదాంతమునుగుటథించి లక్షమాటలు మాటాడినంతనే 
సరిపోవునా? తనయందలి అహంకారమును (నేను అనునది) పూర్తిగా అణచివేయ 
వలయును. అహంకారమును అణపలేక అరణ్యములకు పోయి తపస్సు చేసికొన 
దలంచిన సరియా? దైవదర్శనభాగ్యమునందిన సద్దురుడు లభింప వలయును. 
అటువంటి జ్ఞాని గురువుగా లభించినాడని భావించినచో సరిపోవునా? సరిపోదు. 
గురువుగారి పాదములయందు స్థిరమైన భక్తి కుదరవలయును. ఆ విధముగా 
గురుపాదయుగళియందు భక్తి కుదిరినదని యూరకుండిన సరిపోవునా? ఆత్మను 
తెలిసికొని ఆత్మయందు తాను లయించి పోవలయును. అనగా “ఈ దేహము 


|] వేణుగోపాలశతకము 


నేను కాదు. నేను ఆత్మస్వరూపమును” అను జ్ఞాన మనుభవమునకు రావలయును. 
అట్లు పొందినను చాలదు. నీటిలో పేరుకొన్న పాంచిని చేతులతో ప్రక్కకు తొలగించి, 
మంచినీటిని దోసిలితో పైకి ఎత్తి త్రాగినట్లుగా, మనస్సు నావరించిన అజ్ఞానమును 
తొలగించి, శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానగంగను పొందిననేగాని ముక్తి లభింపదు. 
“కుదిరనంచని యూరకుండిననే సరా” అను చోట అఖండయతి దీనిని 
లాక్షణికులంగీకరింపరు. 'కుదిరనంచూరక కులికిననేసరా?” అని దిద్దుకొన్న ఆ 
దొసంగు తొలగిపోవును. 
సం.వ్యా.: “పయిమాట లొక లక్ష పలికిననేసరా! హంకారవర్తన నడంపవలయు” 
= “పైమాట లొక లక్ష పలుకంగను సరా, యహంకారవర్తన మణంగ వలయు” 
(శతకమంజరి); “వేడ్మనరసిననే సరా!” = వేడ్మనరయంగనే సరా!” (శతకమంజరి). 


స్స్‌ మంగలకత్తిపై నంగవేసినయట్లుం, 
గోడెత్రాచును ముద్దులాడినట్లుం; 
గొజవితో నడినెత్తి గోంకిన, ట్లీనిన 
పులితోడ సాముకుం బూనినట్లుం; 
బెదసింగమును జాల నదలించుకొనినట్టు, 
మినుకు వజపురవ (మింగినట్లుం; 
గొర్తిమీందను గొంతుకూర్చుండుకొనినట్టు, 
నూంతిపైం బసిబీడ్డ నునిచినట్లు; 
తే॥గీ!। క్షాతలేంద్రుని 'సేవ కష్టంబు, వార 
లిచ్చిరని గర్వమున నిక్కి తిరుగరాదు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ర్‌1 
తా. ఓ వేణుగోపాలదేవా! మంగలికత్తి చాల పదనుగా నుండును. దానిపై 
కాలుచాచి అడుగుపెట్టినచో, ఆతని కాళ్లు తెగిపోవును. కోడెత్రాచును ముద్దుగొనినట్లు 
- అనగా అది కాటువేసిన ముద్దులాడినవాడు మరణించును.. నిప్పుకొజవిని 
గైకొని నడినెత్తి మీద గోకికొనినట్లు - అనగా తలపైని కాలి చర్మము మాడిపోవును. 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


అప్పుడే ఈనిని పెద్దపులితో పోరాటినట్లు (సాము అనగా కథ్దితో గాని కత్తితో 
గాని చేయు సాము. అది ఒక విధముగా యుద్ధమే) - అనగా పులి ఆతనిని 
చంపివేయును. ఈనిన పులి మిక్కిలి ఆకలితోను క్రోధముతోను నుండును. భయంకర 
సింహమును రాళ్ళతో కొట్టినట్లు - అది వానిని హతమార్చును. వజ్రపు రవ్వను 
మ్రింగినట్లుగా - (దానిని మింగినవాడు జీవింపడు. దానిని పొడిచేసి మింగినచో 
మరణింతురుగాని, దానిని నేరుగా మ్రింగినచో అది మలవిసర్దనవేళ క్రింద 
పడిపోవును). “కొట్టు” శబ్దమునుండి “కార్తా వచ్చినది. “కొజ్టు” అనగా “శూలము, 
వధసాధన విశేషము” - దీనినుండి “కొజుతవేయుట” వచ్చినది. ఇది 
పూర్వకాలమున నుండెడి ఒక భయంకరమైన శిక్ష ఫోరమైన తప్పులు (హత్యలు, 
దారిదోపిడులు మొ॥।వి) చేసిన బందిపోటు దొంగలకు రాజులు ఈ శిక్షను 
విధించెడివారు. దోషికి పదనైన శూలముపై కూర్చుండబెట్టి, చిత్రహింసలతో 
చంపుదురు. (కొజుత వేసిన వానిని కొజ్టు (శూలము) పైని కూర్చుండ బెట్టి 
గిఖ్టున త్రిప్పుదురు. ఈ కొజ్టు బరమావలె మెలికలు తిరిగి యుండును. పైని 
మొన చాల వాడిగా నుండును. అది ముద్దాయి గుదము గుండా లోనికి చొచ్చుకొని 
పోవును. అక్కడనుండి ఆ దొంగ గుండ్రముగా తిరుగుచుండగా అతని (థ్రేవులు 
తెగి బైటకు వచ్చును. మిక్కిలి బాధతో ఆతడు చచ్చును. రాజులు పెద్ద నేరము 
చేసినవారిని కొజుత వేయుదురు. దీనినే “శూల(ప్రోతుని చేయుట” యందురు.) 
అట్టి పదనైన కొజ్టుపై గొంతుకూర్చుండినట్లు - అనగా ఆ శూలము వాని 
శరీరమందు క్రమముగా దూరి ఆతనిని చంపివేయును. నూతిగోడ మీద పసిబిడ్డను 
పండుకొన బెట్టినట్లు - అనగా ఆతడు దొర్లి బావిలోపడి మరణించును. పైని 
చెప్పిన వెంత భయంకర కార్యములో రాజుసేవకూడ అంత భయంకరమైనది. 
రాజులు మెచ్చి యిచ్చిరని ఎవ్వడును గర్వముతో చరింపరాదు. రాజుల చిత్తములు 
క్షణికములు. ఎప్పుడు కోపము వచ్చునో ఎప్పుడానందము కలుగునో తెలియదు. 
కోపము వచ్చిన పైని చెప్పిన శిక్షలవంటివి తప్పవు. 

“ఇచ్చిరని గర్వమున నిక్కి తిరుగురాదు” అనుటలో యతిపోయినది. “ఇ 
కిని - 'తికిని యతి చెల్లదు. “ఇచ్చిరని గర్వమునం జరియింపరాదు” అనినచో 
సరిపోవును. 'అదలించు” అను దానిపై స్వార్ధప్రత్యయమైన “కొను” చేరినచో 
“తనను తా నదలించుకొనిన” అర్ధము వచ్చును. 


|] వేణుగోపాలశతకము 


సం.వ్యా, శతకమంజరిలో “ఇచ్చిరని గర్వమున నిక్కి యెగురరాదు” అని యున్నది. 
ఇందు యతిదోషము లేదు. ఇదియే సరియైన పాఠమని నా భావన. అకాడెమీ 
ప్రతిలో కూడ “ఇచ్చిరని గర్వమున నిక్కి మెచ్చరాదు” అనియున్నది. ఇందుకూడ 
యతిభంగము రాదు. 


సీ, మకరందపానంబు మధుకరాళికింగాక, 
జోరీంగ చవిగని జుజ్జగలదె? 
హరిపదాబ్దధ్యాన మమనస్కులకుంగాక, 
చెనంటి సద్భక్తితోం జేయంగలండె? 
కవితారసజ్ఞత సువివేకులకుంగాక, 
యవివేకి చెవియొగ్గి యానంగలండె? 
పద్మినీరతివేడం బాంచాలునకుంగాక, 
దేబైన షండుండు తెలియంగలండె? 
తే॥గీ! రాజసభలం బరోపకారములు దెలుప 
శ్రేష్టులేగాక, దుష్టులు చెప్పంగలరె? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ర్‌2 
తా. శ్రీ వేణుగోపాలా! పూవునందలి తేనెను తేనెటీగలు (తుమ్మెదలు) పానము 
చేయగలవుగాని, జోరీగలు ఆ మకరందపు రుచిని జుజ్టుకోగలవా? లేదు. 
మహావిష్ణవుయొక్క పదపద్మ్శ్మముల ధ్యానము, అమనస్మయోగులు (అచల పరిపూర్ణ 
సిద్ధాంతములో అమనస్మయోగము ప్రధానమైనది) చేయగలరు కాని మూర్చుడు 
సద్భక్తితో ధ్యానింపగలడా? లేదు. కవితారసము నాస్వాదించుట వివేకముగల 
సహృదయులకేగాని అవివేకియయినవాడు కవితాగానమును చెవియొగ్గి 
వినగలడా? పద్శినీజాతి ప్రీ నాయికలలో గ్రేష్టరాలు. నాయకులలో పాంచాలుడు 
(శ్రేష్టుడు. పద్మినీ ప్రీ సంగమమును పాంచాలుడు వేదుకొనగలడుగాని, అసమర్భుడైన 
నపుంసకునకు తెలియునా? తెలియదు. రాజసభలలో పరులకు చేయు 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


ఉపకారములనుగురించి శ్రేష్టులైనవారు చెప్పగలరుగాని దుష్టులు చెప్పగలరా? 
చెప్పలేరని భావము. 

ఈ పద్యమంతయు అపువ్టార్థ సంవలితము. 'మకరందపానము అనునది 
ఒకే సమాసపదము. దానిని చేయుటకు తుమ్మెదలకే సాధ్యము. జోరీగ దానిరుచి 
తెలిసి జుజ్జగలదె? అనుట ప్రమాదము. మకరందమును 'జుజ్టుటి అనవలెను 
గాని - మకరందపానమును జుబ్బుటెట్లు? 

'కవితారసజ్ఞత అనగా కవితారసాస్వాదనము. అది సువివేకులకే సాధ్యము. 
“అవివేకి చెవియొగ్గి ఆనగలడె?” కవితారసజ్ఞతను ఎలా ఆలకింపగలడు? 
“కవిత్వగానమును చెవియొగ్గి ఆలకింపగలడె” అనవలెను. 

పద్మినీరతిసుఖమును పాంచాలు డెజుగునుగాని, షండుడెట్లు తెలియగలదు? 
అనవలె. పద్మినీరతిని వేడుట పాంచాలునకును తగును. 

ముందు పద్యములో కూడ నూతిపైనుంచిన పసిబిడ్డడు - నూతిపై ఎలా 
ఉంచెదరు? సమీపార్థములో “నూతిగట్టుమీదొయని అర్ధమును గ్రహింపవలెను. 
సం.వ్యా. “పద్మ్శినీరతి వేద” = “పద్నినీసతి పొందు” (శఈతకమంజరి), 'పద్మినీరతి 
వేడ్మ” (అకాడెమీప్రతి). “పద్మినీరతి వేడ” అనునది సరియైన పాఠము కాదు. 


స్స్‌ మద్యపాయీలతో మచ్చిక కారాదు, 
బడవాల గొప్పగాం బట్టరాదు; 
శాత్రవునింట భోజనము సేయంగరాదు, 
సన్వ్యాసులను గేలిసలుపరాదు; 
దేవభూసురవృత్తి తెరువుం బోవంగరాదు, 
పరునాలిపై నాసపడంగరాదు; 
కంకోష్టునకు నధికార మియ్యంగరాదు, 
చెలంగి లోఖభినిం జేరం బిలువరాదు; 
తే॥!గీ॥ లంచగొందడ్లను దగవులకుంచరాదు, 
మాతృపితురులయెడ భక్తి మజవరాదు; 


.. వేణుగోపాలశతకము 


మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ర్‌తి 


తా. ఓ వేణుగోపాలా! త్రాగుబోతులతో స్నేహము చేయరాదు. తార్పుడుగత్తెలను 
గట్టిగా పట్టుకొనరాదు. శత్రువునింటిలో భోజనము చేయకూడదు. సన్వ్యాసులైన 
వారిని ఎగతాళి చేయకూడదు. దేవతాభూములు -బ్రాహ్మణాగ్రహారముల జోలికి 
పోరాదు. ఇతరుని భార్యయందు ఆశపడకూడదు. “కంకోష్టునకు” (మొండివానికి”) 
అధికారమును కట్టబెట్టరాదు. పిసినారివానిని పేరుపెట్టి పిలువరాదు. లంచ 
గొండులను తగవులు తీర్చెడి న్యాయన్థానమునందుంచరాదు. వాడు ఒకరియొద్ద 
నుండి లంచమును తీసికొని వారివైపు న్యాయనిర్ణయమొనర్చును. తల్లిదండ్రులయందు 
భక్తిని మజచిపోరాదు. 

ఇందు 'బదవాలు' పదము పదవాలు కావచ్చును. పదడవాలనగా సైన్యాధిపతి. 
ఆతనిని గట్టిగా బట్టరాదనినాడు. పడవాలులో ప్రధమ పరుషాక్షరము సరళాక్షరము 
ఎలా అయినదో తెలియక బడవాలుగా వ్రాసినాడు. బడవా + ఆలు = అని 
తార్పుడు గత్తెయంటిని. పడవాలునకు కొంత స్వేచ్చనీయవలెను. కాని గట్టిగా 
గిరిగీసి అందులోనే ఉండునట్లు పట్టుపట్టరాదు. పద్యమున 'బడవాలి అని యున్నది. 

'కంకోష్టుడను పదము నిఘంటువులలో నగోచరము. కంకోష్టుడనగా 
మూర్చుడు కావచ్చును. మూర్చున కధికార మీయరాదని కవి ఉటంకించినాదని 
భావింపవచ్చును. ఇలాంటి పదాలు ఆనాటి మాండలికములు కావచ్చును. ఇట్టి 
పదము లెన్నింటినో కవి వాడియున్నాడు. 

“దేవభూసురవృత్తి తెరువుం బోవగరాదు.” - అనుటకంటె “దేవభూసురవృత్తి 
తెరువునం బోరాదు” అనినచో స్పష్టముగా నుండును. 

పితరులు అనగా తల్లిదండ్రు లిరువురును వత్తురు. 'జగతః పితరౌ వందే” 
అని కాళిదాసు ప్రయోగము. 'మాతృపితల' అనుటతోనే సరిపోవును కదా! 

“శాత్రపు నింట భోజనము సేయంగరాదు” అనునది భారతనీతి. శ్రీకృష్ణుడు 
పాండవదూతగా కౌరవుల యొద్దకు వచ్చినపుడు దుర్యోధనుడు కూరల రుచుల 
నతిగా ఉగ్గదించును. అపుడు శ్రీకృష్ణుడు “సీవెన్ని చెప్పినను నీయింట నేను భోజనము 
చేయనుగదా! శత్రువునింట భోజనము చేసినచో ఆతడు అమృతమునే పెట్టనిమ్ము 


పోలిపెద్ది వేంకటరాయకవి |) 


తిన్నవానికేదైన శారీరకారోగ్యమున భిన్నత్వమేర్ప్చడిన ఆతడేదియో విషపదార్థ్ధమును 
వడ్డించి చంపప్రయత్నించెనని లోకము భావించును” అని చెప్పును. 

సం.వ్యా. “కంకోష్టము” అను శబ్దము ప్రొ॥ రవ్వా శ్రీహరిగారి “శ్రీహరి 
నివుంటువలో కరీంనగర్‌ జిల్లా మాండలిక పదముగా నీయబడినది. 
“కంకోష్టము” = కొజుకరాని కొయ్య. కాబట్టి “కంకోప్టుడు” అనగా “మొండివాడు” 
అను అర్ధమును గ్రహింపవచ్చును. బడవా = 1. తార్చునది, 2. తార్చువాడు. 
ఒక తిట్టుగా వాడబడును (శబ్దరత్నాకరము) బడవాలు=బహువచనము. 
బదడవాల=బడవాలన్‌. “శతకమంజరి లో మొదటి పాదము “మద్యపాయులతోడ 
మచ్చిక కారాదు, భదవాల గొప్పగాం బట్టరాదు” అని యున్నది. “లంచగొండ్లను 
దగవుల కుంచరాదు” = “లంచగాంద్లను దగవుల నుంచరాదు” (శతకమంజరి), 
“అంచగొండ్లను దగవుల నుంచరాదు” (అకాడెమీ ప్రతి), శతకవాబ్బ్యయసర్వస్వము: 
“మద్యపాయీలతో” = “మద్యపాయులతోడ”. ఇదియే సరియైన రూపము. 
మద్యపాయి+లు = మద్యపాయులు; “తెరువుం బోవంగ రాదు = తెరువునం 
బోరాదు” (ఇదియే సాధుపాఠము); “*పరునాలిపై” = “పరులాండ్రగని; 
“లోభినింజేరం బిలువ రాదు” = “లోభినింజెంతజేర్చరాదు”; “లంచగొంర్లను” = 
“లంచగాంద్రను” 


స్కీ మన్ననలేని భూమండలేంద్రుని కొలు, 
లాలింపనేరని లంజె పొందు; 
వచ్చిపోవనియట్టివాని చుట్టణికమ్ము, 
బుద్ధితక్కువవానియొద్ద బుణము; 
సరిగానివానితో సరసోక్తులాడుట, 
బలవంతునింటను పడుచుంగొనుట,; 
సామాన్యజాతితో జగడంబుం బూనుట, 
మూర్తుని మైత్రికి మోహపడుట; 
తే॥గీ॥ అధమమిది నరులకు భువి నజునకైన, 
మజచి యప్పని చేసిన మానహాని; 


| వేణుగోపాలశతకము 


మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ర్‌శీ 
తా. ఓ వేణుగోపాలదేవా! మన్నించలేని భూపతికొల్వు సేయుట - గౌరవించలేని 
లంజెను పొందుట - రాకపోకలు లేనివాని బంధుత్వము - బుద్ధిలేనివాని 
యొద్ద అప్పుతీసికొనుట - సమానన్థాయి లేనివానితో సరస సల్లాపములాడుట - 
తనకన్న బలవంతులైన వారింటి పిల్లను వివాహమాడుట “కయ్యమునకు 
వియ్యమునకు నీడు జోడు కావలౌనని శతకకర్త వక్క్మణ. పామరజాతివారితో 
కలహించుట - మూర్చుడైనవాని స్నేహమునకు ఆరాటపడుట - మానవులకు 
అధమమైన కార్యములు. భూమిపై బ్రహ్మదేవునికైనను ఈ పనులు తగవు. ఈ 
విషయమును విస్మరించి, వానిని చేసినవానికి గౌరవమర్యాదలు మంటగలిసి 
పోవును. 
సం.వ్యా. “వచ్చిపోవనియట్టివాని చుట్టజీికమ్ము” = “వస్తుపోతుండనివాని 
చుట్టజికంబు” (శతకమంజరి); “అధమమిది నరులకు భువి నజునకైన” = 
“అధమమిది భువి నరులకు నజునికైనొ (శఈతకమంజరి). 
స్స మన్నించు నరపతి మమతం దప్పినవెన్మ 
నుత్తముం డాభూమి నుండరాదు; 
పైవిటుం డొక్క దేర్చడినట్టి కాంతపై 
నెంతవాందడైన నాసింపరాదు; 
అన్నదమ్ములతొం గొట్లాడి మానసము ని 
ర్దింపక మును తామసింపరాదు; 
పగతుండు నెనరుగా భాషించినను వాని 
నెయ్యంబుం గొని చనవియ్యరాదు; 
తే॥గీ॥ చెలులతో రాచకార్యముల్‌ చెప్పరాదు, 
పలువ మంతైన దొరలకు పరువలేదు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ర్‌ర్‌ 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


తా. శ్రీ వేణుగోపాలా! ఎంతో గౌరవించినరాజు ఆ అధికారియందు ప్రేమను 
విడిచిపెట్టిన తరువాత ఆ అధికారి ఆ అధికారపదవియందుందకూడదు. ఒక 
ప్రీని వేరొక విటుడు ఆక్రమించుకొనిన తరువాత, ఎంతవాదైనను ఆ ప్రీని 
ఆసింపరాదు. అన్నదమ్ములతో కలహించి మనస్సును నిర్దించుకొనక 
(బాధించుకొనక) తమో గుణముతో విజ్బంభింపరాదు. శత్రువైనవాడు (డ్రేమగా 
ప్రవర్తించినను - చక్కగా మాటలాడినను 'స్నేహముచేసి ఆతనికి చనవియ్యకూడదు. 
ప్రీలతో (పేయసీమణులైనను) రాజకార్యములను గురించి చెప్పరాదు. (చెప్పిన 
నవి వెంటనే బహిర్గతములగును.) నీచుడైన మంత్రి రాజుల పరువును 
తీయును. (నిర్దించు = జయించు, బాధించు) “ఆడువారి నోటిలో ఆవగింజనానదని 
సామెత”. దానికి కారణము ధర్మరాజు శాపమని భారత నిరూపణము. 
“అన్నదమ్ములతొ” ఇక్కడ హ్రస్వ్పమైన 'తొ నిలువదు. ఆపాదమున అర్ధమును 
స్పష్టము కాదు. ఈ కవికి అద్దుతగిలిన మంత్రి ఎవ్వడో వానిని అవకాశము 
వచ్చినప్పుడెల్ల నిందించుచున్నాడు. “మంతెన” దోషము. “మంత్రియైన” అనవలె. 
'కాంతపై' అనిగాక “కాంతను” అనవలె. “ఎంతవాందైన నాసింపరాదు” అనుచోట 
ఇంచుకాగమ యతి తగదు. 
సం.వ్యా, ఈ పద్యములోని కొన్ని పదములు పాదములు శతకమంజరిలో భీన్నముగా 
నున్నవి: “కాంతపై” = “వేశ్యపై”; “అన్నదమ్ములతొా = “అన్నదమ్ములను; 
“భాషించినను” = భాషించెననిొ “నెయ్యంబుంగొని చనవియ్యరాదు =“నెయ్యంబు 
గనక చన్వియ్యరాదు”. అకాడెమీప్రతిలో కూడ కొన్ని ఖిన్నముగనే యున్నవి: 
“కాంతపై” = “వేశ్యపై” “నిర్దింపక మును తామసింపరాదు” = “నిర్దింపక తా 
తామసింపరాదు. 
సీ, రణభేరి, తగవైన రాజు, శ్వేతచ్చత్ర, 
మేనుంగు, నివి నాలు గేకరాశి; 
మారుండు, కీరంబు, మందసమీరుండు, 
రాకాసుధాకరుం, దేకరాశి; 
వేదముల్స్‌ గోవులు, విప్రోత్తములు, దర్భ, 
లేర్చరింపంగ నాలు గేకరాశి; 


|| వేణుగోపాలశతకము 


మూధాత్ముం, దడత్యంత మూర్చుందు, గాడిద, 
కాకి, వీరలు నాలు గేకరాశి; 
తే॥గీ॥ ద్విపద కావ్యంబు, ముదిలంజె, దిడ్డికంత, 
యియ్యనేరని రండ, నాల్లేకరాశి; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ర5్‌6 

తా. ఓ వేణుగోపాలదేవా! 1. రణభేరి (రాజులు యుద్ధమునకు పోవుటకు గుర్తుగా 
(మైోగించు వాద్యము) 2. న్యాయముగా పరిపాలించు రాజు. 8. రాజు 
సింహాసనము పైని విరాజిల్లు వెల్లగొడుగు. 4 రాజుగారి పట్టపుటేనుగు - ఇవి 
నాలుగును ఒకే రాశికి చెందును. 

1. మన్మథుడు, 2. రామచిలుక (మన్మథుని రథము లేక వాహనము), 8౨. 
మెల్లమెల్లగా చల్లగా వీచెడు పైరగాలి, 4. పుర్ణిమానిశీధినిలో షోడశకళలతో 
విరాజిల్లు చంద్రుడును - ఈ నాలుగును ఒకేరాశి. ఇవి యన్నియు శృంగార 
రసపోషకములు -- మన్మథునకు నెచ్చెలులు. 

1. వేదములు, 2. గోవులు (ధర్మప్రతీకలు), 8. వేదవిదులైన బ్రాహ్మణ 
గ్రేష్టులు, & పవిత్రకార్యావసరమగు దర్భలును - ఈ నాలుగు ఒకేరాశి. ఆధ్యాత్మిక 
జీవనమునకివి సహకారులు. 

1. మూఢ చిత్తుడు, 2. మిక్కిలి మూర్చుడు, 3. గాడిద, 4 కాకి - ఇవి 
నాలుగును ఒకే రాశి. 

2. ద్విపద కావ్యము, 2. ముదుసలియైన వేశ్య, 3. పట్టీపట్టని చిన్న వాకిలి 
కంత, 4. ఉండియు దానము చేయనేరని రండ - యీ నాలుగు నొకరాశి. ఇవి 
ఎవ్వరికిని పనికిరానివని. ఈ పై “ద్విపకావ్యముముదిలంజె, దిద్దికంతిలను 
పనికిమాలినవిగా తొలుత చెప్పినవాడు శ్రీనాథమహాకవి. 

ఈ పద్యమున నొక వరుస పాటింపబడినది. మొదట రాజు రాజ్యమును 
సక్రమముగా పాలించినచో ప్రజలు శృంగార రసభరితమగు ఆనందమయ 
జీవితమును గడుప గలరనియు, ఆనందమయ జీవితముతోపాటు ఆధ్యాత్మిక 
తత్వమును పాటింతురనియు - ఎంత గొప్పగా సమాజమున్నను, గాడిదలవంటి 


పోలిపెద్ది వేంకటరాయకవి .. 


మూఢులు, కాకులవంటి మూర్చులు సమాజములో భాగముగా నుందురనియు, 
లోభులు ఉందురనియు భావము. 

ద్విపదకావ్యములలో ఉత్తమోత్తమ కావ్యము లెన్నో యున్నవి. ప్రజలలో 
మతవ్వాప్తికి సులభముగా నర్ధమగు ద్విపద కావ్యములను సాధనముగా శివకవులు 
చేకొనిరి. శ్రీనాథు దేస్థితిలో అనినను, అది సత్యబద్ధము కాదు. (అతడే “పలనాటి 
వీరచరిత్ర” యను ద్విపద కావ్యమును రచించెను కదా! - సంపాదకుడు) 


సం.వ్యా, ఈ పద్యములోని రెండు పదములు శతకమంజరిలో భీన్నముగా నున్నవి. 
“తగవైన రాజూ = “తెగువైన రాజు” (ధైర్యవంతుందైన రాజు) “ముదిలంజె” = 
“ముదిలంజ” (లంజ -లంబజియ -లంజె సమానార్ధకములు, అకాదెమీప్రతిలో 
“ముదిలంజె” = “ముదికాంతొగా మారినది. 


సీ॥ రతికిం దార్శొని సిగ్గు, రణమున భీతి, భో 
జనకాలమందున సంశయంబు; 
నిచ్చెడిదే చింత, నొచ్చిన యెడ లేమి, 
వచ్చిన వానిపై హంకరింపుం; 
దగవున మొగమోట, దానమిచ్చకులకుం, 
దపమొనర్చెడు వేళం దామసంబుం; 
గూర్శి చేసినచోట కూహకం, బద్భుత 
ద్రోహవర్తనులపై మోహద్భష్టి; 
తే॥గీ॥ అవని సత్మీర్తి కోసమై యాశనొందు 
రాజవరులకు నివియ కారాని పనులు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ర్‌7 
అర్థములు: హంకరించు = అహంకరించు; కూహకము = మోసము. 
తా. ఓ వేణుగోపాలా! లోకమున సత్మీర్తి పొందవలెనని ఆశచెందు రాజ్రేష్టులకు 
ఈ క్రింది చెప్పబోవు కార్యములు నిషిద్ధములు:- 


|] వేణుగోపాలశతకము 


స్త్రీతో సంభోగించుటకు సిద్ధపడి సిగ్గును చెందుట; శత్రువు యుద్ధమునకు 
తారసిల్లినపుడు భయముతో పారిపోవుట; భోజనముచేయు సమయమున 
ఎవరేమనుకొందురోయను సంశయముతో సగమాకలితో లేచిపోవుట; 
దానమిచ్చుటకు చింతించుట; అవమానమును పొందినపుడు బాధపడకుండుట; 
దానము పట్టుటకు వచ్చిన అర్థిపై హుంకారము చేయుట (భయపెట్టుట - 
అదలించుట న్యాయమును చెప్పుపట్టుల మొగమాటముతో న్యాయమును 
తారుమారొనరించుట; మొగమిచ్చకములతో పొగడువారికే దానము సేయుట; 
తపస్సుచేయు సమయమున కోపమును ప్రదర్శించుట; ప్రేమతో మేలుచేసిన 
వారిని మోసగించుట; ద్రోహముచేయు దురితులయందు వ్యామోహపడుట - 
అను లక్షణములు కీర్తిని కోరెడు రాజు చేయకూడదు. రాజులకే కాదు 
మానవులందజకు ఇవి వర్తించును. 

“వచ్చిన వారిపై హంకరింపు” అను పాదమున యతి తప్పిపోయినది. 
“వచ్చిన వారిపై హెచ్చుకినుక” అన్నచో ఆ దొసగు తొలగిపోవును. 
సం.వ్యా, ఈ పద్యములోని కొన్ని పాదములు శతకమంజరిలో భిన్నముగా నున్నవి. 
“ఇచ్చెడిదే చింత” = “ఇచ్చెడిచో చింత”; “నొచ్చినయెడ లేమి” = “మెచ్చినయెడ 
లేని “వచ్చినవానిపై హంకరింపు” = “అచ్చిన వానిపై హంకరింపు” (అచ్చు = 
అప్పుపడు, బాకీయుండు. కాబట్టి “అచ్చినవాడు” = అప్పుపడినవాడు, 
బాకీపడినవాడు-అని అర్ధము); “రాజవరులకు నివియ కారాని పనులు” = 
“రాజవర్యుల కివియుం గారాని పనులు”. “మెచ్చినయెడ లేని” అనుమాటలకు 
నాకు అర్థము తెలియుటలేదు. ఇచ్చట “మెచ్చిన యెడ, లేమి” అని మార్చుకొనినచో 
సరిపోవును. “ఎవరైనను మెచ్చుకొనినచో గర్వింపకుండుట” అను అర్ధము 
చెప్పుకొనవచ్చును. అకాడెమీ ప్రతిలోని పాఠములు: “ఇచ్చిన యెడ లేమి” - 
“హుంకరింపు” - “ద్రోహవర్తనులపై నీహదృష్టి”. 
సీ రాజులమంచు బొజ్జలు పెంచంగా రాదు- 

అనిమొనలో నజుకాదవలయు; 
మంత్రులమని బొంకుమాటలాడినం గాదు - 
ఇప్పింప నేర్చి తామియ్యవలయుం; 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


గవుల మంచని వింతగా నల్లినను గాదు- 
చిత్రప్రబంధముల్‌ సేయమవలయుం; 

దపసులమని నిక్కి తలలు పెంచినం గాదు- 
నిర్వికల్చ్పసమాధి నెజుంగ వలయు; 

తే॥॥గీ॥ నిచ్చినను నేమి - వినయోక్తు లెజబుంగవలయు; 

గడుసు కూంతల సత్మీర్తి కలుగంబోదు; 

మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 

వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ర్‌రి 


తా. భక్తరక్షణశీలా! ఓ వేణుగోపాలా! మేము పాలించెడి రాజులమని గర్వపడుచు 
బొజ్జలను పెంచుకొనరాదు; యుద్ధరంగమున నిలిచి శత్రువులను తెగనరుక 
వలయును. మేము మంత్రులమని భావించి అబద్ధములు చెప్పరాదు - (వారేది 
చెప్పినను చెల్లును గదా!); అర్భులకు ప్రభువులచే సంపద లిప్పింపవలయును. 
తాముగా దానధర్మములు చేయవలయును. కవులమని క్రొత్తగా అల్లిబిల్లిగా కవితలు 
అల్లరాదు; చిత్ర ప్రబంధములను చెప్పవలను. మేము తాపసులమను గర్వముతో 
జటలుపెంచిన చాలదు; నిర్వికల్ప సమాధిని నేర్వవలయును. (అన్యమెజుగక 
మనస్సు నేకాగ్రమొనర్చి దైవమునందు చేర్చి ఐహికవిషయము లెజుగకుండ 
ధ్యానముద్రలో మునిగియుండుటను నిర్వికల్ప సమాధి యందురు. అనగా ఏ 
వికల్పములును ఉండరాదు. కేవలము దానమొనర్చుటయే కాదు; వినయముతో 
దానముచేయుట నెజబుగవలయును. కఠినముగా మాటాడినచో సత్మీర్తి రాదు. 
“రాజులమంచు బొజ్జలు పెంచంగారాదు” - ఈ పాదమున యతి 
లోపించినది. రాజుల మంచు బొజ్జిలు పెంచంగా రాదు” అన్నచో యతి కుదురును. 
“నిర్వికల్ప సమాధి నెజటుంగ వలయు” ఇక్కడ కూడ యతిన్థానము తప్పిన 
పోయినది. “నిర్వికల్పమాధి నేర్వవలయు” నన్నవో దోషము పరిహృతమగును. 
'కవులమంచని వింతగా అల్లినను గాదు” అనుచోట ఏమియల్లుట? కావ్యము 
లల్లగారాదని చెప్పవలయును. 
సం.వ్యా. శతకమంజరిలోని పాఠములు: “బొజ్జలు పెంచగారాదు” = “బొజ్జలు 
తివురంగంగాదు) “నిర్వికల్పసమాధి నెజుంగవలయు” = నిర్వకల్పసమాధి 


|] వేణుగోపాలశతకము 


నెగడవలయు” (నెగడు =ప్రసిద్ధికక్కు యత్నించు). 
సీ; “రామాండకతలెల్ల మేమెజుంగనియవే? 
కాటమరాజుకుం గర్జుందోడె! 
బోగోతకతలంతం బోల నెజుంగమే? 
యిగనేశుం దర్దును నిరగంబొడిచె! 
బారతకతలోన బాలరాజొక్కండు 
కుంబకర్ణునింబట్టి కూలదన్నెం! 
గందపురాణాలకతం బిల్లకాటేరి 
యీరబద్రుని నలయించి చంపె” 
తే॥గీ! ననుచు మూర్చులు పలుకుదు రవనియందుం 
గవివరులు వేడంబోయిన కాలమందు! 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 59 
తా. మదించిన శత్రువులను నశింపజేయువాడా! ఓ వేణుగోపాలా! కవిపండితులు 
పోయి పామరజనుల కడ మేము రామాయణ-భారత -భాగవత- స్కంద 
పురాణాదులు చెప్పుదుమనగా, వారు అవియన్నియు తమకు తెలియునని, ఆ 
కథలలోని సారాంశమునిట్లు చెప్పుచున్నారు. రామాయణ కథ మాకు తెలియదా? 
కాటమరాజుకు కర్ణుడోడిపోయిన కథయే కదా! భాగవతకథను చక్కగా నెజుగమా! 
విఘ్నేశ్వరుడు అర్జునుని విరగబొడిచిన కథయేకదా! భారతకథలో ఒక బాలరాజు 
కుంభకర్ణుని చావదన్నినాడుగదా! ఇక స్మందపురాణకథలో పిల్లకాటేరి వీరభద్రుని 
అలయజేసి చంపిన కథయేకదా! ఇవియన్నియు మాకు తెలిసినవే! అని మూర్చులు 
పలుకుచుందురు. 
బూతుపద్యములలో నిది ప్రధానమైనది. పై పద్యము దీనిని బూతులేకుండ 
సవరించి వ్రాసిన పద్యము. అసలు పద్య రూపమిది: - 
“బోగోత కతలంత పోల నెజుంగమే 
యిజయుడు యిగనేశు నిరగ-౦గె 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 


బారతకతలోన బాలరాజొక్కండు 
కుంబకర్ణునింబట్టి గు-సించె 
కందపురాణాలకత పిల్లకాటేరి 
యీరబద్రుని యిసయించి చంపెోొ 
అనునది కవి వ్రాసిన పాఠము. ఇలాంటి అనేకములగు బూతులవలననే, 
ఈ శతకము ఆంగ్ల ప్రభుత్వకాలమున నిషేధింపబడినది. ఈ పద్యమంతయు 
పామరులు నిత్యమును మాటలాడుకొనుభాషలోనే వ్రాయబడినది. పామరులు 
పెద్దలకడ మాటాడునపుడు కూడ (ప్రీలుకూడ) బూతుమాటలను యథేచ్చగా 
వాడుదురు. అవి దోషములని వారు భావింపరు. పైగా, కవి చౌడప్ప 'బూతు లేక 
దొరకు నవ్వు పుట్టిదని కూడ వ్రాసినాడు. ఈ పద్యం అదే భాషలో వ్రాసినాడు. 
ఈ నాడు వెలువడిన రెండు నవలలలో ఆ పదాలనదేవిధంగా వాడినారు. 
వానికి పురస్కారాలు కూడ లభించినవి. 
సం.వ్యా శతకమంజరిలోని పాఠములు: - “బోగోతకతలంతం బోల నెజుంగమే” 
= “బాగోతకతలంట పలుమాజు యినలేదె; “ఇరగంబొడిచె” = ఇరగమొడిసె”; 
“కుంబకర్ణునిబట్టి కూలందన్నా” = “కుంబకర్ణుని బట్టి గుద్దిసం పె; “యీరబద్రుని 
నలయించి చంపె” = యీరబద్రునిమెడ యిరంగగొట్టె”. 
స్స లత్తుకరంగు చల్లడము, మిటారంపుం 
జౌకట్లు, తగిన మిర్జాకుళాయి; 
మగజాల పంచిక, మొగమందు జవ్వాది 
తిలకము, జాతికెంపుల బులాకిం; 
బులిగోరు తాళి, పచ్చల బాజుబందు, ని 
ద్దామేల్మడాని జల్తారుపాగ; 
కుడిపదంబునం గుజా, కుల్కు ఘంటలును ధు 
ణిల్లని మోయు మానికపుటందె; 
తే॥గీ॥ నీటుగాం బిన్నవైె పలైకూటమునకు 
నరుగుచును, నట్టె ధేనుకాసురునింబట్టి, 


$ 1 వేణుగోపాలశతకము 


కొట్టి, ధరం గూలంద్రోయవా గుండెలవియ? 

మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 

వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 60 
అర్ధములు: చల్లడము = సగము తొడవణకు బిగువగా కట్టెడు లంగోటా; మిటారము 
= నిక్కు చౌకట్టులు = నాల్గు ముత్యములు చేర్చి కట్టిన పోగులు; కుళాయి = 
వస్త్రముతో నిర్మించిన గుండ్రముగానున్న కిరీటము; “మగజాలు” అనగా 
వజములు. “పంచిక” అనునది ఆభరణ విశేషము. మగజాల పంచిక = 
వజ్రములతో చేసిన ఆభరణ విశేషము. బులాకు = ముంగజ, ముక్క. బాజుబందు 
= సందిట కట్టుకొను భూషణము. ఇందలి పదములన్నియు ఉరుదు పదములు. 
మహమ్మదీయరాజులు పాలించుకాలమున వారు ధరించిన అలంకారముల పేర్లు 
తా. ఓ వేణుగోపాలా! ఎజ్జిని లక్కరంగు లంగోటీ బిగించి, చక్కగా నిక్కిన నాల్గు 
ముత్తెముల పోగులు ప్రకాశింపగా, సొగసైన నలుచదరపు కిరీటమును ధరించి, 
వజములతో చేసిన పంచికను (ఆభరణమును) ధరించి, మొగమునందు జవ్వాది 
(సుగంధ ద్రవ్యము) బొట్టును పెట్టుకొని, జాతికెంపులతో చేసిన (బులాకీని) 
ముంగఖఅను ముక్కు చివర అలంకరించుకొని, పులిగోరు పతకము వ్రేలాదుచుండగా, 
సందిట గరుడపచ్చలతో చేసిన బాజుబందులతో, బంగారు జలతారు తలపాగ 
చుట్టి, కుడికాలునందు కుజా ధరించి, మాణికృ్కములు పొదిగిన అందెయొక్క 
విలాసముగా చలించు బంగారు గంటలు ఘల్గుఘల్లున మైోయుచుండగా, నీటుగా 
అలంకరించుకొని, చిన్నపిల్లవాడవై, పల్లెలలోని వీథులలో పోవుచు, ధేనుకాసురుని 
పట్టుకొని కొట్టి, వాని గుండెలు పగులగా నేలపై కూలద్రోచితివి. 

ధేనుకాసురుని సంహరించినవాడు శ్రీకృష్ణుడుకాడు; బలరాముడు. 

ధేనుకాసురుడు గార్దభాకారమును దాల్చి మనుష్యులను చంపుచుండ, తాళవనమున 
బలరాముడు వానిని సంహరించెను; వీథులలో కాదు. పై అలంకారములు 
శ్రీకృష్ణుని ఒక మహమ్మదీయ యువరాజును చేసినట్లున్నవి. 
సం.వ్యా. “తగిన మీర్జాకుళాయి” = “తగటు మిర్దాకుళాయి” (రెండు ప్రతులలోను. 
ఇదియే సాధుపాఠము. “తగటు” = సరిగ జలతారు, బంగరు రేకు); “మగజాల 
పంచిక” = “మగవాల పంచిక” (రెండు ప్రతులలోను); మగవాందడు = శూరుండు; 


పోలిపెద్ది వేంకటరాయకవి |] 
మగజాలు = వజ్రాలు, మాణిక్యాలు; పంచిక = ఆభరణ విశేషము. “మగజాల 
పంచిక” యే సరియైన పాఠముగా తోచుచున్నది. బులాకి = అడ్డబాస. “అట్టె 
ధేనుకాసురునింబట్టి” = “మధ్య ధేనుకాసురునింబట్టి” (శతకమంజరి. 
సీ, వంకర పాగాలు, వంపు ముచ్చెల జోళ్లుం, 
జెవిసందుం గలములుం, జేరుమాళ్లు; 
మీంగాళ్ళపైం బింజె బాగైన దోవతుల్‌, 
జిగితరంబుగను బార్భీమొహర్లుం; 
జేంపలవలెను బుస్తీ మీసముల్‌, క్కలం 
దాన్సెట్టెలును, చేతదస్తములును; 
సొగసుగా దొరవద్దం దగినట్లు కూర్చుంది, 
రచ్చగాండ్రకు శిఫారసులు చేసి; 
తే॥గీ! కవిభటుల గార్యమును విఘ్నములు సేయు 
రాయసాల్‌ పిండదములు తిను వాయసాలు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 61 
తా. ఓ వేణుగోపాలా! వంకర తిరిగిన తలపాగలను; పైభాగము ముందుకు 
వంగియున్న చెప్పుల జతలు (రాజులు ధరించు ముచ్చెలు ముందు భాగమున 
పైకి వంగియుండును); చెవుల సందులందు కలములు కలిగి; చేతిలో 
రుమాళ్లు (మన ఉత్తరీయముల కన్న చిన్నవైనవి. తువాళ్లు అని కొందరందురు. 
ఇంగ్లీషులో టవల్‌ అందురు - నేడు ప్రజలు వాడుకొను పెద్ద జేబుగుడ్డలవంటివి) 
పాదోపరిభాగము వజకును పింజబోసి కట్టిన పంచెలును; జిగిజిగేలుమని 
ప్రకాశించు పార్సీదేశపు మొహరులును (ముద్రలు); చేపలను ఉపమింపదగిన 
పుస్తెమీసములును; కలములను పెట్టుకొను పెట్టెలును; చేత దస్త్రములును గలిగి; 
ప్రభువు వద్ద తగిన రీతిగా కూర్చుండి; తప్పుచేసినవారియెడల కొన్ని సిఫారసులు 
చేసి; కవిభట్టారకుల కార్యములను ఆటంకపరచువారు, రాయలు వేసిన 
ముష్టిపిండములను తిను కాకులతో సమానము. 


$ | వేణుగోపాలశతకము 


“కవిభటుల కార్యమును విఘ్నములు సేయు - గణభంగము. ఇది ముద్రా 
రాక్షసము. 'కవిభటుల కార్యములను విఘ్నము సేయు అని ఉండి ఉండును. 
ఈ పద్యమున కరృపదము స్పష్టముగాలేదు. “అటువంటివారు 
రాయపిందములు తిను అని ఉన్నచో స్పష్టముగా నుందెడిది. ఈ కవి మహమ్మదీయ 
రాజుల ఆస్థానములలో వాడుకొను పదములతో చాల సాన్నిహిత్యము కలవాడు. 
“రాజూ” - “ప్రభువు” - అను పదాలకు ఎక్కువగా “దొర” అనియే వాడును. 
వెలమ ప్రభువుల కీపదము ప్రసిద్ధమైనది. కవిభటులనగా 'కవిభట్టారకులని 
కవి భావమై యుండవచ్చును. 
సం.వ్యా “కలందాన్‌ పెట్టెలును, చేతదస్రములును” = “కంఠం దావళములు, 
కడుపెద్ద వస్తములును” (అకాడెమీప్రతి) “కవిభటుల కార్యమును విఘ్నములు 
సేయు” = “కవిభటుల కార్యములకు విఘ్నములు చేయు” (రెండు ప్రతులలోను); 
“రచ్చగాందడ్రకు శిఫారసులు చేసి” = “అంకులాండ్లకు శిఫారసులుచేసి” 
(శతకమంజరి). శతకవాజ్బ్యయ సర్వస్వములోని పాఠములు: - “మీంగాళ్ళపైం 
బింజె బాగైన ధోవతులొ = “మీంగాళ్ళపై పింజలూగెడు ధోవతులొ' (ఈ పాఠము 
బాగున్నది); “ఛ్రేంపలవలెను బుస్తీమీసముల్‌, కలందాన్సెట్టులును, చేత 
దస్రములును” = “చేంపలవంటి పుస్తీమీసముల్‌, కలందాన్సెట్టె, లంగవస్త్రముల 
చుంగు”; “రచ్చగాండ్రకు శిఫారసులు జేసి” = “అంకులాండ్రకు సిఫారసులు 
చేసి”; “కార్యమును విఘ్నములు సేయు” = “కార్యములకు విఘ్నములు చేయు” 
(ఇదియే సరియైన పాఠము). 
సీ వలపు రూపెజుంగదు వసుధ మర్షులకు, సూ 
కరమైన మనిసిగాం గానిపించు; 
నాంకలిలో నాల్మ యరుచి యెజుంగదు, 
అంబలైనను సుధయనుచుం (గ్రోలుం; 
గోపం బెదుటి గొప్ప కొద్ది యెజుంగదు, 
ప్రాణబంధువునైనం బగతుంజేయు; 
నిదుర సుఖం బెజుంగదు, వచ్చినప్పుడు 
కసవైన విరిశయ్య కానిపించుం; 


పోలిపెద్ది వేంకటరాయకవి $] 


గామంబు నిర్ణయకాలం బెజుంగదు, 
హెచ్చు చెందినవేళ నెనయంగోరు; 

తే॥గీ॥ హరునకైనను నివిగెల్వ్ప నలవికాదు, 

ఇతరులగు మానవులనంగ నెంతవారు! 

మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 

వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 62 
తా. శ్రీ వేణుగోపాలదేవా! భూమిపై ప్రేమస్వరూపమే తెలియని మానవులకు 
పందియైనను మనష్యునిగా కన్పించును. (లోకమున (ప్రేమ తెలియక, కామమే 
ప్రధానమైన వ్యక్తులు పందివంటి ప్రీ నైనను మోహింతురని వ్యంగ్యము. ) ఆకలితో 
ఉన్నవారి నాలుకకు అరుచి తెలియదు. కేవలము అంబలియైనను అమృతముగా 
త్రావుదురు. ఇతరులపై కోపమధికముగా నున్నప్పుడు గొప్పవారితోనైనను, 
అల్పులతోనైనను కలహింతురు. (పరస్పరము దూషించుకొందురని భావము, 
కోపము ప్రాణసమానుడైన బంధువనైనను శత్రువును చేయును. నిద్రకు సుఖము 
తెలియదు. బాగా నిద్రవచ్చినపుడు గడ్డిశయ్య యైనను విరిసెజ్జ్ఞగా అనిపించును. 
కామవాంఛలు తీర్చుకొనుటకు, కామము ప్రకోపించినపుడు కాలనిర్ణయమును 
పాటింపక, ఎప్పుడు వాంఛ గలిగినచో అప్పుడే రతికార్యము నిర్వహింప పూనుదురు. 
(కామసుఖమునకు రాత్రివేళలు నిర్ణయింపబడినవి. ఒక వేళ పగలు కామవాంఛ 
కలిగినను అప్పుడే ఆ సుఖము నందుదురు. పగటిరతి శాస్త్రనిషిద్ధము. 
మనుధర్మశాస్త్రము, బుషిప్రోక్త కామశాస్తములు కూడ భార్యాసంగమమునకు 
ప్రతిరాత్రియు పనికిరాదని నిషేధించినవి. ఆకార్యమునకు కొన్ని తిథులును, 
మంచిముహూర్తములను నిర్ణయించినవి. వానిని పాటించినచో సత్సంతానము 
కలుగునని చెప్పినవి). శివునంతటి వానిక్రైనను ఈ లక్షణములు సామాన్యునకువలె 
దాటరానివే. అటువంటి సమయమున నిక సామాన్యమానవు లెంతవారు? 

ఈ పద్యము పంచపాది. 'ఆంకలి రుచి యెజుంగదు; నిద్ర సుఖమెజుంగదు” 

అను సామెతను రెండు పాదములలొనర్చి చక్కగా చెప్పినాడు. 
సం.వ్యా. “గొప్ప కొద్ది యొజుంగదు” = “గొప్ప కొద్దు లెజుంగదు” (శఈతకమంజరి); 
“కసవైన విరిశయ్య కానుపించు” ఈ పాదమునకు అన్వయము కుదరదు. దీనిని 


|] వేణుగోపాలశతకము 


“కసవైన విరిశయ్యగంగనుపించు” అని కాని, “కసవున విరిశయ్య కానిపించు” 
అని కాని మార్చుకొనవలెను. అకాడమీ ప్రతిలో నున్న “కసవైన విరిశయ్యగా 
గానుపించూలో ఒక అక్షరమెక్కువైనది. దీనిని కూడ “కసవైన విరిశయ్యగం 
గనుపించు అని సవరించినచో గణభంగ ముండదు. శతకమంజరిలో “కసవైన 
విరిశయ్యగాం గనపడు” అని యున్నది, “హెచ్చు చెందినవేళ నెనయం గోరు” = 
“ఇచ్చచెందిన వేళ నెనయం గోరు” (శఈతకమంజరి). 
స్స్‌ వాగ్ఫ్భూషణంబు నీ వర్ణన సేయుట, 
కర్ణభూషణము నీ కథలు వినుట; 
హస్త భూషణము నీకర్పన సేయుట, 
నేత్రభూషణము నీ నీటుం గనుట; 
హృదయభూషణము నిన్మదిం బాయకుండుట, 
మూర్ధభూషణము నిన్‌ మైక్కుటరయ; 
అం[ఘ్రిభూషణము నీయానందనిలయ ప్ర 
దక్షిణం బేగుట ధర్మచరిత! 
తే॥గీ॥ సతముగల భూషణము లెన్ని జన్మములకు 
నెట్టివైనను వీని కెచ్చేమి కలదు? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 63 
తా. శ్రీ వేణుగోపాలా! నీదు మహిమను వర్ణించుటయే వాక్కునకు ఆలంకారము. 
నీ కథలను వినుటయే చెవులకు ఆభరణము. నీకు అర్చనసేయుటయే హస్తములకు 
భూషణము. నీ సౌందర్యమును చూచుటయే కన్నులకు నగ. నిన్ను మనస్సునందు 
ఉంచుకొని విడువక స్మరించుటయే హృదయమునకు అలంకృతి. నీదు పాదములకు 
తలవంచి మొక్కుటయే శిరోభూషణము. నీ ఆనందనిలయమైన దేవాలయమునకు 
ప్రదక్షిణ మొనరించుటయే పాదములకు భూషణము. ఓధర్మచరితా! ఎల్లప్పుడును 
ఉందు ఈ అలంకారము లెన్ని జన్మములకు లభించును? మనమీనాడు ధరించు 
ఎంత విలువగల నగలైనను, పైని నేను చెప్పిన భూషణములను మిగిలిపోగలవా? 


పోలిపెద్ది వేంకటరాయకవి |) 


(వీనికన్న గొప్పవి కాగలవా?) లేదు. 

“కమలాక్షు నర్చించు కరములు కరములు” అను పోతనగారి భాగవత 
పద్యము ఈ పద్యమునకు (ప్రేరణ కావచ్చును. 

లోకవృత్తములను నిందించుచు, ఎడనెడ నిట్లు దైవవర్దనము చేయుట ఈ 
కవికి నైజము. 
సం.వ్యా. “ఎట్టి వైనను వీనికెచ్చిమి కలదు?” = “ఇవియెకాం గనుటింత కెచ్చేమి 
గలదు?” (శతకమంజరి). 


స్సీ। వార్థక్యమున మంచి వయసుపెండ్డామైన, 
దారిద్ర్యమునం బెక్కు తనయులైన; 
ఆదత్రుండౌ భూపతి కతిభాషి మంతైనం. 
బొరుగున నత్తిల్లు పొసంగకున్న; 
సంగీతవరునకు జడదారితోదైన, 
నెనుముతో నట్టేట యీందనైనం; 
బెను వానకాలమందునం బైనమైనను, 
జలికాలమున దీక్ష సలుపనైన; 
తే॥గీ!! మరణమింక వేజు లేదు భూమండలమున, 
లెక్కసేయంగ నగునె యీ దుఃఖమహిమ! 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 64 
తా. ఓ వేణుగోపాలదేవా! ముసలితనమున మంచి కోడెవయస్సుననున్న స్త్రీ 
భార్యయైనను; మిక్కిలి పేదరికమందు ఎక్కువమంది కుమారులు కలిగినను; 
ఆత్రము (తొందర) కలిగిన భూపాలునకు నధికవాచాలుడైన మంత్రి యున్నను; 
పొరుగుననే అత్తగారియిల్లు లేకున్నను; మంచి సంగీతవిద్వాంసునకు జడదారి 
(సన్వాాసి) తోడైనను; గేదెతోకను పట్టుకొని నడియేటిలో ఈదుటయైనను; నిండు 
వానకాలమున ప్రయాణము చేయవలసివచ్చినను; చలికాలమున ఏదైనను వ్రతదీక్ష 


|. వేణుగోపాలశతకము 


చేయవలసివచ్చినను; లోకమున మానవున కంతకన్న మరణము లేదు. ఆ 
బాధయొక్క ఆధిక్యమును లెక్కించుట కెవరి తరమగును? 

ముసలితనమున పడుచుపెండ్లమైనచో ఆమె శరీరవాంఛల నతడు తీర్చలేడు. 
ఆమె పరులతో వ్యభిచరించుచున్నదని ఆతని కనుమానము. ఆమె ఎవరితో ఏమి 
మాటాడినను ఆతనికి వేదనయే! ఎవరైన యువకు లింటికి వచ్చిన అనుమానము. 
ఆమె ఆతని మాట వినదు. అసలే పేదరికము. సంతానమెక్కువైనచో పోషించలేక 
అమితబాధ కలుగును. సంగీతము సన్వ్యాసులకు వ్యతిరేకమైనది. సంగీత 
విద్వాంసుడు - సన్వాాసి మూడు ఆరుగా నుందురు. మూడు ఇటు చూచుచుండ, 
ఆరు అటు చూచుచుండును. గేదెతోకను పట్టి నదిని ఈదదలచినచో గేదె హాయిగా 
నీటిలో పరుండును. తోకపట్టినవాడు నీటమునిగి మరణించును. అందుకే 
తత్వగీతములలో “కుక్కతోకాబట్టి గోదావరీదితే - కోటిపల్లేకాడ తేలేరయా!” 
అనగా చచ్చి అక్కడ తేలునని భావము. వానాకాలమున దారులు బురదతో 
నిండియుండును. మార్గములందలి జలప్రవాహము లధికముగా నుంది దాటుట 
కశక్యమగును. మార్గమున వర్షము వచ్చిన తడిసి చలికి వణుకుచు 
పయనింపజాలరు. చలికామున వ్రతదీక్షలన్నచో తెల్లవారుజామున నిద్రమేల్శొన 
వలయును. చన్నీళ్లు స్నానముచేయవలెను. ఏకభుక్తము. నేలమీద 
పరుండవలయును. భార్యాసంయోగము నిషిద్ధము. అందువల్ల ఒకకవి- 

“శీతలజల స్నానంబును - భూతలశయనంబు నొంటిపూంట యశనమున్‌ 
-నాతిగల బ్రహ్మచర్యము - నాతరమా? పూంట గడుప నారయభూపా!” అన్నాడట. 

“పెక్కుతనయులైన” - “పెక్కురు తనయులైన” అని యుండవలయును. 
“ఆత్రము” శబ్దమునకు “తొందరూయని అర్ధము. తొందరగలవాడు 'ఆత్రగాడు” 
అని ప్రయోగములున్నవే తప్ప 'ఆత్రుడు ప్రయోగము చింత్యము. 

పద్యమంతయు అనుకూలపద్ధతిలో చెప్పి, ఒక్క పాదము మాత్రము 
నిషిద్ధరూపమున “పొరుగున నత్తిల్లు పొసంగకున్న” అని చెప్పినాడు. 

“మంత్రి + ఐన” = “మంత్రియైన” కావలెను. సంస్కృతమునకు తెలుగు 
సంధిని కలిపి ఈ కవి 'మంతైని అని అనేక పర్యాయములు ప్రయోగించుట 
కన్పించును. “లెక్షసేయంగ నగునె యీ దుఃఖమహిమి” అనుచోట యతిన్ధానము 


పోలిపెద్ది వేంకటరాయకవి 1] |] 


తప్పినది. “లెక్షసేయంగ నగునె యీ వెక్కసమును అని దిద్దుకొన్నచో ఆ దొసంగు 
తొలగిపోవును. 
సం.వ్వా. పై పద్యములోని కొన్ని పదములు, పాదములు శతకమంజరిలో 
భఖీన్నముగా నున్నవి; “మంచివయసు” = “*పిన్నవయసు) “ఆత్రుండౌ భూపతి 
కతిభాషి మంత్రైన” = “ఆత్రుండౌ విటకాని కతిభాషి లంజైనొ “పొసంగకున్న” 
= “పొసంగనైనొ; “జదదారి” = “జలుపాఠి() “ఈందనైన” = “ఈందుటెైనొ; 
“పైనమైనను” = “ప్రయాణంబైన); “సలుపనైన” = “సలుపుటైన”; “వేజు లేదు” 
= “లేదు వేటి”; “లెక్షసేయంగ నగునె యూ దుఃఖమహిమ” = “గణనపసేయంగ 
నగునె యీ కష్టమహిమ”; (అకాడమీప్రతిలో) “పొసంగకున్ను” = పొసంగుటైన. 
స్స వితరణశౌర్యప్రతిష్టునకే కాక- 
మీసము పిసినారికోసకేల? 
సిరిగల ఘనసువాసిని కొప్పునకుం గాక- 
బొండుమల్లైెలు బోడిముండకేల? 
ప్రజ సుఖింపంగంజేయు పంటచెర్వుకుం గాక- 
గండిగుంటకు జాతికట్ట యేల? 
జాతైన బారాహజారి తేజికిం గాక- 
కజకుల కళ్ళింబు ఖరముకేల? 
తే॥గీ॥ నతులితంబైన యల పతివ్రతకుం గాక- 
శుద్ధవేశ్యకు మంగళసూత్రమేల? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 65 
తా. ఓ వేణుగోపాలదేవా! దానశౌర్యముతో ప్రతిష్ట (గౌరవము) పొందిన పురుషునకు 
తగునుగాని, పిసినారి పనికిమాలినవానికి మీసమెందుకు? (మీస మాత్మ 
ప్రత్యయమునకు నిదర్శనము - అది పిసినారి కుండదు). చక్కని సిరిగల పుణ్యప్ర్రీ 
కొప్పునకు బొండుమల్లె లలంకారమగును గాని, భర్తపోయిన విధవరాలు 
గుండుకొట్టించుకొను నామెకు బొండుమల్లె లెందులకు? ప్రజలు సుఖజీవనము 


||] వేణుగోపాలశతకము 


సేయుటకు వ్యవసాయమునకు నీటినందించు చెఖువునకు చుట్టును జాతికట్టడ 
మవసరమగును గాని, అసలు కట్టలు లేక, చుట్టును గండ్లుపడియున్న చిన్న 
నీటిగుంటకు, జాతికట్టడమెందులకు? జాతిగుల్దిమైన ఆజానేయమునకేగాక, 
శ్రేష్టమైన కళ్ళెము గాడిదకు ఎందుకు? సాటిలేని వీరపతివ్రతకు మంగళసూత్ర 
ముండవలయునుగాని, వేశ్యాప్తీకి మంగళసూత్రమెందులకు? (వారికి ప్రత్యేకముగా 
ఒక భర్త ఉండడు కదా!). (ఆజానేయము = మేలుజాతి గుల్దము) 

వేశ్యలకు విధవాత్వము లేదు. మంగళసూత్రమున్నను లేకున్నను వారు 
నిత్యసువాసినులే! 

“జాతి + ఐన” = ఇది కూడ “మంతైన” వంటిదే! 'జాతియెైని అనవలెను. 
“ఖరముకేల? -నతులితంబైన” అనుట దోషము. “ఏల” యనునది నిత్యమైన కళ. 
ద్రుతప్రకృతికముకాదు. కనుక “ఖరముకేల? యతులితంబైన” అని యుండదగును. 
ఇదియు వ్రాయసగాని దోషము కావచ్చును. 'ఖరమునకేలి అని గదా! యుండవలె. 
శ్రీనాథుడే 'బచ్చునకు" అనుటకు '“బచ్చుకు అని వాడియున్నాడు. ఆదే రీతిని 
కవులు అవసరమువచ్చినపుడెల్ల *న” గాగమలోపము కావించుచున్నారు. 
సం.వ్యా. “ఖరముకేల?”” కు - “గాడ్డకేల” అను పాఠాంతరము రెండు ప్రతులలోను 
కలదు. 
సీ; విద్యాధికుల రాజు వివరించి నిలిపెనా? 

యిందటేమిటికంచుం గుందుచుండు; 
మోమీనుకుగ్రామునని చెప్ప, నొడ్లగిం 
జలకు బరాతము ల్సరవి వ్రాయుం; 
దిండికిం జేటుగాం బండితులేల? తె 
ప్పున సెలవిమ్మని పోరుచుండు; 
భారిశాల్వలు దెచ్చి బహుమతి నిమ్మన్నం, 
దలంపక సీమవస్రముల నిచ్చు; 
తే॥గీ॥ నిట్టి యపకీర్తిమంత్రినిం బెట్టందగదు, 
మంచిమాటల జరగంబోయించవలయు; 


పోలిపెద్ది వేంకటరాయకవి 1) 


మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 66 


అర్ధములు: బరాతము = (హిందీ పదము) లిఖితపూర్వకమైన ఆజ్ఞ తెప్పున = 
శీఘ్రముగా. 

తా. ఓ వేణుగోపాలదేవా! విద్వాంసులలో అధికులైనవారిని రాజు విచారించి 
కొలువు కూటమున నిల్పుకొన్నచో, మంత్రి ఇంతమంది విద్వాంసు లెందు కని 
బాధపడుచుందడును. (రెండవ పాదము సరిగా అర్ధమగుటలేదు) పండితులకు 
గ్రామమును ఈనాముగా - బహుమతిగా నిమ్మని చెప్పగా, వారికి ఈనాము 
లెందుకు? వడ్లగింజలు చాలునని, అవి మాత్రము ఇమ్మని ఆజ్ఞాపత్రములు 
వ్రాయును. (అనగా పండితులకు సన్మానాదు లెందుకు? కూలీలకువలె వడ్ల 
గింజల నిమ్మని ఆజ్ఞా పత్రము లిచ్చునని భావము కాబోలు). ఇంతమంది పండితులు 
తిండికి చేటు. త్వరగా వారికి సెలవిచ్చి పంపించవలసినదని రాజు చెవియొద్ద 
జేరి పోరుచుండును. త్రేష్టమైన శాలువలు తెచ్చి పండితులకు బహుమతుల 
నిమ్మని చెప్పగా, విదేశములనుండి వచ్చిన సన్నని విలువతక్కువ వస్త్రములను 
తెచ్చును. ఇట్టి అపకీర్తిగల మంత్రిని ఆస్థానమున నియమింపదగదు. మంచి 
మాటలతో సాగనంపవలయును. 

'ధాన్యమను అర్థమున అజాదిగా “ఒడ్డు అను పదము లేదు. హలాదిగా 
“వడ్లు అనియే రూపము. ఇచ్చట 'ఒడ్లు అనగా ఇతరులను అర్ధమున తీసికొన్నచో 
ఇతరుల గింజలకు ఆజ్ఞాపత్రము వ్రాయునని భావము. "ఇట్టి యపకీర్తి మంత్రిని 
పెట్టుకొన్న అనుచోట 'నిట్టిమంత్రిని పెట్టుకొన్న రాజునకు అపకీర్తి వచ్చునని 
చెప్పుట లెస్స. ఈ పద్యమును కూడా కవి తనకు వ్యతిరేకముగా ప్రభువునొద్ద 
చెప్పిన మంత్రిని గురించియే వ్రాసినాడు. 
సం.వ్యా. పై పద్యములో రెండవపాదము తప్పుగానున్నది. అందువలననే మిత్రులు 
శ్రీ వృషాద్రిపతిగారికి ఈ పాదము అర్ధము కాలేదు. సరియైన పాఠము 
శతకమంజరిలో నిట్లున్నది: - 

“మోయీను కుగ్రాణమును జెప్ప వడ్లగిం/జలకు బరాతము ల్సరవి వ్రాయు” 
“మోయూను” హిందీపదమనియు, దీనికి “బత్తెము” అని అర్ధమనియు, దీని 


|. వేణుగోపాలశతకము 


రూపాంతరము” మోయిను” అనియు శబ్దరత్నాకరములోను, శబ్బార్ధచంద్రికలోను 
నున్నది. “ఉగ్రాణము” అనగా “బొక్కసము” లేక “ధనాగారమూ. *ఒడ్లగింజలు” 
అపశబ్దమనియు, “వర్లగింజలు” సరియైన శబ్దమనియు తమ తాత్పర్యములో 
శ్రీవృషాద్రిపతిగారు చెప్పినారు. ఈ పాఠములో సరియైన శబ్దమే ఉన్నది. బత్తెములు 
చెల్లించుటకు బొక్కసమునుండి అధికధనమును తీసి ఇమ్మని రాజు చెప్పగా, 
పిసినారి మంత్రి “ధనమెందులకు? బత్తెములకు వడ్లగింజలు చాలునని వేగముగా 
లిఖీతపూర్వకమైన ఆజ్ఞనిచ్చును. అట్లే సీసములోని నాల్గవ పాదము కూడ 
శతకమంజరిలో భీన్నముగా నున్నది; “బారిశాల్వలు దెచ్చి బహుమాన మిమ్మన్న 
జౌకఖరీదు వస్త్రములనిచ్చు”. “సమవస్తములు” ఖరీదైనవి. “వాక ఖరీదు 
వస్త్రములు” అనుటయే యుక్తము. “బారి” = “పెద్ది. శతకవాబ్బయ సర్వస్పములోని 
పాఠములు: “మోయీను కుగ్రాణమును జెప్పం గొట్లగింజలకు బరాతముల్‌ సరవి 
వ్రాయు “బారి సాల్వలుదెచ్చి బహుమతులిమ్మన్న చలువ కరీదు వస్త్రముల 
నిచ్చు) “మంచి మాటల సాగనంపించవలయు” (ఇదియే సరియైన పాఠము). 


స్స వండలేనమ్మకు వక్కణంబులు గొప్ప, 
యారిపొయ్యెడి దివ్వె కధికదీప్తి; 
కట్టనిల్వని చెర్వు గడియలోపల నిండు, 
బ్రదుకనేరని బిడ్డ బారెడుండు; 
వృద్ధినొందని చెట్టు వెళ్టితీంగిడు, జాద్య, 
మెచ్చు ముందటి కన్ననిచ్చు తళుకు; 
మన్నించుటకు దొరల్‌ గని చనువిచ్చుట, 
పొయి సాలకే పాలు పొంగుటెల్ల; 
తే॥గీ! పెరుగుట విజుగుట కనియు నెజుంగ లేక 
యదరిపడుచుండు నొక్కొక్క యల్పజనుండు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 67 


పోలిపెద్ది వేంకటరాయకవి [| 


అర్థములు: వక్క్మణము = వ్యాఖ్యానము; అదరిపడు = గర్వించు, త్రుళ్ళు. 

తా. ఓ వేణుగోపాలా! వంట సరిగా చేయలేని ప్రీ అది బాగులేదు - ఇది యిట్లా 
వండునది? అని విమర్శించుటకు పెద్ద. ఆరిపోబోవు దీపమునకు కాంతి యెక్కువ. 
బలహీనమైన కట్టలుకలిగిన చెజువు ఒక్క గడియ కాలమునందు నిండిపోవును. 
బ్రదుకనిబిడ్డ పుట్టినప్పుడు బారెడుండును. వృద్ధినొందని చెట్టు వెట్టితీగలు వేయును. 
రోగమెక్కువయైన ప్రీ (లైంగికవ్యాధి) ముందునకన్న (జబ్బు తగులుకొనకముందు 
కన్న) తళుకు బెళుకు లెక్కువగా ప్రకాశించును. గౌరవించుట వరకే దొరలు 
పరిమితముగా చనవిచ్చుట (దాన ధర్మములు చేయరనుట). పొయ్యి చాల 
యిరుకైనందు వలననే పాలు పొంగుట. ఎక్కువగా (సహజమున కన్ను) పెరుగుట 
విరిగిపడిపోవుటకొజకే. ఈ విషయము తెలియని, అల్పుడెప్పుడును 
గర్వించుచుండును. (అనగా తన అదరిపాటు త్వరగా అవమానమును పొందుటకే 
అని వ్యంగ్యము) 

ఆరిపొయ్యెడి - రూపము చింత్యము. 'ఆరిపోయెడు అన్నచో సరియగును. 
'బ్రదకని బిడ్డ బారెడనునది సామెత. 

'మన్నించుటకు దొరల్‌గని చనవిచ్చుటి యతి తప్పిపోయినది. 'మన్నించుటకు 
దొరల్‌ మథజి చనవిచ్చుటి అన్నచో ఆదొసంగు తొలగును. రెండవపాదములో 
“గట్టునిల్వని” - అనగా వెంటనేకట్టతెగిపోవునుగదా! మజి అది గడియలో 
నిండుటెట్లు? నిండిన తరువాత కట్టతెగునని కవి భావమా? 'పోయిచాలకే పాలు 
పొంగుటెల్ల' అను పాదార్ధము కూడ చింతనీయము. మంట పెద్దదియైనచో 
పాలు త్వరగా పొంగునుకదా! 
సం.వ్యా, సీసపద్యములోని మొదటి పాదములోని మొదటి దళము “వండలేనమ్మకు 
వక్కణంబులు గొప్ప”. దీనికి అకాడెమీ ప్రతిలో “అప్రయోజకునకు నారభటము 
గొప్ప” అను పాఠాంతర మీయబడినది. ఈ రెండును పండితులు మార్చివైచిన 
పాద దళములు. దీని మూలరూపము (అనగా కవి వ్రాసిన రూపము) శతక 
వాజ్మయ సర్వస్వములో ఉదాహరింపబడినది. అది “స్టలిత శి-ము వికాసంబులు 
కడుగొప్ప” అనునది. 


|. వేణుగోపాలశతకము 


సీ హేమాచలము శృంగమెక్కి జిక్కార్చుచుం 
గాకి కూయంగనే పికంబుగాదు! 
గంగాది నదులలోం గలయ ముంచంగనే 
చీంపురు పుల్లలు వేపగావు! 
తెగందిని తలపిక్క లెగసి బలిసినంగాని 
దున్నపోం తేనుంగు గున్నకాదు! 
పొదుగు లావై యెంత పొడవగాం బెటింగినం 
గుక్కపోం తెన్నడు గోవుగాదు! 
తే॥గీ॥। ఉన్నతన్థానమందుం గూర్చుండంగానె 
బ్రష్టు భ్రష్టగుగాకను శిష్టుగాండు! 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 68 


తా. ఓ వేణుగోపాలస్వామీ! బంగారుపర్వతమైన మేరుపర్వతముయొక్క శిఖరము 
పైకెక్కి కాకి కూసినంతనే అది కోకిల కాదు. అనగా ఉన్నతస్థానమందున్నను 
అల్పుడు అల్పుడేగాని గొప్పవాడు కాలేదని భావము. గంగ మొదలైన నదులలో 
కలిపి ముంచినంతనే చీపురుపుల్లలు వేపపుల్లలు కావు. గంగ కలుషవిధ్వంసిని 
కదా! ఐనను చీపురుపుల్లను మార్చలేదని భావము. తెగతిని తలపిక్కలు తెగ 
బలిసినప్పటికిని, దున్నపోతు ఏనుగుగున్న కాలేదు. పొడవుగా పొదుగు ఎంత 
లావుగా పెరిగి వ్రేలాడినను కుక్కపోతు ఆవు కాలేదు. ఉన్నతన్థానమున కూర్చున్న 
యంతనే బ్రష్టుడైనవాడు భ్రష్టుడుగనే యుండునుగాని శిష్టుడు కాలేడు. 

ఈ పద్యమున “బీంప్రరు పుల్లలు వేప గావు”, అనగా అల్పమైన వస్తువు 
గొప్పవస్తువు కాలేదని కవి చెప్పుచున్నాడు. చీపురు పుల్లలకన్న వేపపుల్ల లెలా 
అధికమైనవో నాకర్థము కాలేదు. చీపురు పుల్లలలోని అధమత్వము, వేపపుల్లలలోని 
ఆధిక్యము లేమి? చీపురవుల్లలు గంధపుచెట్టు పుల్లలు కావన్నచో కొంత 
అర్ధవంతమగును. 


పోలిపెద్ది వేంకటరాయకవి .. 
పొదుగు విషయమున "కుక్కపోంతు” అనగా 'మగకుక్క. మగకుక్కకు 
పొదుగెట్లు కలుగును? 

“భ్రష్టుడు” పదమునకు “భ్రష్టు రూపాంతరము కలదు. కాని 'శిష్టుడు” అను 
దానికి శిష్ట రూపములేదు. నీచాదులలో చేర్చి 'నీచుండు” ౫ నీచు” అయినట్లు 
“శిష్టుడు” యా “శిష్టు అయినదని భావింపవలను. 

ఇదియును తనను వేధించిన మంత్రిని నిందించుటయే. పై లక్షణము 
లన్నియు ఆ మంత్రికి పట్టునని పిందితార్థము. 
సం.వ్యా. పై పద్యములోని కొన్ని పాదములు శతకమంజరిలో భిన్నముగా నున్నవి. 
“చీప్రరుపుల్లలు వేపగావు” = “తలవెంద్రుకన్నడు దర్భగాదు”. “చీప్పురు పుల్లలు 
వేపగావు” అను వాక్యము అన్వయము కుదురని అసందర్భవాక్యమని 
శ్రీవృషాద్రిపతిగారు చక్కగా గుర్తించినారు. కాబట్టి “తలవెండ్రుకన్నడు దర్భకాదు” 
అనునది సరిగా సరిపోవును. “ఎగసి బలిసినగాని” = “ఎగయంగా బలిసిన”. 
“భ్రష్టు భ్రష్టగుగాకను శిష్టుగాడు” = “భ్రష్టు భ్రష్టేయగుంగాని శిష్టుగాండు”. 
స్కీ పాలనలేని భూపతినిం గొల్పుట రోంత, 

యౌదార్యహీనుని నడుగ రోంత; 
కులహీనజనులతోం గలహింపంగను రోంత, 
గుణహీన జనులతోం గూడ రోంత; 
పాషండ జనులపై భ్రాంతినొందుట రోంత, 
మద్యపాయీలతో మైత్రి రోంత; 
తుచ్చపుం బనులకు నిచ్చనొందుట రోంత, 
చెలంగి సద్గురు నిందసేయ రోత; 
తే॥గీ॥ వేదబాహ్యుల విద్యలు వినంగ రోంత, 
'క్రూరుండైయున్న హరిభక్తుం గూడ రోంత; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 69 


1] వేణుగోపాలశతకము 


తా. పరిపాలన సరిగాలేని భూపతిని సేవించుట అసహ్యము. ఉదారస్వభావములేని 
వానిని అర్థించుట అసహ్యము. హీనకులజులైనవారితో పోట్లాడుట రోత. గుణ 
హీనులైనవారితో కలిసి చరించుట అసహ్యము. పాషండులనగా వేదబాహ్యులు. 
అనగా వైదికమతము నంగీకరింపనివారు- లోకాయతికులు - కాపాలికులు - 
చార్వాకులు - నాస్తికులైనవారిని పాషండులని పిలిచిరి. (అందుకే రామానుజుల 
వారు “పాషండద్రుమషండ దావదహనుూలట - ఈ వాక్యము వైష్ణవులు చెప్పినది.) 
అటువంటి పాషండులైనవారియందు భ్రమకలిగియుండుట సహింపరానిది. 
త్రాగుబోతులతో స్నేహము చేయుట రోత. తుచ్చమైన పనులు సేయుటకు ఆసక్తి 
కలిగియుండుట రోత. సద్దురువులైన మహాపురుషులను నిందించుట రోత. వేద 
బాహ్యులైనవారి విద్యలాలకించుట అసహ్యము. హరిభక్తుదైనను, వాడు 
'క్రూరస్వభావము కలవాడైయున్నచో వానితో కలిసియుండుట రోత. 
సం.వ్యా. పై పద్యములో కొన్ని పదములు, పాదములు శతకమంజరిలో భీన్నముగా 
నున్నవి: “కలహింపగను = “కలహించుటయు; “దృజహీనజనులతోంగూడ 
రోంత” = “గుణహీనకామినిం గూడ రోంత” (ఇదియే సాధుపాఠము). “మద్య 
పాయీలతో” = “మద్యపాయులతోడ”. 
సీ, పసచెడి యత్తింట పడియెండుటయు రోంత, 
పరువు దప్పినయెడ బ్రతుక రోంత; 
బుణపడి సౌఖ్యంబు లనుభవించుట రోంత, 
పరులకల్నికి దుఃఖపడుట రోంత; 
తన కులాచారంబుం దప్పి నడచుట రోంత, 
ధరణీశునకుం బిర్క్మి తనము రోంత; 
పిలువని పెత్తనంబులకుం బోవుట రోంత, 
యల్పుతో సరసంబులాడ రోంత; 
తే॥గీ!॥ పరుల సంపదం గనుగొని భ్రమయ రోంత, 
బలములేనట్టి రాజుల బ్రతుకు రోంత; 


పోలిపెద్ది వేంకటరాయకవి |. 


మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 70 


తా. శ్రీ వేణుగోపాలదేవా! శక్తి నశించి అత్తవారియింటిలో తిండి లేక యెండుట 
రోత. గౌరవమర్యాదలు నశించిన పిదప (బదుకుట రోత. అప్పుచేసి 
సౌఖ్యములనుభవించుట రోత. “అప్పు చేసి పప్పు కూడు” అనునది సామెత. 
ఒకప్పుడు 'బుణం కృత్వా ఘృతం పిబేత్‌ - అప్పు చేసియైనా నెయ్యిత్రాగు అని 
పెద్దలవాక్కు ఇప్పుడు “బుణం కృత్వా సురాం పిబేత్‌” - అప్పుచేసియైనను 
మద్యము సేవించు మనునది సామెత. కాని ఇవి తప్పు. ఇతరుల సంపదను 
చూచి ఓర్వలేక వగచుట రోత. తన వంశాచారమును తప్పించి సంచరించుట 
తగనిది. భూపాలకునకు పిజికితనము అసహ్యము. పిలువని పెత్తనములకు 
వెళ్లుట రోత. ఇది “పిలువని పేరంటమునకు పోవుట రోత” అని సామెత. 
అల్పులైన వారితో సరసోక్తులాడుట రోత. సైన్య బలములేని రాజుల బ్రతుకు 
రోత. ఇతరుల సంపదను చూచి భ్రమనందుట రోత. 

'వసచెడి యత్తింట పడియుండుటి అనేది సామెత. దీనిని 'పడియెండుటగా” 
కవి మలచినాడు. 
సం.వ్యా. పై పద్యములో కొన్ని పదములు - పాదములు శతకమంజరిలో 
భిన్నముగా నున్నవి: “పడియెండుటయు” = “పడియుండుటది) “బుణపడి 
సౌఖ్యంబు లనుభవించుట రోంత” = “బుణపడి సుఖమున మునిగియుండుట 
రోంత”. తేటగీతిలోని మొదటి రెండు పాదములకు బదులుగా శతకమంజరిలో 
ఈ క్రింది రెండు పాదములున్నవి: - 

“ఒకరి యాలిని గని వగనొంద రోంత/సతికి జారపురుషుని బ్రతుకురోంత” 
అకాడెమీ ప్రతిలో కూడ “పడియుండటది రోంత” అనియే యున్నది. 


స్స్‌ “నందిగణంబెక్కి నడివీథినే వచ్చు, 
దైవమో? గంగయో? దమ్మరాజా? 
ఇసకాప్పసీనుండో? యీరుందో? యీసృదో? 


ఈసృండైతే యెనకం దోంక లేదె? 


(. వేణుగోపాలశతకము 


ఆళ్లురో? గణపతో? అమ్మ చీతమ్మరో? 
చీతామ్మరైయుంటె సింగమేది? 
మంచిది చూతాము! మారమ్మ కాంబోలు! 
మారమ్మ యైతేను మాలయేది?” 
తే॥గీ॥ ప్రాకృతజనంబు లీరీతిం బలుకుచుంద్రు, 
తెలివి యించుక లేకను దెలిసికొనక; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ౮ 


తా. ఓ వేణుగోపాలదేవా! (ఊరిలో ఉత్సవాలకు భగవంతుని ఊరేగింపు 
వచ్చుచుండును. అపుడు పామరజను లీవిధముగా అనుకొనుచున్నారని కవి యీ 
పద్యమును వ్రాసెను. ఇది పామర భాషలోనే వ్రాయబడినది) “శివుడు నంది 
వాహనారూఢుడై శివగణముతో నడివీథివెంట వచ్చుచున్నాడు. ఆయన దైవమా? 
గంగమ్మ దేవతా? లేక ధర్మరాజా? విష్పేనుడా? వీరుడా? ఈశ్వరుడా? ఈశ్వరుదైతే 
వెనుక తోక ఉండవలెగదా! అది లేదే! ఆళ్వారులా? గణపతియా? అమ్మ 
సీతమ్మవారా? సీతమ్మవారైనచో వాహనము సింహం ఉండవలెగదా! మరి 
అదియేది? మంచిది. చూచుదము. మారెమ్మ కాబోలును మారెమ్మ ఐతే మెడలో 
పెద్ద మాల ఉండవలెగదా! ఆ మాలయేది?” - అని ప్రాకృతజనులు ఈ రీతిగా 
పలుకుచుందురు. వారికి కొంచెము కూడ తెలివిలేదు గనుక ఇట్లు పలుకుదురు. 
“నంది గణంబెక్కి - *నంది వాహనమెక్కి అనుటకు 'నందిగణంబెక్కి అని 
భావించుటలోనే పామరత్వము గోచరించుచున్నది. 

“ఈసృడైతే యెనక తోక లేదె?” గణభంగము - యతి స్థానము తప్పినది. 
“ఈసృడైతే యెన్మ యేది తోక” అని వారి భాషలో పలికితే సరిపోవును. “లేకను” 
- “లేక” అనునది వ్యతిరేక క్తార్ధకము - దీనిపై *ని రాదు. 'లేకయే” అనవలెను. 
సం.వ్యా.: పై పద్యములోని కొన్ని పదములు - పాదములు శతకమంజరిలో 
భిన్నముగా నున్నవి; “ఇసకాప్పసీనుండో” = “ఇసకాప్పశీనండో”; “ఈస్కదైతే యొనకం 
దోంక లేదె?” = “యీస్ఫడైతే లేదె యెనకం దోంక?” - ఈ పాదములో 


పోలిపెద్ది వేంకటరాయకవి 1||]! 


గణభంగము, యతిభంగము రెండును లేవు. “మారమ్మ యెలేను” = మారమ్మరైతేను” 
- దీనికి “మారెమ్మోరయితేను” అని జానపదుల భావము. అకాడెమీ ప్రతిలోని 
పాఠములు “ఇసకాప్పసీనండో” - “యీసుండో” - “యీసుండైతే” - “ఆళ్ళరో”. 
స్స్‌ వేదశాస్త్రంబులు వినసొంపు లేదాయె, 
సంగీతవిద్య బల్‌ చౌకనాయె; 
కవితారసజ్ఞత కలలోను లేదాయె, 
పారమార్ధికబుద్ధి భస్మమాయె; 
భూతలేంద్రులకు దుర్చుద్దులు మెండాయె, 
నీచమహత్త్వంబు నెగడిపోయె; 
వర్ణాశ్రమాచారవర్తన లేదాయె, 
హీనకులంబులు హెచ్చులాయె; 
తే॥గీ॥ వావివరుసలు లేవాయె వసుధలోన, 
నీదు కరుణయు రాదాయె నీరజాక్ష! 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 72 


తా. ఓ వేణుగోపాలదేవా! నేడు భూమిపై వేదములు - తర్హవేదాంత - 
మీమాంసాది శాస్త్రములు వినుటకు సొంపులేనివయ్యెను. సంగీతవిద్య 
చాలచౌకయైనది. అనగా బజారులో ఏ పిచ్చిపాట పాడినను అది సంగీతముగా 
భావింపబడుచున్నది. దానికి లయ, తాళ- శ్రుతులు - సంగీత పరిజ్ఞాన మేమియు 
నవసరము లేదు. 

కవితారసాస్వాదన కలలోకూడను లేనిదయ్యెను. పరమాత్మకు సంబంధించిన 
ఆధ్యాత్మికబుద్ధి కొంచెముకూడ మనుష్యులకు లేదు. భూమిని పాలించు రాజులకు 
దుర్చుద్దులు అధికమగుచున్నవి. నీచుల గొప్పతనము పెరిగిపోవుచున్నది. బ్రహ్మ 
క్షత్రియ వైశ్య శూద్ర వర్ణవిభాగమునకు నిర్ణయింపబడిన ఆచారములు 
లేకుందపోయినవి. తక్కువకులములు హెచ్చుకులములుగా వ్యవహరింపబడు 


[1] వేణుగోపాలశతకము 
చున్నవి. ప్రీపురుషులలో వావివరుసలు నశించినవి. వీనిని సక్రమముగా తీర్చి 
దిద్దుటకు పద్మములవంటి నేత్రములుగల కృష్ణా! నీ దయరాకపోయెను గదా! 
“చవౌకని అను పదము లేదు. 'చౌకి అనునదియే పదము. కనుక 
యడాగమము వచ్చి చెకయయ్యె అని ఉండదగును. 
సం.వ్యా. పై పద్యములోని కొన్ని పదములు - పాదములు శతకమంజరిలో 
ఖీన్నముగా నున్నవి: “భూతలేంద్రులకు” = భూసురులకును”; “నీచమహత్వంబు 
నెగడిపోయె” = “అల్పుల వైభవ మధికమాయె” తేటగీతి (ఎత్తుగీతి) లోని 
మొదటి రెండు పాదములు పూర్తిగా భిన్నముగా నున్నవి: “వావివరుసలు లేవాయె 
వసుధలోన / నీదు కరుణయు రాదాయె నీరజాక్ష” = అవనిపై నింక నాండు 
పుట్టువు బ్రశస్తమయందు లంజగం బుట్టిన నధిక ఫలము” కాని ఈ పాదములు 
కవి వ్రాసిన నిజమైన పాదములు కావు. అసలు కవి వ్రాసిన పాదములు 
శతకవాజ్బ్యయ సర్వస్వములో నిట్లున్నవి: - 
తే॥గీ; “అవని నింక మీంద నొక్కదుడ్డంత తళుకు 
యో-గల లంజముండగా నుందవలయు” 
1 సీ మౌనంబుం దాల్చుట మనవిచ్చగింపమి, 
గదిమివేయుట లోభకారణంబు; 
దర్శనంబీయమి తప్పు సైపకయున్మి 
పెదమోముపెట్టుట ప్రియములేమి; 
గర్వంబుం దెలుపుట కార్యాంతరాసక్తి, 
సమయంబుంగాదంట జరుపునేర్పు; 
నరయుదమన్న రంధ్రాన్వేషణాసక్తి, 
హత విషయంబు ధౌర్యంబు తెరువు; 
తే॥గీ॥ ఇట్టిప్రభు దుర్ణయపుంజేష్ట లెజుంగలేక 
వెంబడించెడివాండెపో వెళ్టివాండు, 
దానికొాడంబడం డింగితజ్ఞానశాలి; 


పోలిపెద్ది వేంకటరాయకవి 11) 


మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 78 


తా. దుర్ణయుడైన ప్రభులక్షణము లిందు వెల్లడించు చున్నాడు. ఓ వేణుగోపాలదేవా! 
ఎవ్వరైన వచ్చి ఏదో విన్నవించుకొనగా ప్రభువు మౌనము దాల్చి, బెను - కాదు 
- అనక యుండుట -విన్నవించు కొన్న విషయమును ఇష్టపడకపోవుట - కాలమును 
గడిపివేయుట అనునవి రాజులోని లోభగుణములు. 

అసలు దర్శనమే యీాయకుండుట - ఏదైన చిన్న తప్పొనరించినను దానిని 
సహింపక శిక్షించుట - విషయమును చెప్పునపుడు పెడమోము పెట్టి వినకుండుట 
- అనునవి, ఆ వచ్చిన వానియందు (ప్రేమలేకుండుటవలన. 

గర్వమును ప్రదర్శించుట - చెప్పుకొనుచున్నపుడు దానినాలకింపక ఇతర 
కార్యాసక్తుడై వానిని గూర్చి పరులనడుగుచుండుట - ఇది నీ కార్యమును చేయుటకు 
సమయము కాదనుట - అనునవి దాటవేయు నేర్చు. 

ఏదో తెలిసికొనవలెనన్న ఎప్పు డే తప్పు చేసెను? ఎప్పు దేమి భాషించెను? 
అను విషయములు తెలిసికొనవలయునను ఆసక్తి (రంధ్రాన్వేష తత్పరత), జరిగిన 
విషయ [గ్రహణాలోచన ప్రభువుయొక్క ధూర్తలక్షణములు. 

ఇటువంటి రాజుయొక్క దుర్ణయ దుశ్చేష్టలను ఎరుగకుండ ఆయనను 
వెంటబడి యాచించెడువాడు వెళ్టివాడు (అనగా పిచ్చివాడు). పరేంగితజ్ఞానియెన 
వాడు ఈ లక్షణంబు లంగీకరింపడు. ఇందలి తేటగీతి పంచపాది. 
సం.వ్వా. “మనవిచ్చగింపమి” = “మనసిచ్చగింపమి” (రామలింగేశశతకము); 
“గదిమివేయుట” = గడపివేయుట” (రామలింగేశశతకము); పై సీసపద్యములో 
నాల్గవపాదములోని ద్వితీయదళములో “హతవిషయంబు” అనునది ముద్రణ 
దోషముగా నేను భావించుచున్నాను. సరియైన పదము “అతివినయంబు”. రెండు 
ప్రతులలోను, రామలింగేశ శతకములోను ఇట్లే ఉన్నది. ఇదియే సరియైన పాఠము. 
రాజు అతివినయము చూపినచో, అది ధూర్తలక్షణముగా గ్రహింపవలెను. 
“ధౌర్యంబు తెరువు” = “ధార్యంబుం దెలుపు” (రామలింగేశ శతకము) 

*క్ర 73వ పద్యమునుండి 92వ పద్యమువరకుగల 20 పద్యములు, తరువాత 


111 వేణుగో పాలశతకము 
96వ పద్యమునుండి 99వ పద్యము వరకుగల నాలుగు పద్యములు, మొత్తము 
24 పద్యములు అడిదము సూరకవి రచించిన “రామలింగేశ శతకము”లోనివి. 
ఇవి పోలిపెద్ది వేంకటరాయకవి రచించిన పద్యములు కావు. వీనికి పూలగుర్తు() 
ఉంచితిని. ఈ 24 పద్యములను రామలింగేశ శతకములోని పద్యములతో పోల్చి 
పరిశీలించాను. “రామలింగేశ! రామచంద్రపురవాస!” అనునది అడిదము సూరకవి 
మకుటము. దీనిని వేణుగోపాల శతక మకుటముగా మార్చివేసినారు లేఖకులు. 


“నీ, తనతల్లి చోటనే తప్పు నటించిన 
దురితాత్మునకు గురుద్రోహమెంత? 
కొంకింతయును లేక గురునకెగ్గానరించు 
కఠినాత్మునకుం గృతఘ్నత్వమెంత? 
కృతమెజుంగని మహాకిల్చిషాయత్తచి 
త్తునకు మిత్రద్రోహమన గనెంత? 
పరమమిత్రుల బాధపజచు దుర్ణయునకుం 
బ్రజలనందజం గష్టపజచుటెంత? 
తే॥గీ॥ యనుచుం దన చరిత్రంబుల నవనిజనులు 
నిందసేయంగ బ్రతుకు దుర్నీతిపరుని 
వైభవంబౌర! యని మెచ్చువాందెవండు? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! "క్త 


తా. కవి ఈ పద్యములో ఒక దుర్నీతిపరునిగురించి చెప్పుచున్నాడు. ఓ 
వేణుగోపాలదేవా! తన తల్లియందే తప్పానరించినవానికి గురుపత్నిని చెజచి 
గురుద్రోహుమొనరించుట ఎంతపని? జంకుకొంకులు లేక గురువుగారికే కీడు 
చేయు కఠినాత్మునకు, పరులు తనకొనరించిన మేలు మజచిపోవుట యెంతపని? 
మంచిచెడు లెటుగక మహాపాప చిత్తముతో నున్నవానికి మిత్రునకు 
ద్రోహమొనరించుట ఎంతపని? పరమమిత్రులన్నవారిని బాధించు దుశ్చరిత్రునకు, 


పోలిపెద్ది వేంకటరాయకవి [1] 


ప్రజల నందణను బాధపెట్టుట యెంతపని? అని ఆ పనులు చేసినవాడు తన 
ప్రవర్తనను ప్రజలు దూషించుచుండుగా వినుచు జీవించుచున్న నీతివిహీను 
డెంతవైభవమును గడించినను, దానిని “బెరా?” అని మెచ్చుకొనువాడెవడు? ఎవడును 
మెచ్చడు. తొలిపాదమున తప్పునటించుట కాదు. తప్పుఘటించిన అని 
యుందనగును. 


సం.వ్యా. పై పద్యములోని కొన్ని పదములు “రామలింగేశ శతకము”లో భిన్నముగా 
నున్నవి. “తప్పు నటించిన” = “తప్ప నటించిన”; “కొంకింతయును లేక” = 
“కొంకొకింతయు లేక”; “కష్టపజచుటెంత?” = “బాధపజుచుటెంత?””; “తన 
చరిత్రంబులన్‌” = “తనదు చరిత్రంబులు” (ఇక్కడ “తన చరిత్రములన్‌” అను 
పాఠమే బాగున్నది; “బ్రతుకు దుర్నీత్రిపరుని” = “బ్రతుకు దుర్నీతినృపుని”; 
“మెచ్చువాందెవండు?” = “మెచ్చువాండె జడుండు!” 
వళ్ళ జలధివేష్టిత మహీచక్రమేలెడి రాజు- 
వెంట జేనెడుభూమిం గొంచుంబోండు; 
కొండంత ధనరాశిం గూర్చు సంపన్నుండు- 
వెంటం దానొకటైనం గొంచుంబోండు; 
అతిధాన్యరాసుల నార్జించు నాతండు- 
వెంట సోలెడు కొల్చికొంచుంబోందు; 
బహుమాల్యవస్త్ర సంపాదకుం డగువాండు- 
వెంట వైేలెడు గుడ్డం గొంచుంబోండు; 
తే॥గీ॥। ఇన్నియు నెజింగి దుర్ద్ణయుండెందుకొణకు 
త్యాగభోగంబులుడిగి లుబ్ధత వహించు? 
వాని జన్మంబు జన్మమే వసుధలోన! 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! ౯5 


తా. ఓ స్వామీ! వేణుగోపాలా! నాలుగు సముద్రాలతో చుట్టబడిన భూమినంతటినీ 


|. వేణుగోపాలశతకము 


పరిపాలించిన చక్రవర్తికూడ మరణించునపుడు జేనెడునేలకూడ వెంట తీసికొని 
పోలేడు. కొండంతటి ధనరాశిని కూర్చిన సంపన్నుదైనను, చివజకు తనవెంట 
ఒక్క రూపాయి ధనమైనను తీసికొనిపోలేడు. ధాన్యరాసుల నెన్నింటినో 
సంపాదించినవాడుకూడ, సోలెడు గింజలను కొలిచి తనవెంట తీసికొని పోలేడు. 
అనేక హారములు దండలు - విలువైన వస్త్రములు సంపాదించినవాడుకూడ ఒక 
వ్రేలెడంత గుడ్డ పీలికను తనవెంట తీసికొని వెళ్ళలేడు. ఇన్ని విషయములు తెలిసికూడ 
దుర్నీతిపరులుగా సంచరించుట యొందుకు? గడించిన ధనమును త్యాగమొనర్చి 
దానధర్మములు చేయవలె. లేదా తాను సుఖముగా అనుభవింపవలె. ఈ రెండును 
లేని పిసినారి తన మెల పొందవలెను? భూమిపై అటువంటివారి జన్మము కూడ 
ఒక జన్మమేనా? అనగా కాదు. 

ఈ పద్యమున, ప్రతిపాదమునను రెండవ భాగమున యతి న్ధానములు 
తప్పిపోయినవి. “వెంట జేనెడు నేల గొంచు బోండు” అన్న పాదమునకు “కోరి 
జేనెడు నేలం గొంచుంబోండు” అన్నచో, యతి కుదురును. 

'వెంటం దానొకటైనం గొంచుంబోండు' అన్న పాదము, *కొలంది యైనను 
వెంటం గొంచుం బోండు” అన్న సరిపోవును. 

“వెంట సోలెడు కొల్చి కొంచుంబోండు అన్న దానిని కొంచెము మార్చి 
“కొలిచి సోలెడు వెంటం గొంచుంబోండు” అన్న సరిపోవును. 

“వెంట వ్రేలెడు గుడ్డ కొంచుంబోండు” అన్నదానిని “గుడ్డ వ్రైలెడు గూడం 
గొంచుం బోండు అనిన సరిపోవును. 

తేటగీతి పంచపాది. ఇట్టి పద్యములు ఇతర శతకములందెన్నియో యున్నవి. 
పైగా, మొదటి పాదములోని అర్ధమునందు, గజపాదమున సర్వపాదములడగి 
పోవునటుల అణగిపోవును. నాల్గు సముద్రములచే చుట్టబడిన భూమినేలిన 
రాజు ఏమీ తీసికొని పోలేడు అన్న తరువాత, ధాన్యరాసులు, ధనము మొదలగు 
వానిని గూర్చి వేరుగా చెప్పనేల? 
సం.వ్యా. పై సీసపద్యములోని నాలుగు పాదములలోను రెండవ దళములో 
యతి తప్పైనదని గుర్తించిన పరిష్కర్త శ్రీ మొవ్వ వృషాద్రిపతిగారు కొన్ని సవరణలు 


పోలిపెద్ది వేంకటరాయకవి .. 
కూడ సూచించినారు. కాని దీనికి మూలమైన అడిదము సూరకవి రామలింగేశ 
శతకములో సీసపద్యపాదములలోని రెండవ దళములో “కొంచుంబోడు” అను 
పదమునకు బదులుగా “కొంటుంబోండు” అనుపదమున్నది. అప్పుడు యతిదోషము 
సంభవింపదు. “వెంట-కొంటు” అని ప్రాసయతి సరిపోవును. “తీసికొనిపోవు” 
అను నర్థములో “కొంచుంబోవు” - “కొంటంబోవుి” అని రెండు పదములున్నవి. 
(చూ.శ్రీహరి నిఘంటువు) వీనిలో “కొంటంబోవు” అనునది మాండలికము. 
దీనిని తాళ్ళపాక అన్నమాచార్యులవారు తమ సంకీర్తనలలో ప్రయోగించారు. 
దీనినే సూరకవి “కొంటుంబోండు” అని ప్రయోగించినాడు. భఖీన్నముగానున్న 
మజథికొన్ని పదములు - పాదములు: “వెంట జేనెడు భూమిం కొంచుంబోడు” = 
“వెంటం జేరెడు భూమిం గొంటుంబోండు”; “వెంటం దానొకటెన” = “వెంటం 
గాసొకటైన్య “అతిధాన్యరాసుల నార్జించు” = “బహుధాన్యరాసు లుపార్దించు” 
“బహుమాల్యవస్త్ర సంపాదకుండు” = “బహుమూల్యవస్త సంపాదకుండు”; 
“త్యాగభోగంబులుడిగి” = “త్యాగయోగంబులుడిగి”. 
ఇక్టీ అబ్బిన వానియిల్లాలు గట్టంగం జూచుం, 
దానియ్యవలసినం దలంపం డీంగ; 
నలుసైనవాని యిల్లాక్రమింపంగం జూచుం, 
దనకుం గీడయినం బాదములు పట్టు; 
అణువుగాం జూచుం గొండంతైనం దన తప్పు, 
గోరంత యొరుతప్పుం గొండసేయు; 
బంధుల కిదరంచుం బరుల దూషించును, 
దనయిల్లు సొచ్చినం దడక వెట్టు; 
తే॥గీ దుర్ణయుల దుర్గుణంబులం ద్రోయరాదు, 
దానికి ఫలంబు యమసన్నిధానమునను 
దేటపడుంగాక, యెరులకుం దెలుపవశమె? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 76 


|. వేణుగోపాలశతకము 


అర్థములు: “ఈంగన్‌ = ఇచ్చుటకు) దుర్హయులు = దుర్నీతిపరులు; త్రోయరాదు= 
పోగొట్టలేము. 

తా. ఓ వేణుగోపాలదేవా! ఊరక లభించినచో తన భార్య మంచి వలువలు 
కట్టగా చూచును. కాని తానీయవలసినచ్చినచో ఇచ్చుటకు అంగీకరింపడు. 
అలుసైనవానియిల్లు ఆక్రమించుకొనజూచును. తనకేమాత్రము కీదు జరుగనున్నను 
ఇతరుల కాళ్లు పట్టుకొనును. తాను చేసిన తప్పు కొండంతటిదైనను, దానిని 
అణువుగా చూచును. పరులు చేసిన తప్పు గోరంతయైనను దానిని కొండంతటిదిగా 
ప్రచారము సేయును. బంధువుల కేమియు ఇయ్యరని పరులను నిందించును. 
తనయింటికి బంధువులు వచ్చినచో, వారు లోపలకు రాకుండ తడక నడ్డము 
పెట్టును. అనగా తలుపులు మూయును. దుర్నీతిపరుల దుర్గుణాలను పోగొట్టుటకు 
సాధ్యము కాదు. వారి దుర్దుణములకు ఫలము యమధర్మరాజు సన్నిధిలో 
నరకమున జరుగును గాన, ఆతడిట్టి ఫలము పొందెనని చెప్పుట కెవ్వరికిని 
సాధ్యము కాదు. ఎత్తుగీతి పద్యము పంచపాది. 

సం.వ్యా. పై పద్యములోని కొన్ని పాదములు-పదములు “ామలింగేశశతకములో 
భీన్నముగా నున్నవి: “అబ్బినవాని యిల్లాలు గట్టంగ జూచు” = “అచ్చినవాని 
యిల్లరకట్టంగాంజూచు; “అచ్చు” = అప్పుపడు, బాకీయుండు (శబ్బార్ధచంద్రిక); 
“అచ్చుకొను” = బాకీపదు (శ్రీవరినిఘంటువు) “తనకు బాకీపడినవాని యింటిని 
అద్దుకొన (జప్త్పచేయ) జూచును” అను నర్థము ఈ సందర్భమున బాగుగా 
సరిపోవును. “తలపండీంగ” = “తప్పంజూచు); “తనకుం గీదడయిన” = “తనకు 
గడ్జెన” (గడ్డు =కష్టము); “బంధుల కిడరంచు6 బరుల దూషించును” 
(బహువచనము) = “బంధుల కిడదడంచుం బరుని దూషించును” (ఏకవచనము); 
“తడకవెట్టు” = “తరిమికొట్టు”; “తేటపదుంగాక” = “తేటపడుంగాని”. 


ర్ట కందిరీంగలపట్టుం గడంగి రేంపంగవచ్చు- 


మానిపింపంగరాదు దానిపోటుం; 
జెట్లలో బెబ్బులిం జెనకి రావచ్చును- 
దప్పించుకొనరాదు దానికాటుం; 


పోలిపెద్ది వేంకటరాయకవి .. 


బజచునశ్వము తోంకంబట్టి యీద్వంగ వచ్చుం- 
దప్పించుకొనరాదు దానితన్నుం; 

గాంకచేం బొరుగిల్లుం గాల్చి రావచ్చును- 
దనయిల్లుం గాపాడం దరముగాదు; 

తే॥గీ! దుర్ణయులు మీందెజబుంగక దుండగమునం 

గార్యతతులెల్లం జేసి తత్కార్యఫలము 

లనుభవింపుదు రయ్యయి అవసరముల; 

మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 

వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 77 


తా. శ్రీ వెణుగోపాలా! కందిరీగల తుట్టెను కదిలింపవచ్చును; కాని, దాని పోటును 
తప్పించుకొనుట సాధ్యము కాదు. చెట్లలో ఎక్కడో ఉన్న పెద్దపులిని కదిలించి 
రావచ్చును; కాని దాని కాటునుండి తప్పించుకొన శక్యము కాదు. దాని పంజా 
దెబ్బతో చచ్చుననుట. పరుగెత్తుచున్న గుల్జిముతోకను పట్టుకొని లాగవచ్చును; 
కాని దాని తన్నును మాత్రము తప్పించుకొనరాదు. అగ్గిచే పొరుగుననే ఉన్న 
ఇతరుల యిల్లు కాల్చి రావచ్చును; కాని తనయిల్లు కాలకుండ రక్షించుకొనుట 
సాధ్యముకాదు. క్రిందు మీదు తెలియక గర్వముతో దుర్నీతిపరులు దుండగములు 
చేయుచుందురు. తాము చేసిన కర్మఫలముల నాయా వేళలందు తామే 
అనుభవింతురు. 

పులి పంజాదెబ్బను 'కాటు” అనుట ప్రసిద్ధము కాదు. పామునకు 'కాటు” 
అనుట ప్రసిద్ధము. పులికి “పంజా దెబ్బ” అనుటయే ప్రసిద్ధము. 
సం.వ్యా. పై పద్యములో కొన్ని పదములు-పాదములు రామలింగేశ శతకములో 
భిన్నముగా నున్నవి. మొదటిపాదములో “*కందిరీంగల పట్టు.... మానిపింపగరాదు 
దానిపోటు” = “కణుందురీంగల పట్టు.... దప్పించుకోరాదు దాని పోటు”; 
చెట్లలో బెబ్బులిం జెనకి రావచ్చును” అను పాదదళము లేదు. దీనికి బదులుగా 
“పుట్టలోపలి త్రాచుం గట్టెందట్టంగవచ్చు” అని యున్నది. మూడవ పాదములో 


... వేణుగోపాలశతకము 
గుజ్జమును గురించి చెప్పుచు “తప్పించుకొనరాదు దాని తన్ను” కు బదులుగా 
“తప్పించుకోరాదు దాని తాంపు” అని ఉన్నది. “తన్ను-తాంపు” సమానార్థకములు 
(పాదతాదడనము). నాల్గవ పాదములో “తనయిల్లుం గాపాడం దరముగాదుకు 
బదులుగా “తనయిల్లుం గాచుకోం దరముగాదు” అని ఉన్నది. ఎత్తుగీతిలో 
“కార్యతతులెల్లంజేసి” అనుదానికి “కార్యములు మించంజేసి” అని యున్నది. 
“అయ్యయి అవసరముల” = “ఆయాయి యవసరములి”. రెండు మూడు 
సీసపాదములలో “తప్పించుకొనరాదు” కు బదులుగా “తప్పించుకోరాదు” అని 
యున్నది (వ్యావహారిక రూపము). 
ళ్ళ, కన్నంబు త్రవ్వి తస్మరుం డింటివానికి 
వాడ లేదని ముంతవైచి చనునె? 
తెరవాటుకాండు చింతించునె కట్టిన 
బట్ట నూడద్చిన మానభంగమనుచు? 
వలంబడ్డ మెకము చూల్‌వహియించె నంచును 
విడువంగం జూచునే వేంటకాండు? 
జారుండు పరకాంత శయ్యపైం దారిచి 
వావిగాదని పల్కి వదలి చనునె? 
తే॥గీ॥। ఆత్మజను గుత్తరూకల కమ్మునాతం 
దరణము నొసంగ జూచునే యల్లునకును? 
నెజుంగ రింతియె కాక పరేంగితమ్ము; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 78 


తా. ఓ వేణుగోపాలా! దొంగ ఇంటికి కన్నము వేసి, ఆ యింటిలోనివారు 
వాడుకొనుటకు లేదని ఒక పాత్ర (ముంత) నచట విడిచి తీసికొనిపోకుండ 
నుండునా? దారులుగొట్టు దొంగ ఒక వ్యక్తి కట్టుపుట్టములూడ్పించి యెత్తుకొని 
పోవునుగాని, అయ్యో! ఈతని కట్టుపుట్టములు లాగుకొన్నచో నీతనికి 


పోలిపెద్ది వేంకటరాయకవి [1])] 


మానభంగమగునని ఆలోచించి విడచునా? తన వలలో పడ్డ మృగము 
చూలుతోనున్నదని దయతలచి దానిని వేటకాడు వదలివేయునా? ఒకవిటుడు 
పరప్రీని తన శయ్యమీదకు చేర్చుకొని, ఈమె నాకు వరుసకాదని విడిచిపెట్టి 
పోవునా? తన కుమార్తెను గంపగుత్తగా డబ్బులకమ్ముకొన్నవాడు అల్లునకు కట్న 
మీయ తలంచునా? ఈ విషయమున ఇతరుల ఆలోచనలను తెలిసికొనజాలరు. 
ఇంటికి కన్నమును వేసిన దొంగ, మట్టిముంతలను తీసికొనిపోవునా? ఇట్టివి 
కొంచెమెబ్బెట్టుగా గోచరించును. 


సం.వ్యా, పై పద్యములోని కొన్ని పాదములు రామలింగేశ శతకములో నిట్లున్నవి: 
“కన్నంబు త్రవ్వి తస్మరుం డింటివానికి” = “కన్నంబుంద్రవ్వు తస్మరుం డింటివారికి); 
“కట్టినబట్ట నూద్చిన” = “కట్టినబట్ట డుల్చిన” 
క్ట గోముఖవ్యాఘ్రంబుం, గూరలో నిడు నాఖి 
కప్పకూంతలు గూయు కాలభుజగ; 
మెజచిలోపలి గాల, మేటిలోపలి యూవి, 
పైం బూరిగ్రమ్మిన పాడునుయ్యి; 
పైం బండ్లుం గలిగి లోపలం బుచ్చు తరుశాఖ, 
గొంగళిమూలం దాకొలుపు జాయి; 
చొర నేమరించి ముంచుకొను ప్రవాహంబుం, 
గునుకు పట్టినం జుట్టుకొను దవాగ్ని; 
తే॥!గీ॥ దుర్దనుండు, వాని నమ్మినం దొడరకున్నె 
హాని యెంతటివానికినయిన జగతిం? 
దలందడవి బాసంజేసినం దగదు నమ్మ! 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 79 
అర్ధములు: ఎజచి = మాంసము; దుర్దనుడు = దుర్మార్గుడు; వానిన్‌ = 
మొదలగువానిని; నమ్మినన్‌ = నమ్మినచో; జగతిన్‌ = లోకములో; ఎంతటివానికిన్‌ 


11] వేణుగోపాలశతకము 


+ అయినన్‌ = ఎంత గొప్పవానికైనను; హాని = కీడు; తొడరకున్నె? = 
కలుగకుండునా? తప్పక కలుగునని భావము. “తలదడవి బాసంజేయు” - ఇది 
తెలుగు నుడికారము. 

తా. ఓ వేణుగోపాలదేవా! ముఖము మాత్రము సాధువగు గోవుముఖము గలిగి 
మిగిలిన దేహము గుణములు పెద్దపులివిగా నున్నవానిని; కూరలో వేసి వండిన 
నాభి (నాఖియనగా విషము. మనుజుని చంపునది. ఈనాటివారి కెందరికో 
నాభఖియన తెలియుటలేదు); కప్పగొంతుతో కూసెడు కాలసర్పము - ఎజఅలోపల 
నున్న గాలము - ఏటిలోపలనున్న ఊబి (అనగా భయంకరమై లోతెజుంగని 
బురద. అందు కాలు వేయగనే దిగిపోదురు); పైని (బావియొక్క పైభాగము) 
అంతయు అల్లిబిల్లిగా తీగలు - గడ్డి అల్లుకొని కనిపించకుండ నున్న పాడుబావి; 
పైని పండ్రతోనుండి లోపల పుచ్చిపోయిన చెట్టుకొమ్మ గొంగడిమూల కన్పించకుండ 
కట్టి విసరగా సమీపించిన రాయి; మోసముగా మనుష్యులను తనయందు 
ప్రవేశింపనిచ్చి ఒక్కసారి ముంచివైచెడి ప్రవాహము; నిద్రపోయినవేళ చుట్టుముట్టిన 
కార్చిచ్చు, దుర్దనుడు - మొదలగు వానిని నమ్ముకొన్నచో, లోకములో 
ఎంతటివానికైనను హాని కలుగకుండునా? తప్పక కీడు సంభవించును. తలపై 
చేయిపెట్టుకొని బాసచేసినను, గోముఖవ్యాఘ్రమును, కూరలోని నాభిని, కప్పకూతలు 
కూయు కాలసర్పము మొదలగు వానిని నమ్మరాదు. 


“స్ట, త్రనతల్లి శిశువుల దలంద్రుంచివైచినం- 

జెడుముండ యనుచు భాషింపరాదె? 

తనతండ్రి యొరులవిత్తము నపహరించిన- 
నన్యాయవర్తనుం డనంగరాదె? 

తనదేశికుండు పరదారసంగ మొనర్చం- 
బాపకర్ముందని పలుకరాదె? 

తనరాజు ప్రజలపట్లను దప్పం జూచినం- 
[గ్రూరాత్ముండనుచు వాక్రువ్వరాదె? 


పోలిపెద్ది వేంకటరాయకవి 1] 


తే॥గీ! యిటి పలుకులు తప్పుగా నెన్నునట్టి 
అ అ 
కుటిలచిత్తుల గర్వంబుం గొంచెపజుప 
మీకుగా కన్యులకు శక్యమే తలంప? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 80 


తా. శ్రీ వేణుగోపాలదేవా! తనతల్లియే శిశువుల తలలను నరికివేసినచో నామెను 
చెడుముండయని ఏల చెప్పరాదు? తనతండ్రి పరులవిత్తము నపహరించినచో 
ఆతనిని అన్యాయ వర్తనుడని ఏలయనరాదు? తనగురువు పరునిభార్యను రతికి 
దార్మొనినచో ఆతడు పాపకర్ముడని ఏల పలుకరాదు? తమప్రభువే ప్రజలపట్ల 
సక్రమముగా వర్తింపనిచో క్రూరాత్ముడని ఆతని నేల చెప్పరాదు? అట్లు పలికిన 
పలుకులను తప్పుగా భావించుచున్న కుటిల మనస్ముల గర్వమును నీవే 
హరింపవలయును. 

“తనతండ్రి యొరుల విత్తము నపహరించిని గణభంగమైనది. 

“తనతండ్రి యొరుల విత్తమును హరించిని అనియుండతగును. 
సం.వ్యా.: పై పద్యములో కొన్ని పదములు - పాదములు రామలింగేశ శతకములో 
భీన్నముగానున్నవి: “భాషింపరాది?” = “వచింపరాదె?ొ; “అపహరించిన” = 
“వప్రమోషించిన” (ప్రమోషించు=దోంచుకొను); “తనరాజు ప్రజలపట్లను 
దప్పంజూచిన” = “తనరాజు జగదుపద్రవకారియైనను; “మీకుగాకన్యులకు శక్యమే 
తలంప?” = “నీక కా కన్యులకు బోలునే వచింప?” 


౫ ఆశకు ముదిమియు, నరికి సౌఖ్యంబు, 
ధనపరాయణునకు ధర్మ్శపోంత; 
కఠినమానసునకుం గరుణాపరత్వంబు, 
వెళ్టిమానిసికి వివేకగరిమ; 
యల్పవిదునకు నహంకార దూరతయును, 
జారకామినికి లజ్ఞాభరంబు; 


|. వేణుగోపాలశతకము 


బహుజనద్వేషికిం బరమాయు రభివృద్ధి, 
గ్రామపాచకునకు గౌరవంబు; 
తే॥!గీ॥ తామసగుణాధ్యునకును సత్వగుణయుక్తి, 
పాపభీరుత సంతానబాహ్యునకును, 
గలదనెడు వార్త గలదె లోకములయందు? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 81 


తా. ఓ వేణుగోపాలా! ఆశకు ముసలితనము లేదు. ఎంతటి ముదుసలియైనను 
ఆశతో కూడిన కోరిక లుండును. యాచించెడి యాచకునకు సుఖము లేదు. 
కఠినచిత్తునకు దయయుండదు. పిచ్చివానికి వివేకజ్ఞానముండదు. అల్ప 
విద్వాంసుడు అహంకారదూరుడు కాడు. అహంకారముతోనే యుండును. వేశ్యాప్ట్రీకి 
సిగ్గు ఉండదు. అనేక ప్రజలచే ద్వేషింపబడువానికి అధికమైన ఆయుర్వద్ధి కలుగదు. 
[గ్రామములోని వంటవానికి గౌరవముండదు. తమోగుణ భూయిష్టుడైన వానికి 
సత్వగుణము రాదు. సంతానములేని గొడ్డుమోతువానికి పాపభీతి యుండదు. 
ఇవి ఉన్నవని లోకమున వార్తలున్నవా? లేవు. 

'ధర్మపోంత' అనునది వైరిసమాసము. ధర్మమును పోత పోసినట్లని అర్ధము. 

“అల్బ్పవిదునకు నహంకారదూరతయును - అను పాదమున రెండు 
లఘువులు ఎక్కునవైనవి. 'అల్పవిదునకు నహంకారదూరతి అని యున్న చాలును. 
సం.వ్యా.: పై పద్యములోని కొన్ని పదములు -పాదములు రామలింగేశ శతకములో 
భిన్నముగా నున్నవి: “ధర్మపోత” = “ధర్మచింత”; *కఠినమానసునకు” = “కఠిన 
మానవునకు) “అల్పవిదునకు నహంకారదూరతయును = “అల్పవిద్యునకు 
నహంకారశూన్యతొ “తామస గూణాధ్యునకును సత్వగుణయుక్తి” = “తామస 
గుణాధ్యునకును నుత్తమగుణంబు) “కలదనెడు వార్త గలదె” = కలుగుననువార్త 
గలదె”. 


పోలిపెద్ది వేంకటరాయకవి [1] 


“స్ట, శక్తిచాలనివాండు సాధుత్వము వహించు, 
విత్తహీనుండు ధర్మవృత్తిం దలంచు; 
వ్యాధిపీడితుండు దైవతభక్తి దొరలాడు, 
ముండ పాతివ్రత్యమునకుం జొచ్చు; 
నాపద ప్రాపింప నన్యార్తికిం గృశించు, 
భారంబు 'పైంబడ్డ బరువెజుంగు; 
రమణి లేకున్న విరక్తి మంచిదియను, 
బనిపోవ మౌనవర్తనముం దాల్చు; 
తే॥గీ॥ నీ యభావవిరక్తుల కేమి ఫలము? 
తినక చవిం, జొరకయె లోంతుం దెలియంబడునె 
యెంతవానికినైన మహీస్థలమున? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 82 


తా. ఓ వేణుగోపాలదేవా! ఎదిరించిపోరాడుటకు శక్తి సామర్ధ్యములు లేనివాడు 
సజ్జనునివలె సాధుభావమును పూనును. వ్యాధితో మిక్కిలిగా బాధపడువాడు 
దైవభక్తియందే పొరలాడుచుండును. ఇది నిజమైన భక్తి కాదు. వ్యాధి తగ్గింపుమని 
దైవమునందు తాత్మాలిక భక్తిని పొందుట. ముండ (విధవరాలు) పాతివ్రత్యమునకు 
పూనుకొనును. అంతకు ముందామె ప్రవర్తన మంచిదికాదు. విధవరాలైనది. 
వృద్ధత్వము వచ్చినది. విటులెవ్వరును ఆమెవంక చూడరు. అందుకే “'వృద్ధనారీ 
పతివ్రతా అను ఆర్యోక్తి కలిగినది. ఆపద కలిగినపుడు ఏమగునోయని 
అన్యచింతలతో చిక్కిపోవును. భారము పైనిబడినపుదే దాని బరువు తెలియును. 
అంతకుముందు, అదేమున్నది? అనుచు తేలికగా భాషించును. భార్య లేకున్నచో 
వైరాగ్యమే మంచిదని బోధించును. ఉద్యోగము పోయిన తరువాత మౌనముగా 
నుండును. అంతకు ముందు అదరిపడుచుండునని భావము. వీరి విరక్తులన్నియు 
వైరాగ్యముచే నిజముగా కలిగినవి కాక, సాపేక్షకములు. కనుక నిటువంటి వట్టి 


1] వేణుగోపాలశతకము 


విరక్తుల వలన ఫలమేమి? ఫలములేదని భావము. తినకుండా పదార్థముయొక్క 
రుచి ఎట్లు తెలియును? దిగకుండ లోతు ఎట్లు తెలియు? ఎట్టివారికైనను ఈ 
లోకములో నాయాకార్యము లాచరింపక వానిలోతు తెలియదుగదా! 
“చెల్లియుండియు సైరణచేయు నతండు గొప్పవాడని భారత వచనము. 
ఎక్కువమంది శక్తిలేకయే సాధుత్వము వహింతురు. డబ్బులేనివాడు ధర్మవృత్తిని 
పాటించును. ధనవంతుడైనచో ఎదిరివానిని ధనముతో సాధింపబూనును గాని 
ధర్మపన్నములు చెప్పడు. 
సం.వ్యా. పై పద్యములోని కొన్ని పదములు - పాదములు రామలింగేశ శతకములో 
భిన్నముగా నున్నవి: “ధర్మ్శవృత్తిందలంచు” = “పాపవృత్తిందలంచు) “దైవతభక్తి 
దొరలాడు” = “దైవతభక్తిం బొరలాడు); “ముండ పాతివ్రత్యమునకుం జొచ్చు” = 
“ముదిమి పాతివ్రత్యమునకుం జొచ్చు” కాని “ముదిమి” అను పదమునకు 
“ముసలితనమూ అని అర్థము కాని, “ముసలిది” అనునర్ధము లేదు. “వృద్దురాలు” 
అనునర్ధములో “ముది” అనవలెను. “ముదియుం బాతివ్రత్యమునకుంజొచ్చు” 
అని యుండవచ్చును. “*పనిపోవ మౌనవర్తనముం దాల్చు” =*తనివార 
మౌనివర్తనముం దాల్చు”. (తనివారు = తృప్తినొందు); పై పద్యములో తేటగీతిలో 
ఒక్క మకుటమును తప్పించి, తక్కినదంతయును (మూడు పాదములును) 
రామలింగేశశతకములో పూర్తిగా వరుసక్రమముతో సహా భిన్నముగా నున్నది. 
వేణుగోపాలశతకములోని పాదములు: 


తే॥గీ!॥ “నీ యభావ విరక్తులకేమి ఫలము? 
తినక చవిం, జొరకయె లోంతుం దెలియంబడునె 
యెంతవానికినైన మహీస్థలమున?” 


రాలింగేశశతకములోని పాదములు: 


తే॥గీ॥ “ఎంతవారలకైన మహీతలమున 
నిట్టి భావవిరక్తుల కేమిఫలము? 
తిన రుచియుం, జొర లోంతును దెలియంబడదె!” 


పోలిపెద్ది వేంకటరాయకవి [1] 


“సీ, తల్లి సేవించిన దైవతార్చన మేల? 
తండ్రి గల్గిన పెన్నిధానమేల? 
దీనరక్షణమున్నం దీర్ధాటనంబేల? 
విద్యాధికతయున్న వేషమేల? 
పరమమిత్రుండున్న బంధువర్గంబేల? 
పతిభక్తి కలిగిన వ్రతములేల? 
రసికత్వమున్నను రత్న్షభూషణమేల? 
ఘనసాహసంబున్నం గవచమేల? 
తే॥గీ॥ యిష్టసంసిద్ధింగన దంతినెక్కనేల? 
కవితగలిగిన రాజ్యాధికారమేల? 
తగు వినయమున్న వశ్యౌషధంబులేల? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 88 
తా. శ్రీ వేణుగోపాలదేవా! తల్లిని భక్తితో నిత్యము సేవించువాడు దైవతార్చన 
మేలచేయవలె? దేవతార్చన వలన కలుగు ఫలము తల్లిని సేవించిననే కల్టును. 
తండ్రిగారున్నచో నిధి ఎందులకు? నిధివలన గలుగు ప్రయోజనములన్నియు 
దండ్రివలననే కలుగును. అందుకే తల్లిదండ్రులు ప్రత్యక్షదైవము లందురు. 
దీనులను రక్షించుగుణమున్నచో తీర్భయాత్రలకు తిరుగవలసినపని యేమున్నది? 
తీరయాత్రలవలన సెద్ధించు పుణ్యము దీనరక్షణముచేతనే కలుగును. విద్యాధికుడైన 
విద్వాంసునకు వేషపటాటోపమెందుకు? ఆయన విద్యచేతనే గుర్తింపబడును. 
అల్బవిద్వాంసుడు ప్రజలనాకర్షించుటకు డాబైన వేషములు వేయును. మంచి 
'స్నేహితుడున్నచో బంధువర్లములెందుకు? బంధువర్గముచే కలుగు ప్రయోజనము 
లన్నియు ఒక్క పరమమిత్రునితోనే జరుగును. భర్తపదభక్తి గలిగిన ప్రీకి వ్రతము 
లెందులకు? వ్రతములవలన చేకూరు ఫలము పతిభక్తితోనే కలుగును. మంచి 
రాసిక్యమున్నచో రత్న్షభూషణములెందుకు? కవితారాసిక్య్కము - దానరాసిక్యాదులు 


1] వేణుగోపాలశతకము 


రత్నభూషణములకన్న గొప్పవి. అధికమైన సాహసమున్న వీరునకు కవచముతో 
నేమి ప్రయోజనము? కవచమనగా యుద్ధరంగములలో శత్రువుల ఆయుధపు 
దెబ్బలు తగులకుండ వీరులు తొడుగుకొను లోహనిర్మితమైన చొక్కా సాహసమే 
ఆతనిని కవచముగా కాపాడును. కోరికలన్నియు తీరినవానికి ఏనుగునెక్కుటేల? 
ఆ గొప్పతనమెప్పుడో అన్యకార్యములచే సిద్ధించినది. మంచి కవిత్వము గలవానికి 
రాజ్యాధికారమెందులకు? వినయసంపదగలవానికి వశ్యాషధమెందులకు? ఆతని 
వినయముచేతనే అందరు ఆతనికి వశ్యులగుదురు. ఇంక వానికి వశ్యౌషధమేటికి? 

“సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్‌” అను భర్చహరి వాక్యము “కవిత గల్గిన 
రాజ్యాధికారమేల?” అయినది. జాషువా మహాకవి అన్నట్లు “సుకవి జీవించు 


ప్రజల నాలుకలయందు. 


1వ్ట్మీ అర్జాతురునకుం గృత్యాకృత్యములు లేవు, 
కవిజనంబుల కెజుంగనివి లేవు; 
కుక్షింభరుండుగాని కూటికి రోయండు, 
కామాతురుం దర్ధకాంక్ష విడండు; 
వెలిచవుల్‌గనుకాంత వెజువదు నిందకు, 
నీంతకు మిక్కిలి లోంతు లేదు; 
పాపశీలికి దయాపరత యెొందును లేదు, 
వెళ్టివానికి సాధువృత్తి లేదు; 
తే॥గీ॥ మద్యపానుల కనరాని మాటలేదు, 
(గ్రామ్యునకుం గల్గ్లదెందు నాగరికముద్ర, 
తప్పెజబుంగకపోవం డుత్తమకులజుండు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 84 
తా. శ్రీ వేణుగోపాలదేవా! ధనమునం దధికవాంఛ కలిగినవానికి ఇది చేయవచ్చు 
- ఇది చేయరాదు అను మంచి - చెడు వివక్ష ఉండదు. మహాకవులైనవారికి 


పోలిపెద్ది వేంకటరాయకవి [1]) 


తెలియని విషయములు లేవు. కవి ఈశ్వరశబ్దవాచ్యుడు కనుక కవులు సర్వజ్జులనుట. 
పొట్టపోసికొనుటయే 'ప్రధానమనుకొను కుక్షింభరుడు కూటి కోసమెల్లప్పుడు 
వెదకుచుండును. కోరికలు కలిగినవాడు డబ్బునందు కోరికను విడువలేడు. 
బయటిరుచుల కలవాటుపడిన స్త్రీ - అనగా పరపురుషులతో వ్యభిచరించెడు ప్రీ 
ఎవరు నిందించినను భయపడదు. చక్కగా ఈదగలిగిన గజయీతగానికి, స్వశక్తికి 
మించిన లోతు ఉండదు. పాపస్వభావునకు ఏ విషయమునందును, నెవ్వరియందును 
దయ ఉండదు. పిచ్చివానికి సత్వగుణ ముండదు. త్రాగుబోతులు ఈ మాట 
అనవచ్చు ఈ మాట అనరాదు అను జ్ఞానమును కలిగియుండరు. ఎంతమ్హాటైనను, 
ఎవరినైనను అందురు. గ్రామ నివాసికి నాగరికత కలుగదు. ఉత్తమకులజుడైన 
బ్రాహ్మణుడు తప్పొప్పుల నెజుగక వర్తింపడు. 

“నాగరికత” శబ్దము సాధువు కాదు. 'నాగరకతి సాధురూపము. నగరము 
యొక్క భావము కదా! కవి ఎక్కువగా తేటగీతులను పంచపాదులుగా 
'వ్రాయుచున్నాడు. చెప్పదలచిన భావము నాలుగు పాదములలో ఇమడనప్పుడు 
ఇట్లు చేయును. 
సం.వ్యా. పై పద్యములోని కొన్ని పాదములు రామలింగేశ శతకములో కొంచెము 
వేరుగానున్నవి: “ఎజుంగనివి లేవు” = “ఎజుంగనిది లేదు; “అర్థకాంక్ష విడండు” 
= అర్థకాంక్షంబడండు; “వెలిచవుల్‌గను కాంత” = “వెలిచవుల్లొను కాంత”; 
“పాపశీలికి దయాపరత యొందును లేదు” = “పాపశీలునకు దయాపర్వతము 
లేదు”; “మద్యవానులకు” = మద్యపాయికి”. “మద్యపానులకు” అనుట తప్పు; 
“మద్యపాయులకు” అనుట ఒప్పు. సంస్కృత వ్యాకరణము ప్రకారము మద్యపానము 
చేయువాడు “మద్యపాయి” అగును కాని, “మద్యపాని” కాడు. 
గీ మరణంబు మే లవమాన మొందుటకంటెం, 

గొంచెమైనను బంచి కుడుచు టొప్పుం; 
దన విత్తహాని యౌనని మదిందలంపక, 
హితవున్నచోట నప్పియ్యందగదు; 


|. వేణుగోపాలశతకము 


విత్తంబు చాలని విభవంబు కొజగాదు, 
కుదువంబెట్టంగరాదు కుందనమ్ము; 

ఆలస్య మొనరింప నమృతంబు విషమగుం, 
దగవు దప్పిన మాటం దలపంరాదు; 

తే॥గీ॥ వదలవలయు నుపద్రవంపువృత్తి, 

విడువవలయును భయదప్ఫథ్వీతలేంద్రుం, 

[్రోయవలయును గపటవృత్తులను భువిని; 

మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 

వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 8ిర్‌ 


తా. ఓ వేణుగోపాలా! అవమానపడుటకంటెను మరణము మెలు. కొంచెమే 
పదార్ధమున్నను దానిని అందజు పంచుకొని తినుట తగినది. తన ధనము 
పోవునని మనస్సులో భావింపక, హితవు కలిగినచోట అప్పునీయరాదు. అనగా 
పరుల కప్పిచ్చినచో నా ధనము మరల వచ్చునో రాదో? అని హితులైనవారికి 
(తప్పక తన డబ్బు తిరిగి వచ్చునని) అప్పు నీయరాదు. అప్పు ఇచ్చి ముప్పు 
దెచ్చుకొనుటయని పెద్దలందురు. డబ్బులేనివానికి వైభవము పనికిరాదు. వైభవమును 
విని యాచకులు అర్హులు వత్తురు. వారికేమియు నీయనిచో అపకీర్తి వచ్చును. 
బంగారము నెప్పుడును తాకట్టు పెట్టరాదు. (తాకట్టు పెట్టుకొన్న వాని కత్యాశ 
కలిగి యే యఘాయిత్యమునకైనను పాల్చ్పడునని భావము). ఆలస్యము చేసిన 
కొలదిని అమృతము విషముగా మారును. మంచిదనుకొన్న పనిని వెంటనే 
చేయవలెనని భావము. న్యాయమును తప్పినమాట నెప్పుడును పలుకరాదు. 
కీడును కలిగించువృత్తి యెట్టిదైనను వదలవలయును. భయంకరుడైన భూపతి 
కొలువును వదలిపెట్టవలెను. మోసపు వృత్తులను త్రోసివేయవలయును. 

“ఆలస్య మమృతం విషమ్‌” అను ఆర్యోక్తిని ఒక పాదమున కవి 
ప్రయోగించెను. ఒకే పద్యమున నీ కవి ఒకటి రెండు విధివాక్యములను, మిగిలినవి 
నిషిద్ధ వాక్యములుగను చెప్పును. అటులనే అనేక విధివాక్యముల మధ్య ఒకటి 
రెండు నిషిద్ధవాక్యములు చెప్పును. 


పోలిపెద్ది వేంకటరాయకవి 1) 


సం.వ్యా. రామలింగేశ శతకములో కొన్ని పాదములు భిన్నముగా నున్నవి: 
“మరణంబు మేలవమాన మొందుటకంటె” = “మరణంబు మేలగు మానము 
చెడుకంటె “కుడుచుటొప్పు” = “కుడువమేలు”; “తన విత్తహానియౌనని 
మదిందలంపక” = “తన విత్తహాని కోర్చిన పూట పడవలో; “ఉపద్రవంపు వృత్తి” 
= “నృపోద్రవంపు వృత్తి “కపట వృత్తులను భువిని = కపట బంధువులమై(త్రి” 


జర్ణ్మీ పాపాత్మునకుం బారుపత్తె మియ్యంగరాదు, 


చాలనిపనికిం గాల్బాంచరాదు; 
తప్పుసేయనివాని దండింపంబోరాదు, 
చేసిన కృత్యంబు 'సెప్పరాదు; 
పలుగాకివానితో భాషింపంగారాదు, 
చెడ్డవానికి మేలుసేయరాదు; 
ఆదాయ మెజుంగని యప్పుసేయంగరాదు, 
పలువురతో ద్వేషపడంగరాదు; 
తే॥గీ॥ పరుల ధనసంపద కసూయ పడంగరాదు, 
తనదు లేమికి ఖేదమందంగరాదు, 
సాధువర్తన లివిగదా! చర్చసేయ; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 86 
అర్ధములు: పారుపత్తెము =పన్నువసూలు చేసెడి అధికారము; పలుగాకి = దుష్టుడు. 
తా. ఓ వేణుగోపాలదేవా! పాపాత్ముడైనవానికి ప్రజలనుండి పన్నులును వసూలు 
చేయు నధికారమీయరాదు. ఆతడు ప్రజలను మిక్కిలిగా బాధించును. ఎక్కువ 
వసూలుచేసి స్వార్ధమునకు పాల్పడును. చాలని పనికి కాలుచాపరాదు. అనగా 
చిన్న చిన్న పనులకు ఆశపడకూడదని భావము. ఏమియు తప్పుచేయనని వ్యక్తిని 
శిక్షించుటకు పూనుకొనరాదు. తాను చేసిన మంచిపనులు గొప్పపనులు 
చెప్పుకొనరాదు. వానిని ఇతరులు చెప్పిన కీర్తి గలుగును. తానే చెప్పుకొన్న 


1) ] వేణుగోపాలశతకము 
నెల్లిదముగా చూచెదరు. దుష్టులతో మాటాడకూడదు. చెడ్డవాని కెప్పుడును 
మేలుచేయరాదు. పాముకు పాలుపోసినను కాటువేయక మానదు. తనరాబడిని 
చూచుకొనకుండ అధికమైన అప్పుచేయకూడదు. తన స్వల్ప ఆదాయముతో అప్పు 
తీర్ప్చజాలడు. పలువురతో ద్వేషమును పూనరాదు. ఇతరుల ధనసంపద చూచి 
అసూయచెందరాదు. తనకు లేదని దుఃఖపడరాదు. చర్చించినచో అట్లు 
చేయకుండుటలు సాధువర్తనములు కదా! 
సం.వ్యా. రామలింగేశ శతకములో - “చేసిన కృత్యంబు సెప్పరాదు” = “చ్రేస్సిన 
సుకృతంబుం జెప్పరాదు”; “కల్పవురతో సషపడంగ రాదు” = “పలువుర ద్వేషము 
పడంగరాదు 
*స్సీ, ఎరవు సొంతంబౌనె? యిల్తౌనె పందిరి? 
యిల నెండమావులు జలములౌనె? 
వరవుడిల్లాలౌనె?, వాంపు బలంబెౌనె? 
కులటతనూజుండు కొమరుండానె? 
మెజపు దీపంబౌనె?, మేఘంబు గొడుగౌనె? 
స్వాంగవాద్యములు తూర్యంబులౌనె? 
కంతి తల్లడయానె?, కల యథార్థంబౌనె? 
పెనుదిబ్బ ముక్కాలిపీంట యౌనె? 
తే॥గీ॥ కానివస్తువుం బెట్టుకోం గాంక్షచేతం 
బెనంగు మాత్రంబెగాని లభింపదేమి, 
దాని కొడంబడం డింగితజ్ఞానశాలి; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 87 
అర్థములు: వరవుండు = దాసి స్వ + అంగ = స్వాంగ = తన శరీరావయవములతో; 
వాద్యములు = ధ్వనిచేయుటలు. 
తా. ఓ వేణుగోపాలదేవా! అరువు తెచ్చుకొన్న సొమ్ము సొంతమగునా? కాదు. 


పోలిపెద్ది వేంకటరాయకవి 1) 


పందిరి ఇల్లగునా? కాదు. ఎండమావులు నీరములగునా? కావు. దాసి 
భార్యయగునా? కాదు. వాపు బలమగునా? కాదు. వేశ్వకుమారుడు కొడుకగునా? 
కాడు. మెజపుతీగ దీపమగునా? కాదు. మేఘమెంతనీడనిచ్చినను గొడుగగునా? 
కాదు. నోటితో చేతులతో వేసెడి తాళములు మొదలగునవి మంగళవాద్యములగునా? 
కావు. వెనుక వైపున మెడమీద పెద్ద కంతి ఉన్నను, అది తలక్రింద నుంచుకొను 
దిండు అగునా? కాదు. స్వప్నము సత్యమగునా? పెద్ద మట్టిదిబ్బ కూర్చుండు 
ముక్కాలిపీటయగునా? తనదికాని వస్తువును కోరికతో పెట్టుకొనినను, దానివలన 
పెనుగులాట (కలహము) అగును గాని కొంచెము కూడ లబ్ధి జరుగదు. ఇంగిత 
జ్ఞానమున్నవాడు అట్టి వాని నంగీకరింపడు. 
సం.వ్యా. పై పద్యములోని కొన్ని పదములు-పాదములు శతకమంజరిలోని 
“వేబుగోపాలశతకము”లో కొంచెము భిన్నముగా నున్నవి. “ఎరవు సొంతంబౌనె?” 
= “ఎరవు సతంబౌనె?”; “ఇల నెందమావులు” = “అల యెందమావులు; 
“కులట తనూజుండు” = “కులటాతనూజుండు”; “పెనుదిబ్బ ముక్కాలిపీంట 
యౌనె? = “పెనుబొజ్టయును డస్ముపెట్టె యౌనె?” ఇవి రెండును పండితులు 
మార్చివేసిన పాదములు. 

రామలింగేశ శతకములోని పాఠములిట్లున్నవి: “ఎరవు సొంతంబౌనె?” = 
“ఎరవు నిత్యంబౌనె?”) “పెనుదిబ్బ ముక్సాలి పీంటయౌనె?” = “పెనుబుడ్ద్డ ముక్కాలి 
పీంట యగునె?” (ఇదియే కవి వ్రాసిన అసలు పాఠము); “కాని వస్తువుం 
బెట్టుకో” = “కాని వస్తువుం బట్టుకో” (ఇదియే సాధుపాఠము). 


౫, పొరుగూరి కేంగినం బోవునే దుర్దశ? 
కాదె పెండిలి సన్నెకల్లు దాంచ? 
దొంకలో డాంగం బిడుగుపాటు దప్పునె? 
కాలొడ్డ నిలుచునే గాంగరురము? 
కుమతిచేం జెడునె యెక్కుడుమంత్రి యత్నంబు? 
లింకిపోవునె యనావృష్టి జలధి? 
ధవుండు పిన్నైన వైధవ్యంబు దప్పునే? 
మనందె దీర్చాయువు మందులేక? 


|. వేణుగోపాలశతకము 


తే॥గీ॥। అర్ము డుదయింపం జెడునె గుహాతిమిరము? 

తాళమెత్తుకపోవ మందసములోని 

విత్తమలవడకుండునే వెచ్చమునకు? 

మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 

వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 88 
తా. ఓ వేణుగోపాలా! ఒక వ్యక్తికి తనయూరిలో కలిసిరాక దుర్దశలో నున్నాడు. 
అట్టివాడు పొరుగూరికి పోయిన తనకు పట్టిన దుర్దశ మారిపోవునా? మారిపోదని 
భావము. పెండ్లిలో వధూవరుల పాదపీడనమునకును గంధము తీయుటకును 
సన్నెకల్లు కావలయును. దానిని దాచుకొని యియ్యకున్నచో పెండ్లి ఆగిపోవునా? 
ఆగదుగాక ఆగదు. ఇంటిలో ఉన్నచో పిడుగు పడునని డొంకలోనికి పోయి 
దాగుకొన్నచో పిడుగుపాటు తప్పునా? తప్పదు. కాలు అడ్డముపెట్టినచో గంగా 
ప్రవాహ మాగిపోవునా? ఆగదు. గొప్ప అధికారముగల మంత్రి చేయదలచుకొన్న 
ఒక మంచి పని, చెడ్డబుద్ధిగల వాడొకడు, ఎంత ప్రయత్నము చేసినను ఆగిపోవునా? 
ఆగదు. అనావృష్టిదోషమున - అనగా వర్షములు పదడకపోవుటచేత సము(ద్రము 
ఇంకిపోవునా? ఇంకదు. భర్త చినవయస్సువాదైన మాత్రమున ఆతని భార్య 
విధవాత్వమును పొందదా? మరణమునకు పిన్న - పెద్ద భేదమేమున్నది? 
దీర్చాయువుకలవ్యక్తి బెషధములేక బ్రదుకడా! బ్రదుకును. సూర్యుడుదయింపగనే 
గుహాంతరాళమందలి చీకట్లు తొలగిపోవునా? తొలగిపోవు. పెట్టెతాళ మెత్తుకొని 
పోయినంత మాత్రమున, పెట్టెలోని ధనము వెచ్చములు కొనుటకు లభింపదా? 
లభించును. 
సం.వ్యా. రామలింగేశ శతకములోని పాదములు “కుమతిచేం జెడునె యొక్కుడు 
మంత్రి యత్నంబు?” = “కుంఠితంబౌనె యొక్కండు దుమ్మం గ్రతుయత్నము?”; 
“ఎక్కుడు” = ఆధిక్యము. 


౫క్టీ,  ఆరగింపంగ యోగ్యముగాక యుండునే 
పైతోలు బిరుసైన పనసఫలము? 


పోలిపెద్ది వేంకటరాయకవి [113 


మాధుర్య మెడలునే మామిడిపండుకుం 
దొడిమపట్టున జీడి తొరలియున్న? 
గేదంగి నెణిమౌళిం గీలింపకుందురే 
అ(గ్రభాగమున ముళ్ళలమికొన్న? 
నఖిలాంగసీమ యొయ్యారంబుం గల్గిన 
యతివకు వాల్గన్నులైననేమి? 
తే॥గీ గుణము బహుళంబు, దోషంబు కొంచెమైనం, 
గొదవం జెందక యుండు నెక్కుడు గుణంబు, 
తాజుమారైన నిదియె పద్ధతి తలంప; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 89 
తా. ఓ వేణుగోపాలదేవా! పనసపండుపైనుండు తోలు చాల కఠినముగా 
నున్నప్పటికిని, పనసతొనలు తినుటకు యోగ్యములు కావా? యోగ్యములే! 
మామిడిపండు తొడిమదగ్గజ జీడియున్నంత మాత్రమున మామిడిపండులోని 
తీపి తగ్గిపోవునా? తగ్గదు. మొగలిరేకు పైని ముళ్లు ఉన్నంతమాత్రమున వానిని 
తలలమీద పెట్టుకొనకుందురా? పెట్టుకొందురని భావము. శరీరమంతయు 
యొయ్యారము సౌాకుమార్యముగల యువతికి వాలుచూపులున్నంతమాత్రమున 
ఆమె దేహసౌందర్యము చెడునా? చెడదు. గుణము లెక్కువగా ఉండి దోషములు 
తక్కువగా నున్నచో కొదువ యేమున్నది? ఎక్కుడు గుణములే పాటియగును. 
అట్లుగాక అవగుణము లెక్కువయుండి గుణములు తక్కువయైనచో, అవగుణములే 
పాటింపబడును. 
సం.వ్యా పై పద్యములో ఒకటి రెండు పదములు, ఒక పాదము శతకమంజరిలో 
కొంచెము భిన్నముగా నున్నవి: “పై తోలు” = “పైతొక్క; “గేదంగి నెటిమౌళి” = 
“గేదంగివిరి మౌళి; “అతివకు వాల్గన్నులైనేమి”? = “విడుతురే యొకవంక 
పడతి కున్న?”. రామలింగేశ శతకములోని పాఠములు: “పైతోలు” = “పైత్వక్కు; 
“పనసఫలము = “పనసపండు; “మామిడి పండుకు” = “మామిడిపంటికి”; 
“జీడి తొరలియున్న” = “జీడి తొదరుమాత్ర”; “గేదంగి నెలిమౌళిొ = “గేదంగివిరి 


1] వేణుగోపాలశతకము 


మౌళి” “ముండ్లలమికొన్న” = “ముండ్లలముమాత్ర”; “అఖిలాంగనీమ 
యొయ్యారంబుంగల్లిన యతివకు నాల్ద్గన్నులైననేమి?” = “అఖిలాంగసీమ 
నాయ్యారంబు తిలకించు నతివకు వాల్చన్నులనంగ నేమి?” 


రీ గోవధం గావించి, గోరోజనమ్ము రో 
గార్హుల కొసంగం, బుణ్యాత్ముండగునె? 
ఫలశాఖం బడమొత్తి, ఫలము లేతించి, భూ 
సురల కర్పించిన, సుకృతి యగునె? 
నిండుతటాకంబు ఖండించి, చేపల 
మత్స్వభుక్కులం దన, మాన్యుండగునె? 
గుడింగొట్టి, యిటుకలు గూరిచి, తులసి తి 
న్నెలు రచించిన, ధర్మనిరతుండగునె? 
తే॥గీ॥ ప్రబలపాతకపూర్ణుం డల్పంబు సుకృత 
మునను శుద్ధుండు గాకుండు ననుట నిక్క 
మాడుంగాకేమి యిచ్చకం బన్ఫతవాది; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 90 
తా. ఓ వేణుగోపాలదేవా! ఆవును చంపి, దాని కడుపులోనుండి గోరోజనమును 
తీసి రోగగ్రస్తుల కొసంగినచో ఆతడు పుణ్యాత్ముడగునా? కాడని భావము. బాగా 
పంద్లున్న చెట్టుకామ్మను నరికించి, ఫలముల నేరించి, బ్రాహ్మణులకు సమర్పించినచో 
నాతడు పుణ్యపురుషుడగునా? కాడు. చెజువు నిండుగా ఉన్నది. ఆ చెజువు 
కట్టలు తెగగొట్టి చేపలను పట్టించి చేపలు తినువారికి తృప్తిగా నిచ్చిన నాతడు 
గౌరవపాత్రుడగునా? కాడని భావము. గుడిని పడగొట్టి ఆ గుడి యిటుకలు 
తీసికొనిపోయి తులసికోటలు కట్టిన మాత్రమున ఆతడు ధర్శపరుడగునా? కాడు. 
అధికపాపమును చేసి అల్బమైన పుణ్యకార్యమొనర్చినను ఆతడు పరిశుద్దుడు కాడు. 
అన్ఫతములు పలుకువాడు ఇచ్చకముగా సత్యము పలికినను ఆతడు 
సత్యవంతుడగునా? కాడు. 


పోలిపెద్ది వేంకటరాయకవి 11! 


సం.వ్యా. రామలింగేశ శతకములో సీసపద్యపాదముల చివర *జెనె”” అని 
యున్నది; పై పద్యములో “అగునె?” అని యున్నది. నాల్బవపాదము చివర 


ర 


“ధర్మనిరతుందగునె?” = “పుణ్యనిలయుండౌనె?” 


*స్ట్కీ మందు మ్రాంకిడి గండమాల మాన్పంగలేండు, 
చక్కంజేయగలండె నక్కనోరు? 
వ్రేలివంకరమీద వీంగ నొత్తంగ లేండు, 
కుదురుసేయంగలండె గూనివీపుం? 
ద్రోయంజాలండు కుక్కతోంక వంకరయైన, 
నేటివంకలు దీర్చ నెట్టులోంపుం? 
దనవారి యొచ్చెంబుం దాను దీర్చంగం జాలం, 
డొరుల యొచ్చెముం దీర్చ నోంపుటెట్లు? 
తే॥గీ॥ దైవకృతమైన వంకరం దలంగంద్రోయ 
వశముగాకుండుం గన నెంతవానికైనం, 
బొరలు దాని నెజబుంగండు బుద్ధి జడుందడు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల ర 
అర్థములు: గందమాల = మెడచుట్టు గడ్డలు లేచెడు వ్రణవ్యాధి విశేషము; 
ఒచ్చిము = కొజంత, అవమానము, 'హైన్యము; తలంగు = తొలంగు, తొలంగించు. 
తా. ఓ వేణుగోపాలా! “గండమాల” యను రోగమును మందుమ్రాతకులనిచ్చి 
తగ్గింపలేడు. నక్కనోటిని చక్కగా తీర్చి దిద్దగలడా? లేదు. వ్రేలి వంకర పోవునట్లుగా 
నొత్తలేడు. వీపుమీద ఏర్పడిన గూనిని కుదురుగా చేయగలడా? చేయలేడు. 
కుక్కతోక వంకరను ఎన్ని ప్రయత్నముల చేతను పోగొట్టలేడు. ప్రవహించు నదియొక్క 
వంకర లేవిధముగా సరిచేయగలడు? తనవారి దోషములనే తాను సరిచేయనేరడు. 
పరుల దోషముల నేవిధముగా తీర్చగలడు? దైవవిధిచే సహజముగా వంకరలైన 
వానిని చక్కచేయుట యెొంతవానికిని వశము కాదుగదా! బుద్ధిజాద్యముగలవాడు 
దాని నెఖుగనేరక వానిని సరిచేయుదునని పొరలాడుచుండును. 


|. వేణుగోపాలశతకము 


సం.వ్యా. శతకమంజరిలో -మ్రాంకిడ = మాయకిడిి “నక్ష్మనోటి” = “నక్మమోము; 
రామలింగేశ శతకములో - *మ్రాయకిడి” = “మాయిడిొ; “మాన్పంగలేండు” = 
“మాన్సగలండె?”; “కుక్క్మతోంక వంకరయైన” = కుక్కతోంక వంకరమాత్రము; 
“వశము గాకుండుం గన నెంతవాన్నికైన” = “వశము గాకుండుగద యెంతవారికైన. 
జరీ బుణశేషమున్నను, రిపుశేషమున్నను, 
వహ్నిశేషంబున్న వచ్చుం గీడు; 
భుక్తి, వధూజనరక్తి, నిద్రాసక్తి, 
యగ్గలంబైనం గీడావహిల్లుం; 
గుల్సితాత్మునితోడ, గోపనజనముతోం, 
గొండికవానితో గోష్టి తగదు; 
అర్భక, పశు, మందిరాంగ, రక్షలయందు 
నేమజపాటొంద నెగ్గుంజెందు; 
తే॥గీ॥। నిట్టి నయమార్గ మెజుంగక యిచ్చవచ్చి 
నట్లు చరియించువానికి హాని వచ్చు, 
నాడికలు గల్డు, నిది నిక్క మరిసి చూడ; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 92 
అర్ధములు: రిపువు = శత్రువు; గోపనము = దాచుట, కాపాడుట; గోపనజనము 
= రహస్యములను కాపాడు జనము (ప్రీలు); కొండికవాడు = చిన్నవాడు (బాలుడు); 
ఎగ్గు = కీడు, అపకారము; అర్భక-పశు -మందిర + అంగరక్షలు = పసిపిల్లలను 
- గోవులను - పట్టణమును (రాజధాని నగరమును) - చతురంగ బలములను 
(రథ గజ తురగ పదాతులను) రక్షించుట; ఆడికలు = దూజులు, నిందలు. 
తా. ఓ వేణుగోపాలా! అప్పుతీసికొని దానిని తీర్చునపుడు దానిని నిశ్శేషముగా 
తీర్చివేయవలెను. కొంచెమే అని మిగిల్చినచో అది వడ్డీలమీద వడ్డీలుగా పెరిగి 
మొదట తీసికాన్న దానికన్న అధికమగును. శత్రువులను సంహరించి, అందరు 
చనిపోయిన తరువాత పిల్లవాడే గదా! అని ఆ శత్రుశేషమును మిగిలియుండ 


పోలిపెద్ది వేంకటరాయకవి |. 


నీయరాదు. ఆతడే పెద్దవాడై పదిమందిని గూర్చుకొని వచ్చి ఆ గెలిచినవారిని 
సంహరింపగలడు. నిప్ప్తునంతయు ఆర్పి, ఒక్క రవ్వేగదా! యని దానిని 
మిగిలించినచో అది రగిలి రగిలి ఊరువాడలను కాల్పును. కావున బుణశేషమును 
- శత్రుశేషమును - అగ్నిశేషమును మిగులనీయరాదు. తినుటయందు, ప్రీ 
సంగమమునందు, నిద్రయందు, అధికమైన ఆసక్తి ఉన్నచో దానివలన 
కీడుగలుగును. కుట్రబుద్ధి కలిగిన కుత్సితమనస్కులతోను - రహస్యములను 
కాపాడవలసిన స్ర్రీలతోడను, బాలురతోడను గోప్టిసేయుట తగదు. అనగా వారితో 
కూడియుండుట తగదు. గోపనప్రీలు అనగా రాజకాంతలని లేదా యజమానుని 
కాంతలని ప్రకరణార్థము. పసిపిల్లల రక్షణమునందును గోవుల రక్షణమునందును, 
మందిర రక్షణమునందును, చతురంగబల రక్షణమునందును పొరపాటు చేసినచో 
కీడు కలుగును. ఇటువంటి నీతిమార్గము నెబుగక ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించు 
వారికి కీడు కలుగును. నిందలేర్పడును. అరసిచూడ నిది నిశ్చయము. 
సం.వ్యా. “గోపనజనముతో” = “గోపిజనముతోడ” (రామలింగేశ శతకము) 


స్స్‌ నంబికవిత్వంబుం, దంబళజోస్యంబు, 
వలనొప్పం గోమటి వైష్ణవంబు; 
వరుసనే యుప్పరివాని సన్వ్యాసంబుం, 
దరువాత శూద్రసంతర్పణంబు; 
రజకుని గానంబు, రండాప్రభుత్వంబు, 
వెలయంగా వెలమల వితరణంబు; 
సాతానిపండిత శాస్తవాదము, వేశ్య 
తనయుం దడబ్బకుంబిెట్టు తద్దినంబు; 
తే॥గీ॥ నుభయ బ్రష్టత్వములు గాన నుర్విలోన, 
రాజసభలందు నెన్నంగా రాదు గదర! 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 903 
అర్థములు: నంబీ = విష్ణుపూజకుడు; తంబళ = శివార్చనచేసి బ్రతిందడు జాతి 


11] వేణుగోపాలశతకము 


(తంబళవాండు, తంబళది); సాతాని (చాతాని, చాతని) = వైష్ణవమత మవలంబించు 
నొక జాతివాండు (శబ్బార్థచంద్రిక); శిఖాయజ్ఞోపవీతములు ధరింపని వైష్ణవుండు 
(శబ్దరత్నాకరము, (సాతానివాండు, చాత్తానివాండు, చాతనివాండు). 

తా. ఓ వేణుగోపాలదేవా! విష్వాలయములలో అర్చ్బకత్వము చేయు నంబివాని 
కవిత్వము - శివాలయములలో అర్చన చేయు తంబళవాని జోస్యము - కోమటి 
కులస్థులు తీసికాన్న వైష్ణవము - ఉప్పరికులస్టుడు తీసికొను సన్వాసమును - 
శూద్రకులస్థులు చేయు అన్నసంతర్పణములును - చాకలివాని గానము -- 
విధవరాలి ప్రభుత్వము - వెలమవారి దానగుణము - సాతాని పండితుని 
శాస్రవాదము - వేశ్య కొడుకు తండ్రికి పెట్టు తద్దినము (ఎవరికి పుట్టెనని 
నిర్ణయింపగలరు) - ఇవి ఉభయ భ్రష్టత్వములు. అనగా కవిత్వము చదువు నంబి 
-దానిని వినువారు, జోస్యమునుచెప్పు తంబళవాడును-ఆ జోస్యమును విను 
వాడును, కోమటివారికి వైష్ణవమిచ్చన వారును - తీసికొచ్చినవారును 
ఉభయులయందును (భ్రష్టత్వము పట్టును. ఇటులనే అన్నిటినీ భావింపగలరు. 
కావున వీనినిగురించి రాజసభలలో ప్రస్తావింపరాదు. 


సీ; భట్టరాచార్యుల బట్టలు కాంగానె- 
మడింగట్టుకొను పట్టుమడతలగునె? 
అల రాచ కూంతురు నధరంబు కాంగానె- 
తేనెంజిల్భునె యనుపానమునకు? 
అల్ల యేలేశ్వరోపాధ్యాయు బుజ్జయు- 
రాచూరి పెద్దఫిరంగి యగునె? 
అలతాళ్లపాక చిన్నన్న రోమములైనం- 
దంబుజదందెకుం దంత్రులగునె? 
తే॥గీ హుంకరించిన యెటువంటి మంకునైనం 
దిట్టవలయును గవులకు దిట్టమిదియె 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! రశ 


పోలిపెద్ది వేంకటరాయకవి 11]! 


తా. భట్టరాచార్యులు - ఏలేశ్వరోపాధ్యాయులు - తాళ్ళపాక చిన్నన్న అనువారు 
ప్రసిద్ధులు. కనుక వారిని గూర్చి చెప్పుచున్నాడు. ఓ వేణుగోపాలదేవా! 
భట్టరాచార్యుడు ధరించిన బట్టలు కాగానే అవి మడికట్టుకొనదగిన పట్టు 
వస్తములగునా? రాజుగారి కుమార్తె ఐనంత మాత్రమున ఆమె క్రిందిపెదవి 
అనుపానమునకు తేనెలను చిందదుకదా! ఆయుర్వేదములో మందున 
కనుపానముగా తేనెగాని - అల్లపురసముగాని చెప్పుదురు. అనగా అసలు 
బెషధమునకు అనుపానమును జేర్చి తీసికొనవలెను. దాని ననుపానమందురు. 
ప్రసిద్ధుడైన ఏలేశ్వరోపాధ్యాయు బుజ్జయైనను రాచూరి పెద్దఫిరంగి యగునె? 
కాదు. తాళ్ళపాక చిన్నన్న వెంట్రుకలైనను అవి తంబురకు తీగలగునా? కావు 
కదా! కనుక ఎంతవాదైనను హుంకరించి వచ్చిన మంకుపట్టుగల వానినైనను 
తిట్టవలయును. ఇదియే కవులకు దిట్టతనము. 
“దిట్ట మిదియె”' అనునది సరియగు ప్రయోగము కాదు. 'దిట్ట” శబ్దమునకు 
ధైర్యము కలవాడని అర్థము. దిట్టతనమనగా ధీరత్వమని భావము. 
ఈ పద్యము తొలుతటి రూపము ఇది కాదు. ఇది సవరించిన రూపము. 
“భట్టరాచార్యుల వట్టలు కాంగానె 
యెలదోంట కూశ్మాండ ఫలము లగునె?” కూశ్మాండఫలమనగా 
“గుమ్మడికాయ” అని అర్థము. 
“అల్ల యేలేశ్వరోపాధ్యాయు పిత్తెన 
రాచూరి పెద్దఫిరంగి యగునె? 
అల తాళ్లపాక చిన్నన్న శ-లములైనం 
దంబురా దండెకుం దంత్రులగునె?” 
అనునది శతకమును నిషేధింపక పూర్వమున్న పద్యస్వరూపము. తరువాత 
సవరించి వ్రాయబడినది పై పద్యము. ఏలేశ్వరోపాధ్యాయుడు మహాశాస్త్ర 
విద్వాంసుడుగా ప్రసిద్దుడు. ఆయన ఏది చెప్పునో అది ఆధికారికము. మరి 
ఆయన అపానము (పిత్తు) రాచూరు పెద్ద ఫిరంగి ధ్వనినిచ్చునా? తాళ్ళపాక చిన్నన్న 
సంగీతవిద్యలో తలస్పర్శమొనర్చినవాడు - సాహిత్యమున గూడ - అంతసంగీత 
విద్వాంసుని మొల వెంట్రుకలు తంబురకు తంత్రులుకాలేవు కదా! 
సం.వ్యా. కవివ్రాసిన పద్యములో అశ్లీలపదములుండుటవలన పండితులు ఈ 


11] వేణుగోపాలశతకము 
పద్యమును ఆ ముఖ్యముగా మొదటి రెండు సీసపద్యపాదములను పూర్తిగా 
మార్చివేసినారు. అసలు పద్యము శతకవాజ్యయ సర్వస్వములో నున్నది: - 
“భట్టరాచార్యుల వట్టలు కాంగానె/పొసంగ శ్రీచూర్ణపుబుజ్దలౌనె? 
అలరాచకూంతు స్మరాలయంబైనను /పూజకు దాసాని పుష్పమౌనె?” 
మిగిలిన పాదములలో పండితులు మార్చివేసిన పదములు “అల్ల 
యేలేశ్వరోపాధ్యాయు బుజ్జయు” = “అల్లయేలేశ్చరోపాధ్యాయు శి-౦బు; “చిన్నన్న 
రోమములైన” = “చిన్నన్న శ-ములైన” “హుంకరించిన” = “హంకరించిన” 
(రండు శబ్దములును సరియైనవే) 
సీ। వెల్లుల్లివనములో వెలయంగ జోజీంగ 
పికము, పాడూరను బెస్త రాజు; 
సాలెజేండ్రలలోన సాతాని పండితుం, 
దంధులలోన నేకాక్షి శ్రేష్టుం; 
డతిలోభి రాజున కర్ధంబు నడుగని 
వాందెపో పండితవర్యుం డరయం,; 
గాంపు మంత్రులలోనం గాటేరి దైవంబు, 
కొక్కరాయిలలోనం గొంగ ఘనము; 
తే॥గీ॥ గుడిసె వేటుల నిల్లాలు గుత్తలంజె, 
కనుక నీరీతిం బెక్కులు కలవు తలంప; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 95 
అర్థములు: “కొక్కరాయి” = వక్కుకొంగ, బక్కడిల్లిన (కృశించిన) కొంగ 
(శబ్దరత్నాకరము); “గుడిసెవేటు” = కులట, రూపాంతరము “గుడిసెవాటు”. 
తా. ఓ వేణుగోపాలా! వెల్లుల్లిపాయల తోటలో జోరీగయే కోకిల. పాడుబడిన 
యూరులో బెస్తయే రాజు (శ్రేష్టుడు). బెస్త అనగా చేపలుపట్టుకొని జీవించు 
కులము. నేతనేసికొని జీవించు సాలెకులస్థులలో సాతాని పండితుడు. అసలు 
రెండు కన్నులు లేని అంధులలో ఒక్క కన్నుగల ఏకాక్షి శ్రేష్టుడు. మిక్కిలి పిసినారి 


పోలిపెద్ది వేంకటరాయకవి 11) 


వాడైన రాజునకు, డబ్బునడుగనివాదే మహాపందితవర్యుడు. కాపు మంత్రులలో 
కాటేరిదైవము శ్రేష్టుడు. ఈ శబ్దమును విచారించినచో కాటి + టేడు = కాటిటేండు 
- కాట్రేడు అను రూపము లేర్పడును. దీనికర్థము శృశానమునకు అధిపతియైన 
శివుడు. కొక్కిరాయిల జాతిలో కొంగ శ్రేష్టము. కులటలలో ఇల్లాలు అందణకు 
గుత్తకుగొన్న లంజె. కనుక ఈ విధమైన వెన్నియో కలవ. 
వక పెట్టిపోసిననాండె చుట్టాల రాకడ, 
కలిమివేళనె వారకాంత వలపు; 
'సేవచేసిననాండె క్షితినాథు మన్నన, 
వయసు గల్లిననాండె వనిత రక్తి 
విభవంబు గలనాందె వెనువెంటం దిరుగుట, 
పనియున్ననాండె మావారలనుట; 
పోండిమి గలనాండె పొరుగింటి పోరచి, 
మగుడింపం గలనాండె తగవు సూటి; 
తే॥గీ॥ ఆత్మశక్తి తొలంగిన యవసరమునం 
దనకు నెవ్వరుంగా రిది తథ్యమరయ 
బలిమిచే నవయవములు పనికిరావు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 906 


అర్ధములు: క్షితినాథుడు = భూమికి అధిపతి (రాజు); పోండిమి = సంపద; 
పోరచి = కానుక; తగవు = న్యాయమునందు; సూటి = గురివర్పడుట. 

తా. ఓ వేణుగోపాలా! పెట్టిపోసినంతకాలమే చుట్టాలు వచ్చుట. పెట్టుపోతలాగి 
పోతే బంధువులు రారు. సంపదలున్నంతకాలమే వేశ్య (ప్రేమను పంచును. సంపద 
లుడిగిపోయిన, వానిని వేశ్య ప్రేమింపదు. ఆమెకు కావలసిన దాతని సంపదయే 
కాని, ఆతడు కాదు. చక్కగా సేవించినప్పుడు మాత్రమే రాజు మన్నించును. 
మంచి వయస్సునందున్నప్పుదే ప్రీలయం దనురక్తి కలుగును. ధనము వైభవము 
కలిగిననాడాతని వెంట నలుగురు తిరుగుదురు. ఆ వైభవము పోయిన తరువాత 


111 వేణుగోపాలశతకము 


ఎవ్వడును ఆతని వెంట నుండడు. ఒక వ్యక్తితో తమకు పనియున్నప్పుదే ఆతనిని 
మావాడందురు. పనిలేకపోయినచో ఆతదెవరో! సంపదలు కలనాదే పొరుగింటి 
కానుకలు లభించుట. ధనహీనుని పొరుగింటివారు లెక్కింపరు. ఎవ్వరినైనను 
ఒప్పింపజేయగల సమర్ధత ఉన్ననాడే న్యాయము చెప్పగలడను గురి ఏర్పడును. 
తన ఆత్మశక్తి తొలగిపోయిన సమయమందు ఎవ్వరూ తనకు కారు. ఇది సత్యము. 
కేవలము బలముచేతనే అవయవములు పనికిరావు కదా! 
సం.వ్వా. రామలింగేశ శతకములోని పాఠాంతరములు: - “చుట్టాల రాకడ” = 
“చుట్టాల చేరిక “కలిమివేళనె వారకాంతవలపు” = “కలిమిగల్లిననాండె 
కాంతవలపు”; “బలిమిచే నవయవములు పనికిరావ” = “బలిమివో నవయవముఠె 
పనికిరావు” (ఈ పాఠము బాగున్నది - బలముపోయినప్పుడు మన అవయవములే 
మనకు పనికిరావు.) 
రీ చెజువులో నీరు నిల్చినం బానయోగ్యమౌ, 
నదె యబ్ధింజేరం బానార్దమగునె? 
యుదక మల్చ్పంబైన నుచ్చులోం బడుం జేప, 
చెజబువు నిండినవేళం జిక్కదట్లు; 
చరణాయుధాండంబు చట్టెడౌ నోర్చిన, 
నవియంగం జేసిన నల్బ్పభుక్తి; 
వహ్ని యల్పంబైనవలన నేమనంగూడ, 
దదియు ధాటింప మేదంత గాల్చు; 
తే॥గీ॥ నాక్రమింపంగం దగినచో నరి వధింపం 
దగు, ఫలాపేక్ష కొద్దియే ధర్మమునకు, 
వసుధతత్త్వంబుం బరికింపవలయుం జూడ; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 97 
అర్థములు: ఉచ్చు = ఉరి, వాగుర (వల) చరణాయుధము = చరణములే 
(కాళ్ళే) ఆయుధముగా కలది (కోడి); చరణాయుధ + అందంబు = కోడిగ్రుడ్డు; 


పోలిపెద్ది వేంకటరాయకవి [11] 


అవియంగంజేయు = పగులగొట్టు; (అవియు = పగులు); చట్టి = నోరు వెడల్పుగల 
చిన్న మట్టి కుండ, దాక; ధాటింపన్‌ = దాడిచేయగా; అరి = శత్రువు. 
తా. ఓ వేణుగోపాలా! నీరువచ్చి చెజటువునందు చేరినచో ఆ నీరు త్రాగుటకు 
పనికివచ్చును. అదే నీరు సముద్రమున చేరినచో ఉప్పగా ఉండి త్రాగుటకు 
యోగ్యము కాదు. నీరు కొద్దిగా ఉన్నప్పుడు చేప “ఊంతొలో చిక్కును. (ఊంత 
యను దానిని క్రింద వెడల్పు పైని రానురాను సన్నగా అల్లుదురు. నీరు తక్కువగా 
ఉన్నప్పుడు దానిని చెజువులో వేయుచు, పై నుండి చేయిపెట్టి చేపలను పట్టెదరు. 
నీరెక్కువగా ఉన్నప్పుడు “ఊంత” వేయుటకు వీలుగాదు. దానిని కవి “ఉచ్చు” 
అనుట ప్రమాదము. ఉచ్చులు మృగములకు వేయుదురు గాని చేపలకు వేయరు). 
చెజువు నిండిన వేళ చేప చిక్కదు కదా! కోడిగ్రుడ్దును చక్కగా వండినచో చట్టెడు 
కూరయగును. “చట్టి” యనునది మట్టితో చేసిన పాత్ర. దానిని “దాక” అని 
కూడ అందురు. ఆగ్రుద్దును పగులగొట్టినచో స్వల్పమైన భుక్తియగును. నిప్పు 
చాల స్వల్పమైనను అట్లే ఉండిన నేమియు కాదు. అది రగిలినచో మేడ నంతటిని 
కాల్చివైచును. ఆక్రమింపవచ్చిన శత్రువును వధింప తగును. ఫలాపేక్షను బట్టి 
ధర్మముండును. లోకతత్త్వమునుబట్టి చూదడవలయును. 
సం.వ్యా. రామలింగేశ శతకములోని పాఠాంతరములు: “అభ్ధింజేర” = “వార్ధింజేర”; 
“ఉచ్చులోంబడుం జేప” = “ఊబిలోంబడుం జేప”. సీసములోని నాల్గవ 
పాదమంతయు భఖీన్నముగా నున్నది: “వహ్నియల్పము దీని వలన నేమనంగూడ 
/ దదియు రాంజింపం వీడంతంగాల్పు” (ఈ పాఠము బాగున్నది). ఎత్తుగీతి 
అంతయును భఖీన్నముగా నున్నది: 
తే.గీ. “ఆ(శయింపంగం దగినచో టరి వధింపం, 

దరుఫలాపేక్ష కోర్మి, యౌద్ధత్యమునకు 

వస్తుతత్చంబుం బరికింప వలయుం బ్రౌఢి ఈ పాఠము కూడ ఉత్తమమైనది. 
రీ, చేరువ పగయును, దూరపు మైత్రియుం, 

గావించెనేనియుం గార్యహాని; 
స్వనృపుతో వైర, మన్యనృపులతో మైత్రి, 
యొనరించెనేనిం గీడొదవకున్నా? 


111 వేణుగోపాలశతకము 


త్యాగంబునకు, నాత్మభోగంబునకుం గాని 
విత్తార్ణనంబుం గావింపనేల? 
బాసకు లోనైన ప్రతిభాష లాడిన 
పొలంతితో భాషింపం బోవందగదు; 
తే॥।గీ॥ ఇట్టి నయమార్గ మెజుంగక యిచ్చవచ్చి 
నట్లు చరియించు వానికి హానివచ్చు, 
నాడికలు గల్గు, నిది నిక్క మరసిచూడ; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 98 
తా. ఓ వేణుగోపాలా! సమీపమున శత్రువులును, ఎక్కడో దూరముగా మిత్రులును 
గలిగిన వ్యక్తికి పనులు చెడిపోవును. తనరాజుతో విరోధమును పూని, అన్యనృపునితో 
స్నేహముగా నున్న వ్యక్తికి కీడు జరుగకుండ ఉండునా? ఉండదు. కీడు జరుగును. 
త్యాగము సేయుటకును అనగా దానధర్మములకును లేదా స్వయముగా తాను 
సుఖములనుభవించుటకును పనికిరాని డబ్బు నెంతసంపాదించిన నేమి ఫలము? 
చేసిన బాసకు (ఒట్టుకు) బదులు వ్యతిరేకముగా మాటాడిన ప్రీతో మాటాడుటకు 
పోరాదు. ఇటువంటి నీతిమార్గ మెటుగక యిష్టమువచ్చినట్లు చరించువానికి 
కీడు కలుగును. తప్పక నిందలు కల్గును. 
సం.వ్యా. పై పద్యములోని కొన్ని పాదములు శతకమంజరిలో కొంచెము భిన్నముగా 
నున్నవి: 'స్వనృపవుతో వైర మన్యనృపులతో మ్రైత్రి / యొనరించెనేనిం 
గీడొదవకున్నె?”=“అల్పుతో వైర మన్యనృపాలుతో మైత్రి / యొనరించెనేనియుం 
నొదవుం గీడు” “విత్తార్జనంబుం గావింపనేల?” =విత్తారనంబుం గావింపరాదు!” 
“చరియించువానికి” = “చరియించువారికి”. రామలింగేశ శతకములోని 
పాఠాంతములు: “ఆత్మభోగమ్మునకు రాని విత్తార్ణనంబుం గావింపనేమి?” 
తేటగీతిలోని మూడవ పాదము పూర్తి భిన్నముగా నున్నది: “దాని 
కొడంబడండింగితజ్ఞానళీలి”. 


జకర్ట్యీ॥ సూర్యుండు దశశతాంశువులం బోందతణిమినం, 


గలుగవే గుహలు చీంకటులు దాంగ; 


పోలిపెద్ది వేంకటరాయకవి 11! 


రుంరూూనిలము దాడిసలుప, దీపమునకుం 
గలుగదే వసియింపం గలశమొకటి; 
వని సాళువంబు గువ్వను బాజం దటిమినం, 
దరుకోటరము లేదె దానిం బ్రోవ; 
గరుడుండు వెనుదాంకం, గాకోదరముం డాంగం 
గలుగదే వల్మీకబిల మొకండు; 
తే॥గీ॥ బలము గలవాండు దుర్చలుం బాజందజుమ, 
దైవ మొక ప్రాపుం గల్పింపం దలంపకున్నె? 
పొరలు నే ప్రాద్దహంకారమున నరుండు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 99 
అర్థములు: దశశత + అంశువులు = వేయి కిరణములు; రుంరూనిలము = 
(రుంరూ + అనిలము) = వానతో కూడిన పెద్దగాలి, తుపాను; సాళువము = 
డేగ; గువ్వ = అడవిపావురము; తరుకోటరము = చెట్టుతొథ్ఞ; కాకోదరము = 
పాము; వల్మీకము = పుట్ట; బిలము = రంధ్రము, బొజియ; 
తా. ఓ వేణుగోపాలా! సూర్యుడు తన వేయికిరణములతో తరిమినను చీకటులు 
దాగుకొనుటకు కొండగుహలు లేకున్నవా? ఉన్నవి. గాలివాన దాడిసేయగా 
దీపము కొందెక్కకుండ (ఆరిపోకుందడ) నుండుటకు కలశము లేకున్నదా? 
ఉన్నది. కుండవంటి గాజుకుప్పెలో నున్న దీపము కొండెక్కదని భావము. గువ్వను 
డేగ చంపుటకు వెంటబడి తరిమినను గువ్వను కాపాడుటకు చెట్టుతొళ్ఞి లేదా? 
ఉన్నది. గరుత్మంతుడు పామును చంపుటకు తజుముకొని రాగా, పాము 
దాగుకొనుటకు పుట్టకన్నము లేదా? పుట్టలో దూరి పాము తనను తాను 
కాపాడుకొనును. బలవంతుడు బలహీనుని పాఅద్రోలగా దుర్చలునకు దైవమొక 
రక్షణ కల్పింప తలపోయడా? తలపోయును. ఎల్లప్పుడును అహంకారముతో 
మానవుడు పొరలుచుండినను, దైవమెక్కడికక్కడ బలహీనులను కాపాడుట 
కవకాశములు కల్పింప తలంచును. 
సం.వ్యా. పై పద్యములో మొదటిపాదములోని “దశశతాంశువుల” అను 


|. వేణుగోపాలశతకము 


పదమునకు బదులుగా రామలింగేశశతకములో “తన శితాంశువుల” అని కలదు. 
“తన వాడియైన కిరణముల” కన్న “వేయికిరణములే” సమంజసముగా నున్నది. 
సూర్యునకు “సహస్రకిరణుడు” “సహట(్రాంశువు” అను పేర్లు ప్రసిద్ధము కదా! 
రామలింగేశ శతకములో సీసములోని నాల్గవపాదము కొంచెము భిన్నముగా 
నున్నది; “గరుడుండు వెనుచనం గాకోదరమునకుం / గలుగదే వల్మీక 
బిలమునొకటి”; తేటగీతి మొదటిపాదములో “బలముగలవాందు” = 
“ప్రబలుండగువాండు) మూడవపాదము కొంచెము భిన్నముగా నున్నది; “పొరలు 
నేప్రొద్దహంకారమున నరుండు” = “పొరలుగాక నహంకారమున నరుండు”. 


స్స తండ్రి మధ్వాచారి, తనయుండారాధ్యుండు, 
తల్లి రామాన్హమతస్థురాలు; 
తనది కూచిమతంబు, తమ్ముండు బౌద్ద్భుందు, 
సర్వేశ్వరమతంబు సడ్డకునిది; 
ఆలు కోమటిజాతి, అక్క జంగమురాలు, 
బావగారిది లింగబలిజ కులము; 
ఆండుబిడ్డ సుకారి, యల్లుండు పింజారి, 
మజందలుం గోడలు మారువాడి; 
తే॥గీ! కలియుగంబున వర్ణసంకరము ప్రబలి, 
యుత్తమకులంబు లొకమూల నొత్తిగిల్లె%; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 100 
అర్ధములు: సడ్డకుడు లేక షడ్డకుడు=తోడియల్లుడు; సుకారి = ఎద్దులమీంద 
సరకెత్తించుకొని, ఊరూరు తిరిగి, వర్తకము చేసెడి ఒక నీచజాతి (శబ్దార్ధ చంద్రిక) 
పింజారి = దూదేకులవాండు. 
తా. ఓ వేణుగోపాలా! తండ్రి మధ్వాచార్యుల ద్వైతమతానుయాయి. కొడుకు 
ఆరాధ్యుడు (శైవుడు). తల్లి రామానుజుల విశిష్టాద్వైత ప్రవర్తకురాలు. తాను 
కూచిమతస్థుడు (వైష్ణమున వామాచారము). తమ్ముడు బౌద్దుడు. తన షడ్డకుడు 


పోలిపెద్ది వేంకటరాయకవి 11) 


సర్వేశ్వర మతస్టుడు. భార్య కోమటి కులస్టురాలు. అక్కజంగమురాలు. బావగారు 
లింగబలిజ కులస్టుడు. ఆదుబిడ్డ సుకారి కులస్టురాలు. అల్లుడు పింజారి (దూదేకుల 
కులము). మజదలు - కోడలు - మారువాడీలు. ఈ విధముగా కలియుగమున 
వర్ణసంకరము అధికమై ఉత్తమ కులము లన్నియు ఒక మూలకు తప్పుకొనెను. 
ఇందు కవి మతములను, కులములను కలగాపులగము చేసెను. 
సం.వ్యా. ఈ సీసపద్యములో ఎత్తుగీతియైన తేటగీతిలో రెందవపాదము 
డా॥। శ్రీరంగాచార్యగారిప్రతిలో “మూలనిక్షేపంబు మునిగినట్లు” అని 
తప్పుగానున్నది. ఇది ఈ పద్యములోనిది కాదు. దీని తరువాత వచ్చెడి 101 
సీసపద్యములో మొదటి పాదములోని రెండవదళము. (సీసపద్యములోని 
రెండవదళము తేటగీతి పాదములో నెట్లు ఇముడును?) “ఉత్తమ కులంబు 
లొకమూల నొత్తిగిల్ల అనునది సరియైన పాదము. దీనిని అకాడెమీ ప్రతినుండి 
(గ్రహించితిని. శతకమంజరిలో కూడ నిట్లేయున్నది. 
మేము (అనగా నేను, మిత్రులు శ్రీ మొవ్వ వృషాద్రిపతిగారు) 2018లో 
డా॥ శ్రీ రంగాచార్యగారి సంపాదకత్వములో శ్రీ పాండురంగయ్యగారు ప్రచురించిన 
“వేణుగోపాల శతకమును అనుసరించినాము. దురదృష్టవశాత్తు ఆ శతకమున 
ఎన్నియో తప్పులు దొర్లినవి. ఆ తప్పులలో పైన తెల్పిన తప్పు ఒకటి. 
స్కీ _ తల్లిణంకునం దండ్రిధనము పోయినయట్టు, 
మూలనిక్షేపంబు మునింగినట్ట్లు; 
కూంతురి ముదుపెల్లం గొల్లవోయినయట్టు, 
కాణాచి పల్లెలు కాలినట్లుం; 
దనయాలి గడనెల్ల దందడుగకైనట్లుం, 
దండ్రితద్దినమేమొ తప్పినట్లు; 
చెల్లిప్రైంబడి దొంగ చెజిచిపోయినయట్లుం, 
గొడుకు నప్పుడె తలంగొట్టినట్లు; 
తే॥గీ॥ దిగులువడి చూచి, మూర్చిల్లి, తెప్పిఠిల్లి, 
కవుల కియ్యంగవలదని కన్నుమీటు; 


1) వేణుగోపాలశతకము 


మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 101 


తా. (కవి ఎన్నియో పద్యములలో వలెనే ఈ పద్యములో కూడ దుష్టమంత్రి 
స్వభావమును నిందించుచున్నాడు) ఓ వేణుగోపాలా! ఉత్తముడైన రాజు కవులను 
సన్నానింప జూచును. కాని ఆతని దగ్గరనుండు దుర్మార్గుడైన మంత్రి ఈ క్రింది 
విధముగా బాధపడి, కవులకు ధనమీయవలదని రాజుకు కన్నుగీటి చెప్పును. 
తన సొమ్మంతయు పోయినట్లు ఈ క్రింది రీతిని గిలగిలలాడును: - 

తన తల్లి చేసిన అంకుతనమువలన తన తండ్రి ధనమంతయు పోయినట్లు 
- తన మూలనిధి అంతయు మునిగిపోయినట్లు - తన కూతురి సామ్మంతయు 
కొల్లగొట్టబడినట్లు - చిరకాలము నివసించిన పల్లెలు కాలిపోయినట్లు - తన 
భార్య సంపాదనమంతయు వ్యర్థమైనట్లు - తండ్రికి పెట్టవలసిన తద్దినము 
తప్పిపోయినట్లు - దొంగ తన చెల్లిలి పైబడి ఆమెను చెజిచి పోయినట్లు - కొడుకు 
తలనరికినట్లు - దిగులుపడి చూచి - మూర్చచెంది - తెప్పరిల్లుకొని కవుల 
కీయవద్దని కన్నుగీటును. రాజు కవులకిచ్చెది ధనము ఆ మంత్రిది కాదు; రాజధనము 
- అయినను ఆ దుష్టమంత్రి తన సొంతధనము పోయినట్లు విలవిలలాడును. 
సం.వ్యా. పై సీసములోని ఈ మొదటి పాదము డా॥ శ్రీ రంగాచార్యగారి ప్రతిలో 
లేదు. శతకమంజరిలోను, అకాడెమీప్రతిలోను ఉన్నది. వానునుండి దీనిని 
(గగ్రహించితిని. శతకవాజ్బ్యయ సర్వస్వములోని పాఠములు: “తల్లింజంకునం 
దండ్రిధనము పోయినయట్లు” = “తల్లి అంకున పుండ్లు తాంకి వచ్చినయట్లు” 
“చెల్లెలపైంబడి దొంగ చెజచిపోయినయట్లు”; “చెల్లెలిపైంబడి దొంగ 
చేసినపోయినయట్లు” ఈ శతకవాజ్బయసర్వస్వములో అధికముగా నున్న పద్యము: 


సీ వయసు దీటిన కాంత వక్షోజముల భంగి, 
సంగమంబైన శి-౦0బు కరణి; 
గర్భిణియగు వారకాంత యుందెదితీరు, 
పాండురోగి ముఖంబు భంగి; ముసలి 
యెద్దు ముడ్డిని పేడ ఎళ్ళొచ్చుకైవడి, 
ఈనంబోయిన గాడ్డె యో- కరణి; 


పోలిపెద్ది వేంకటరాయకవి [1] 


అగ్గిదాంకినవాని యండాల పోలిక, 
మగడు పోయిన లేమపగిది; లుబ్బు 

తే॥గీ॥ యాచకులంజూచి తలవైలవెేసి, పెద్ద 

సున్నం జుట్టుంగదా! ముండగన్నకొడుకు; 

మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 

వేణుగోపాల! భక్తసంత్రాణశీల!” 
దీనిని ఈ శతకములోని 106వ పద్యముగా (గ్రహించవలెను. లేదా ఈ 106 
పద్యముల సంఖ్యనుండి అడిదము సూరకవి 24 పద్యములను తీసివైచినచో, 
పోలిపెద్ది వేంకటరాయకవి రచించిన 82వ పద్యముగా స్వీకరింపవలెను. 
“ఎళ్ళొచ్చుకైవడి”. “ఎడలుచు + వచ్చు కైవడి” పద్యము సులభముగా నున్నది. 
తాత్పర్యము అనావశ్యకము. 


సీ బడవాకుం బ్రతియెన్న బహుమతు లేనూరు, 
దళవాయి కొక యూర ధర్మచేట; 
పడుపుతొత్తుకు మేలు పౌజుల కమ్మలు, 
తాటాకు దుద్దులు తల్లిచెవుల; 
దందెదాసర్లకుం దాజీత వాజము, 
కవివరులకుం గన్నగాని దుమ్ము; 
బైనీని సుద్దికి బారిశాలువజోడు, 
విద్వాంసులకు బేడ వెలితిగుడ్డ; 
తే॥గీ!॥ ఘనము నీచం బెజబుంగక కలియుగమున 
నవని నడతురు మూఢులైనట్టి దొరలు; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 102 
అర్థములు: బడవా = తార్చునది, తార్చువాడు; పడుపు = వ్యభీచారము చేయు; 


తొత్తు = బానిస, దాసి, లంజె. 


11] వేణుగోపాలశతకము 


తా. ఓ వేణుగోపాలా! కలియుగమున నీ భూమియందు పరిపాలకులు మూఢులై 
ఉచ్చనీచము లెజుంగక సంచరింతురు. దానికి తార్మాణముగా, తార్పుడుగళత్తెకు 
ఐదువందల బహుమతులిత్తురు. (అనగా లెక్కలేనన్ని అని భావము); సేనాధిపతికి 
ధర్మసంబంధమైన పొగడ్తలు. వేశ్యకు శ్రేష్టమైన బంగారు చెవికమ్మల సమూహములు; 
దాని తల్లి చెవులకు తాటియాకులవంటి దుద్దు లిత్తురు. దండెమును పట్టుకొను 
దాసర్లకు మేలు కుళాయిలతో కూడిన విందులిత్తురు; లేదా! పోషణకు సరిపోవు 
జీతము లిత్తురు. కాని కవి శ్రేష్టులకు మాత్రము దొంగలకిచ్చు దుమ్ము మాత్రమే. 
సుద్దులను చెప్పు బెనీనికి శ్రేష్టమైన శాలువల జత; (పూర్వము రాజులు కవులకుగాని, 
ఎవరికైనను రెండు శాలువలిచ్చెడివారు. ఒకటి తలను చుట్టుకొనుటకును, 
రెండవది పైని ధరించుటకును. వానినే “దోఃశాలువలు” అనేవారు. దానినే 
“దుశ్చాలువ” అందురు. నేడు ఒక శాలువనే కప్పుచు దుశ్చాలువాతో 
సత్మరించుచున్నామనుచున్నారు. 'దుకిశాలువా అనుదానికి శ్రేష్టమైన శాలువా 
అని భావించి నెడిట్లు పలుకుచున్నారని తలంపవచ్చును. ) మహా విద్వాంసులకు 
రెండణాల విలువగలిగిన వెలసిపోయిన వస్త్రము లిత్తురు. ఈ పద్యమున “ధర్మచేట- 
జీతవాజము - బైనీని”ి వంటి పదములానాటి మాండలికములు. అవి 
నిఘంటువులలో చేరలేదు. వాజమనగా అన్నము గనుక ఊహించి వ్రాయుట 
మైనది. ధర్శచేట - వైరిసమాసరూపము. 

సం.వ్యా.“దండె దాసర్లు”, “బైనీలు” లేక “బవనీలు” - వీరు జానపద వృత్తి 
గాయకులు. దాసర్లు దందాకారముగా నుండు వాద్యమును వాయింతురు. బైనీలు 
“జముకులు” వాయింతురు. వీరిని “జముకులవారు” అని కూడ పిలుతురు. 
వీరు పరశురాముని కథలను పాడుదురు. క్రీడాభిరామములో వీరి ప్రసక్తి కలదు. 
“కన్నగాని దుమ్ము” = “కన్నగాని మన్ను” (అకాడెమీ ప్రతి) 


సీ, వసుధాధిపతికి విశ్వాసగుణంబు, జా 


రునకు సత్యంబుం, జోరునకు భయము; 
లంజకు మోమోట, పంజికు ధైర్య, మెం 
గిలి కగ్గు, మద్యపాయులకు సిగ్గు; 


పోలిపెద్ది వేంకటరాయకవి [$) 


ద్రవ్యాధికులకును దానధర్శ్మములపై 
దృష్టియు, జారిణిస్త్రీకి వావి; 
పలుగాకులకు మేలు, పందగొద్దుకుం బాలు, 
మానికిం గఅణవుం, గోమటికిం బరువు; 
తే॥గీ॥ మేంక మెడచన్నులకుం బాలు, మేడిపూలు, 
లేవు త్రిభువనంబులను గాలించి చూడ; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 103 
అర్ధములు: పంజి = పిఠికివాందు, రూ.పంజియ; పలుగాకి = దుష్టుండు; పంద 
= పిటికిి మాని = మానముగలవాండు. 
తా. ఓ వేణుగోపాలా! భూమిని పాలించు రాజునకు విశ్వాస గుణము - విటునకు 
సత్యము వచించు స్వభావము - దొంగకు భయము - లంజెకు (వ్యభిచారిణికి 
లేదా వేశ్యకు) మొగమాటము - పిఠికి వానికి ధైర్యము - ఎంగిలికూడు తినువానికి 
ఎగ్గు - త్రాగుబోతులకు సిగ్గు- అధికసంపన్నులకు దానధర్మములు చేయుదృష్టి 
ఆ వేశ్యలకు (వ్యభిచరించెడు ప్రీకి) వావి - పలుగాకులకు మేలు - పిటికి 
గొద్డుకు పాలు - అభిమానవంతునకు కజవు - కోమటికి గౌరవము - మేక 
మెడచన్నులకు పాలు - మేడిచెట్టునకు పూలు - మూడు లోకములందు గాలించి 
చూచినను కనిపింపవు. 
సీ; వ్యాసాదులగు మౌనివర్యులు తపమెల్లం 
బోంగొట్టుకొనుట సంభోగమునకె; 
జలజాతభవ శివాదులుంగూడ భ్రమంగొని 
మురియుట యీ పాడుభోగమునకె; 
నేర్తుమంచని నెజ్జనీల్లుచు విద్యలు 
కోటి నేర్చుట పొట్టకూటికొజకె; 
ఏకచక్రమ్ముగ నేలిన రాజైనం 
గడ కేడుజేనల కాటికొజకె; 


1)1 వేణుగోపాలశతకము 


తే॥గీ॥ కీర్తి యపకీర్తి దక్కం దక్కినవి నిల్వం 
బోవు శాశ్వతమౌనట్లుం బుడమిమీంద; 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 104 


తా. ఓ వేణుగోపాలా! వ్యాసుడు మొదలైన మునితశ్రేష్టులు తపశ్శక్తిని 
పోగొట్టుకొనుటకు ప్రీ సంభోగ వాంఛయే కారణము - వ్యాసుడు ఘృతాచి - 
అంబిక - అంబాలికలతో సంభోగసుఖ మనుభవించెను. విశ్వామిత్రుడు మేనకతో 
సంభోగించి తపశ్ళకిని పోగొట్టుకొనెను. వ్యాసమహర్షి తపశ్శ్ళక్తిని పోగొట్టుకొని 
నట్లెందును కానరాదు. బ్రహ్మ శివుడు మొదలైనవారు భ్రమతో ప్రీలను చూచి 
మురియుట ఈ పాడు పనికోసమే కదా! బ్రహ్మ పార్వతిని చూచి కామించి 
పంచముఖములలో ఒక ముఖమును (గార్థభముఖమును) పోగొట్టుకొనెను. 
శంకరుడా తల నరికెను. శివకథలలో శంకరు డెందరో ప్రీలతో విహరించిన 
గాథలు కలవు. మేము సర్వశాస్త్ర పారంగతులమని విజ్ఞవీగుచు కష్టించి ఆ 
శాస్త్రముల నెల్ల నేర్చుకొనుట పొట్టకూటిని సంపాదించుకొనుటకొజకే. 
ఏకచ్చత్రాధిపత్యముగా భూమండలమును పాలించిన చక్రవర్తి కూడ చివజకు 
కాటిలో ఏడుజేనల భూమిలో పూడ్చవలసిన వాదే కదా! ఈ భూమిమీద వ్యక్తుల 
యొక్కకీర్తి - అపకీర్తులు మాత్రమే శాశ్వతముగా నిలిచియుండును. మిగిలిన 
వేవియు శాశ్వతములు కావు. 

“కోటి విద్యలు కూటికే - ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే “అను సామెతను 
రెండు పాదములలో కవి చక్కగా ఇమిడించినాడు. 
సం.వ్యా. పై సీసపద్యములోని మొదటి రెండు పాదములును పండితులు పూర్తిగా 
మార్చివేసిన పాదములు - కవి వ్రాసిన అసలు పాదములు శతకవాజ్బ్యయ 
సర్వస్వములో నుదాహరింపబడినవి, చూడుడు: - 

“వ్యాసాదులగు మౌనివర్యులు తపసెల్ల 

పోగొట్టుకొన్నది - కుకేను. 
జలజాతభవ శివాదులు గూడ బ్రమయుట 
దుర్గ్దంధమగు నుచ్చదొండికేను” 


పోలిపెద్ది వేంకటరాయకవి [1] 


సీ సుంకరులకు, వర్ణ్దసంకరులకుం, దన 
పొతొసంగెడి తొత్తుముండలకును; 
సారాయి నీళ్ళకు, జాతరగాండ్లకు, 
బంగుభాయీలకు, బందెనకును; 
బడవాలకును, లేని భడవాలకును, జంకు 
రాట్నాలకును, శుంఠరండలకును; 
గలిమి దండుగులకు, గారడీవిద్యకుం, 
దోడంబోతుల, కాటదొమ్మరులకు; 
తే॥గీ॥ లోఖభితనమున నేడ్చె నిద్రాభవాని, 
గడన వీండ్లకెకాక సత్మవులకౌనె? 
మదరిపువిఫాల! మునిజనహృదయలోల! 
వేణుగోపాల! భక్తసంత్రాణశీల! 105 


అర్థములు: తొత్తు = లంజియ; బందెన-బండెకాడు = చెజలో వేయువాండు; 
బడవా = తార్చునది, తార్చువాండు; భదవ = ఒక తిట్టు (పై అర్ధమే కావచ్చును); 
అంకులరాట్నము = ఉత్సవ కాలమునందు వేడుకకు బాలబాలికలను ఎక్కించి 
త్రిప్పించెడు, చుట్టు తొట్లేర్చజచిన వలయాకారపు యంత్ర విశేషము (కాని ఇక్కడ 
“ఉ90కులాడి - జారిణొ” అను నర్థములో వాడబడినది); గడన = సంపాదనము. 
తా. ఓ వేణుగోపాలస్వామీ! పన్నులు వసూలు చేయు ఉద్యోగులకును (అంచములు 
బాగుగా పట్టుదురు,; రెండు కులములకు జన్మించిన వర్ణసంకరులకును (వారు 
మంచిచెడు లెజబుంగక గడింతురని భావము); అడిగినవారికి తనతో రతిసల్పుట 
కవకాశము కల్పించు తొత్తు ముండలకును; సారాయినీళ్ళు అమ్ముకొనువారికిని; 
జాతరలు చేసి అందు త్రాగి గంతులు వేయువారికిని (దేవతల పేర్లతో విరాళాదులు 
పోగుచేయుదురు); భంగు (గంజాయి) పట్టుపట్టెడు వారికిని; చెజసాలలో వేయు 
ఉద్యోగులకును; ప్రీలను పురుషులకు తార్చు తార్పుడు గత్తెలకును; భడవాలకును; 
అంకురాట్నాలకును (వ్యభిచరించుట కొజకు రాటముల వలె తిరిగెడు 'ప్రీలను 
అంకురాట్నములందురు); శుంఠలైన వ్యభిచారిణులకును (నియమము లేకుండ 


|. వేణుగోపాలశతకము 


ఎవనితో నైనను డబ్బునకు లోబడు వేశ్య శుంఠవేశ్య) ధనమును దందుకొనువారికిని; 
(అనగా తన న్యాయమైన పదవికి కావలసిన ధనముగాక, లంచముగా ఒక 
పనిని చేసిపెట్టుటకు ధనమును తీసికొనుటను “దండుకొనుట” యందురు); 
గారడీవిద్యలు చేసి ప్రజలను ఆనందపరచువారికిని; తోడుబోతులకును 
(దొంగతోడుబోతులు” అందురు. అనగా దొంగలకు సహకరించిెడి వారికిని); 
లుబ్దత పిసినారితనముగల లోభికినిి నిద్రయనునది యుండదు. నిద్రాహారములు 
లేని సంపాదన వారికేగాక, సత్మవులైనవారికి సంపద లేదు. సంపాదన లేదు. 


ఇందెక్కువగా జారిణీ ప్రీలను గురించియే చెప్పినాడు. శ్రీనాథుడొక చాటువున 


“కవితల్‌ సెప్పినం, బాడనేర్చిన, వృథా కష్టంబె, యీ బోగపుం 
జవరాంద్రేకద భాగ్యశాలినులు, పుంస్వంబేల? పో పోచకా! 
సవరంగా సొగసిచ్చి, మేల్యువతివేషంబిచ్చి, పుట్టింతువే, 
నెవరే మెచ్చి ధనంబు లిచ్చెదరుగాదే! పాపపుం దైవమా! 
- అని వాపోయినాడు. అదే వేదనతో ఈ కవి తన శతకమును ముగించినాడు. 
ఇతడు “బందెన-భడవాలు” ((భడవాముండ” యను తిట్టు తెలుగులో ప్రసిద్ధము) 
వంటి మాండలికములను వాడియున్నాడు. 
సం.వ్యా పై సీసపద్యములోని మొదటిపాదము (కవి నిజముగా వ్రాసిన పాదము) 
ఈ విధముగా నున్నది: “సుంకర్లకును, వర్ణసంకర్ల కొకసారి / ముడ్దిచూపెడి 
తొత్తుముండలకును (శతకవాబ్బ్యయ సర్వస్వము). 


-అళాపాః అహ్రూల- 


పోలిపెద్ది వేంకటరాయకవి [10 


అనుబంధము -1 


పోలిపెద్ది వేంకటరాయకవి 
క్రీ.శ. 1800-1875 


- విద్వాన్‌ వేదము వేంకటకృష్ణశర్మ 


పోలిపెద్ది వేంకటరాయకవి (1) వేణుగోపాలశతకము (2) లావణ్య 
శతకములే కాక, తిట్లదండకమును గూడ చెప్పినాడు. ఇతండు వేణుగోపాలశతక 
మెవరి ప్రోత్సాహమునులేకయే, స్పబుద్ధిచేతనే వ్రాసినాండని తోంచుచున్నది. పైంగా 
నితండు తిట్లదండకములోం దాను వేణుగోపాలభక్తుందని చెప్పుకొనినాండు. ఆ 
భాగము మాత్రము: - 

“వేద వేదాంత తత్పజ్ఞుందన్‌, వెదిక శ్రేష్టుండన్‌, సజ్జన స్తవ్యుందన్‌, సాధుసాంగత్య 
మున్లల్గువాండన్‌, సదాచార శీలుండ, శ్రీ వేణుగోపాల సద్భక్తుండన్‌, పోలి 
పెద్దాన్వయాబ్టీందుతుల్యుండ, శ్రీ వేంకనార్యుండ, నాన్థాన విద్వాంసుండన్‌, 
సత్మవీంద్రుండ, శ్రీకారువేటీపురాధీశు, శ్రీమన్మహామందేత్యాది వాక్యాళి సంశోభితున్‌, 
రాజరాజేశ్వరున్‌, మాక రాద్వంశసంజాతు, శ్రీ వేంకట్పెరుమాళ్ల రాజాశితుందన్‌, 
సదారాజ సన్మానితుండన్‌” - 

దీనినిబట్టి కవి సదాచారముగల వైదికశ్రేష్టుడనియు6 గార్వేటినగర 
రాజేంద్రుందయిన మాకరాద్వంశస్థుందడగు శ్రీ వేంకట పెరుమాళ్ల రాజాన్థాన 
విద్వత్శవీశ్వరుండనియు స్పష్టమగుచున్నది. 

కార్వేటినగరములో నెలకొన్న వేణుగోపాలస్వామి యీకవికి కులదైవమగుట 
చేత నప్పటి సంస్థానములోని యక్రమములనేకాక, సంఘములోం గనిపించు 
దురాచారములను దీవ్రముగా విమర్శించుచు నాదేవునిపేరనే మకుటరచన 
చేసినాండు. ఆ తరువాతనే యితనికి రాజాస్థానములోం బ్రవేశము దొరికినట్లు 
తెలియుచున్నది. అప్పటి ప్రభువైన శ్రీకుమార వేంకట పెరుమాశ్రాజులుంగారియొద్ద 


1) వేణుగోపాలశతకము 


మంత్రిగా నుండిన వ్యక్తి తన్ను ముందుగా చూడనిదే, యెవరుగాని ప్రభుదర్శనము 
చేయరాదనే యహంభావము గలవాండట! ఆ వ్యక్తిపేరు కవి చెప్పలేదు. కాని 
యతని యవలక్షణములను గుజించిమాత్రము వేణుగోపాలశతకములో నీ 
విధముగ వర్ణించినాండు:- 
“ర్పనుం గందపుమోము, పిల్లిమీసంబులు, కట్టెశరీరంబు, కాకినలుపు, 
ఆర్చుకన్నులు, వెన్నునంటినయుదరంబు, నురుంగు చారలముంపు నోటికంపు 
చెయిచెయ్యి దిగరాచి చెక్కిళ్లురుద్దుట, దవడలు సొట్ట, పాదములు మిట్ట, 
ఒరురీవిజూచి మేలోర్వలేకేడ్చుట, దౌర్భాగ్యగుణములు తగనియాస, 
ఇట్టి యవలక్షణపుమంత్రి నేర్చరించ, దొరలకపకీర్తిందెచ్చు నాదుర్దనుండు” 
(48వ పద్యము) 
తన కపకీర్తిదాయకమైన యీ వేణుగోపాలశతకమునుగూర్చి యామంత్రి 
విని సన్నిహితులయిన పండితులసలహాల ననుసరించి, వేంకట రాయకవికిం 
బ్రభువర్యుని 'బేటి చేయించినాందని తెలియుచున్నది. ఈ కవీంద్రుని విద్వత్చత్రిభకు 
మెచ్చుకొని, రాజుగారితనిని “లావణ్యశతకిమను శృంగారవిషయకమయిన కృతిని 
నిర్మించుమనినట్లు కవియే తన లావణ్యశతకములోని మొదటి సీసపద్యములో 
దెలుపుకొనినాందు: - 
“శ్రీమదఖండలక్ష్మీ ప్రసన్నుండు మాకరాట్కులాంభోధి శైరవహితుండు, 
సరసుండౌ వేంకట పెరుమాళ్ల రాజేంద్రుం డొకసారి కొలువుకూర్చుండి, నన్నుం 
గని, పోలిపెద్ది వేంకటరాయ సుకవీంద్ర! రమ్మని (ప్రేమమీజంగం, బురుష 
విరహంబు, శ్రీ హరిస్మరణ శృంగారంబుగను, జమత్కతి శతకంబొనర్పు 
మనిన, శారద నేకదంతుని భజించి నేరచించెదం బద్యముల్‌ నేర్చినటుల, 
నీదుకృపలేక కృతిసేయ నేరికయిన వశమె శ్రీరామరామ! లావణ్యసీమ£” 
ఇతనికిం బ్రభువు 'నవరసాలంకార శృంగార వాణీవిలాసపురి మను 'బేచరు” 
(గ్రామమును వంశపారంపర్యముగా ననుభవించుకొను హక్కుతో శోతియముగా 
ధారాదత్తము చేసినాండు. ఇది చిజఖుతని తాలూకాలో నున్నది. జమీందారీ 
లెక్కలలో (ఆ కాలములో) పై 'పేరుతోదనే యాగ్రామము సూచింపంబడుచుందునది. 
కొంతకాలమున కది భటవృత్తిమాన్యము క్రింద వారి “'రికార్టులలో “దాఖలు” 


పోలిపెద్ది వేంకటరాయకవి [1] 


కాంజొచ్చినది. ఇప్పటికిని, ఆశ్రోత్రియమును కవిగారి మునిమనుమండు (అతని 
'పేరుకూడ వేంకటరాయంయదే) 60 యేండ్లపడిలో నున్నవాండనుభవించుచున్నాండు. 

కవికాశయమిచ్చిన యీ కుమార వేంకట పెరుమాళశ్రాజులుంగారు కీ.శ. 
1884 (తారణ) సంవత్సరములోం జనిపోయినట్లు “పద్మావతీ పరిణయ”మను 
సంస్కృతకావ్యములో నున్నది. ఆ పక్షమున నీ వేంకట పెరుమాళ్రాజులుంగారు 
పందొమ్మిదవశతాబ్దపు ప్రథమపాదములోం బుట్టి, క్రీ.శ. 1860 ప్రాంతములోం 
బట్టాభిషిక్తులయి, యాతరువాత క్రీ.శ. 1884 వణకు రాజ్యము పరిపాలించిరనుట 
సహేతుకము. 

దీనికి మజియొక యాధారముకూడ లేకపోలేదు. పై వేంకట 
'పెరుమాళశ్రాజులుంగారి తమ్ములయిన తిరుమలరాజులుంగారికి గరుడాద్రి 
సుబ్రహ్మణ్యవిద్వత్మవి తనచే రచింపంబడిన “శత్రుఘ్నవిజయ” మనుకృతినంకితము 
చేసినాండు. ఆ గ్రంథము శా.శ. 1786 (ప్రభవ) అనగా క్రీ.శ. 1864 సం॥ 
రం॥ పూర్తియయినట్లుగా గ్రంథధాంతములో నున్నది. ఆ సమయములో శ్రీకుమార 
వేంకట పెరుమాశ్రాజులుంగారే రాజ్యపాలకులు. ఆ తరువాత 20ఏండద్లు 
ప్రభువులుగా నుండి ముందుపేరాలో సూచించినట్లు క్రీ శ 1884లో మరణించిరను 
నిర్ణయము సత్యదూరముకాదు. 

పై కాలనిర్ణయము ననుసరించి మనకవియు, నతనిపోషక ప్రభువునకు 
ఏవో కొన్నియేంద్ల తేడాతో, సమకాలికుండై యుండినాండనుటలో సందేహములేదు. 
ఈ సమకాలికత్వమును వారితరువాతి వంశపరంపర దృధపజచుచున్నది. శ్రీకుమార 
వేంకట పెరుమాశ్రాజులుంగారికి బ్రహ్మ (బొమ్మ) రాజు, కావేరిరాజు, సింగరి 
రాజను మువ్వురు పుత్రులు. బ్రహ్మరాజుపుత్రుండు తిరుమలరాజు. అతనికిం గుమార 
వేంకట పెరుమాళశ్రాజు, కుమారస్వామిరాజు ననువారు పుత్రులు. వీరిరువరికిని 
సంతానము లేదు. అందు మొదటివారు (కుమార వేంకట పెరుమాశ్రాజు) 25 
సంవత్సరముల (దాదాపు) క్రిందట పట్టాభిషేకము చేసికొని నేటికి 6-7 
సంవత్సరములకు పూర్వము గతించిరి. రెండవవారయిన కుమారస్వామి రాజా 
బహదరువారు 1951 సం॥న వయోజనవోటింగు ఎన్నికలలోం బ్రజాపార్ది పక్షమున 
మదరాసు శాసనసభకన్నుకొనంబడి 1952 సం॥రం నవంబరుమాసములో 


స్వర్దస్తులయిరి. 
(౮-౮ 


11 వేణుగోపాలశతకము 


చెప్పవచ్చినదేమనంగా, మొదటి కుమార వేంకట పెరుమాశ్రాజులుంగారికి 
రెండవ కుమార వేంకట పెరుమాశ్రాజులుంగారు మూందడవతరమువారు. 
వేణుగోపాల లావణ్య శతకములకర్తయయిన వేంకటరాయనికి రెండవ (సజీవందడైన) 
వేంకటరాయండు మూండవతరమువాండు. కావున ప్రభువు యొక్క కవియొక్క 
వయస్సులలో నంతగా తేడా యుండదు. 

ఈ పోలిపెద్ది వేంకటరాయకవి కవితాప్రాథిమ యసామాన్యమైనది. ఇతని 
శతకసీసపద్యముల గమకమే యొక క్రొంగ్రొత్త నాజూకుతనము సంతరించుకొనినది. 
నన్నయాది ప్రాచీనుల కావ్యములకుం, బెద్దనాది మధ్యకవుల ప్రబంధములకు 
నెంత భేదము కనిపించుచున్నదో యంత తేడా యితని సీసపద్యములకుం దక్కిన 
శతకకవుల సీసపద్యములకు అగపదును. జానుతెనుంగు పలుకుబడులు, 
జాతీయములు మొదలైనవి ఈతని సొమ్ములు. అప్రయత్నముగా నట్టివి ఇతని 
పద్యములలో సందర్భానుసారముగా వచ్చి కూర్చుండును. అట్టి కవితకుం బ్రభువు 
ముగ్గుండై నాడనిన నబ్బురమేమున్నదిి? 

ఇతడు కుకవిదూషణ చేయుచు, తెలుంగు జాతీయకవిత్వస్వరూపమును 
నిర్ణయించు సందర్భములోనిది ఈ క్రింది పద్యము: - 

“పాకంబునకుందగు ఫణితింగానక, కిరీటము వెట్టినట్లు నీమములులేక, 

తెనుంగు పోయెడుజాడ తెలియంజాలక, పెక్కుశ్చంగారరీతులు చేతంగాక, 

గ్రామ్యదేశ్యమ్ముల క్రమము లెజుంగక, జాతీయములుగూర్చు సరణిరాక, 
పెళుచుమాటల దొంతిపేర్చుచు, సాధారణములౌ యతిప్రయోగములు లేక, 
ఒకరి కయితను గని హేళనోక్తులాదు కుకవిశుంఠల మూతిపైం గొట్టునటుల 
నేనొనర్చెదం బద్యముల్‌ నీదుకరుణ” (లావణ్య శతకము) 

తెనుంగు పోయెడు జాడ తెలియవలెనంట! [గ్రామ్యదేశ్యమ్ముల (క్రమము 
లెఖుగవలెనట! జాతీయములు గూర్ప్చవలెనట! పెళుచు మాటల (చెత్తపదములేమో) 
దొంతి పేర్పరాదట! ఇవి యితని కవిత్వ నియమములు. తానీనియమములను 
బాటించుచునే తన రెందుశతకములను వ్రాసినాందని వానిని చదువువారికి 
స్పష్టమగును. 

ఇతనికవిత్వములో భావగోపనమనునది యొక్కడను లేదు. ఏనీతినైనను, 
బూతునైనను, చెప్పవలసివచ్చినప్పుడు “ఖరాఖండిగా కచ్చితముగా సూటిగా 


పోలిపెద్ది వేంకటరాయకవి |. 


చెప్పువాండు. ఈ విషయములో నితండు “నీతులు బూతులు లోకఖ్యాతులురా” 
యనిన కవిచౌడప్ప కన్నయే యగును. జుగుప్ప, రోత యను వస్తువు లితని 
కేకోశమునను లేవు. 

ఇతని మొదటికృతియైన వేణుగోపాలశతకమునకు “మదిరిపువిఫాల, 
మునిజనహృదయలోల, వేణుగోపాల, భక్త సంత్రాణశీల” - యనునది మకుటము. 
ఇందులో 100కి తక్కువగనే పద్యములున్నవి. ప్రాచీనపు వ్రాంతప్రతులలో 
నెందులోనను 85 పద్యములకు మించిలేవు. 1900 సం॥లో రంగవిలాసము 
ద్రాక్షరశాలలో నచ్చయిన ప్రతిలో 83 పద్యములు మాత్రమే కలవు. మఠియొక 
ముద్రితప్రతిలో (చాల ప్రాంతదియేకాని, ముందు వెనుక పుటలు లేనందున 
ఎప్పటిదో తెలియదు) 84 పద్యములున్నవి. ఇప్పటి ముద్రితప్రతులలో 90 
పద్యములకు మించి యున్నవి (కాని 100కి లోపు). వీనిలోను ఇటువంటి తక్కిన 
“బజారు” ప్రతులలోను, రామలింగేశాదిశతకముల సరుకు కొంతవజకు 
గలసియున్నది. 

నాయొద్దనున్న వేణుగోపాలశతకప్రతులేడింటిలోను మిక్కిలి ప్రాచీనమైనది. 
క్రీ.శ. 1880లో ముద్రింపంబడినది. అర్వాచీనమైనది క్రీ.శ. 1949లో 
అచ్చువేయంబడినది. మొదటిదానిలో 838 పద్యము లున్నవి. రెండవదానిలో 96 
పద్యములున్నవి. మిగిలిన ప్రతులలో 80-90 పద్యములకు నడుమ పలు 
సంఖ్యలుగా నున్నవి. పైగా క్రీ.శ. 1880 ప్రతికి 1949 ప్రతికి పాఠభేదములు 
పరిశీలింపగా నా రెండు ప్రతులకును తేడా హస్పిమశకాంతరముగా గనిపించు 
చున్నది. మూలకవి భావములను బరిష్మర్త లంతుపట్టుటకు వీలులేని విధముగాం 
బాదములకు6 బాదములే పూర్తిగా మార్చిరి. అట్లు చేయుటవలన, బొత్తిగ 
కవిభావములనే చాలచోట్ల ధ్వంసీకరించిరి. 

పరిష్మర్తలైనవారు ప్రభుత్వము నిషేధించునను భయముచేత మూల 
(గ్రంథములోని జుగుషప్సాంశములను దొలగించి, యాకుకందని, పోంకకుంబొందని, 
తమ భావములను జొప్పించి, గ్రంథకర్తల యఖి'ప్రాయములను హత్యచేయుటకంటె 
నాచోట్లలోం జుక్కలు పెట్టి విడిచివేయుట మేలు. లేదా, యాగ్రంథపుటూసే 
యొత్తక యుండుట యంతకంటె నుత్తమము. మన సారస్వతములో మహాకావ్యము 
లన్నిటికి నీయరిష్టము - కాదు - అంటుజాద్యము పూర్తిగా వ్యాపించి, పరిపాటిగా 


11] వేణుగోపాలశతకము 


జరుగుచుండుట నరికట్టకున్న భాషామహాదేవికి, నామె నారాధించిన పూర్వ 
విద్వత్మవులకు నెంతయో ద్రోహము చేసినవార మగుదుము. ఉదాహరణముగాం 
గూచిమంచి జగ్గకవి చంద్రరేఖావిలాపమును దీసికొనిన జాలును. ప్రాచ్యలిఖిత 
పుస్తక భాండాగారపు వ్రాంతప్రతికిని ముద్రితప్రతికిని పోలికయే లేదు. ఈ 
విషయమయి, యిదివజకే మన పెద్దలు శ్రీగిడుగు వేంకటరామమూర్తి పంతులు 
గారివంటి మహావిద్వాంసులనేకులు నెత్తిని నోరుపెట్టుకొని ఘోషించినారు. కాని 
కాలపరిస్థితులనుబట్టి, యట్టివారి ప్రయత్నము లేటికెదుదీతగను, గేవలమరణ్య 
రోదనముగను బరిణమించినది. ఇక నిప్పటి భాషాభ్యుదయకాము లీవిషయమున 
నొక యాందోళనము - మహావిపఫ్లవము లేవందీయుట యెంతయైన నవసరము. 
దీనినిగూర్చి యీసందర్భమునం జెప్పుట యప్రస్తుతము. ప్రకృతమనుసరామః! 
వేణుగోపాలశతకములోని పద్యములు పెక్కువిషయములకు సంబంధించినవి. 
అందులో ముఖ్యముగా నాకాలములోని రాజులను, ప్రభువులను, మంత్రులను, 
అధికారులను, వారి చర్యలను తీవ్రముగా నిరసించుచు చెప్పిన పద్యములు, 
సామాన్యనీతుల నుటంకించు పద్యములు నెక్కువగాం గనిపించుచున్నవి. 

ఈ మహాకవి లోకవృత్తములను స్వానుభవముచేతం జక్కంగా గ్రహించిన 
గొప్ప లౌక్క్యుందు. అద్భుతమేధాసంపన్నుండు. సీసప్రద్యములు నడపుటలో నీకవిధోరణి 
తక్కిన సీసశతకకారుల కలవడలేదనిన, నతిశయోక్తి యనిపించు కొనదు. అడిదము 
సూరకవి రవంత యితనితో మొగ్గుచూపునెేమో? కాని గాటయిన శబ్దములు 
సూటిగా నెదుటివారి మనస్సులలో నాటుకొనునట్లు చేయుటలో నితం డతనికంటె 
ఘనుందు. అఖందడుందు. ఇతనికి భావదాస్య శబ్దదాస్యము లేకోశమున లేవు. 
రసోచితాలంకారములతో శబ్దము లనర్గళముగ దొర్హుకొని పోవుచుండును. ఇంతటి 
యుద్దండకవీంద్రుం దేదైన కావ్యము రచింపకపోవుట తెలుగువారి దురదృష్టము. 
అయిన నాంధ్రభాషారమ కీతని వేణుగోపాలలావణ్య శతకద్వయము రెండుపేటల 
ముత్యాలహారము. అందులోని పదకమీతని తిట్లదండకము. 

ఇతండు కవుల నిగ్రహానుగ్రహాదిక సామర్ధ్యములను, వారియౌన్నత్యమును 
గూర్చి:- 

“కలకొద్దిలో వరములుదెల్సి మన్నించి యిచ్చినవాని దీవించవలయు, 
సిరిచేతమత్తుందై పరువెజుంగని లోభి దేబెను పెళ్లునం దిట్టవలయుం, 


పోలిపెద్ది వేంకటరాయకవి 11) 


దిట్టిన నప్పుడే తెలిసి ఖేదమునొంది యింద్రుందైనను బిచ్చమెత్తవలయు 
దీవించెనా, చాల దీర్చాయువును బొంది బీదైన నందలం బెక్కవలయు, 
నట్టియాతండు సుకవి, లేనట్టియతని కవియనంగ నేల? కవి మాలకాకి గాందె?” 
(29వ పద్యము) 
అని వ్రాయుటవలనం దాను తన ప్రత్యర్థియైన కోవూరి రామయ్యయను 
రాజకీయోద్యోగిపైం జెప్పిన 'తిట్లదండకము”' మూలమున నతని మరణమునకు 
కారకుండయియుండు ననుట రుజువగుచున్నది. * 
ఇతండు రాజాన్ధానమును బ్రవేశింపగనే ప్రభువు మంత్రులు తప్పం 
దక్కినవారందజు లేచి గౌరవించువారంట! ఒక దినమున నితండు సభకుం బోంగా 
రాజుగారమితముగా నభిమానించు నొకానొక వేశ్యకాంత లేవలేదట! అపుడు 
రుద్రుందై కవియిట్లు చెప్పినాండంట! 
“అఆన్ధానమందు విద్వాంసులంగని లేచి, మొైొక్కంబూనని వారమోహినులను, 
దలంగొటిగించి, మెత్తిని నున్నమును బూసి, బొగ్గుగందంబున బొట్టమర్చి, 


*ఇతండు పైంజెప్పిన శతకద్వయమేకాక 'తిట్లదందకి మను చిన్నకృృతికూడ నితండు చేసెను. అందు వచ్చినతిట్టు 
మరలరాదు. అద్భుతమున ధారాధోరణి. ఇట్టి దందకమునకుం గారణమయిన యితివృత్తము నించుక 
తెలిసికొందము. 
కార్వేటినగరమున ఆ కాలమున 'రాజనగరున నిత్యావసరవస్తుభాండారాధ్యక్షుండుగ (ఉగ్రాణాధికారిగ) 
కోవూరి రామయ్యయను నియోగి బ్రాహ్మణుండుందెడివాండు. ఆతని నివాసమందిర మగ్రహారమున మన 
కవియింటికిం బ్రక్కదే. ఒకానొకనాండు రామయ్యయింటి దొడ్డిలోని కూరపాదులలోని మొలకలను 
వేంకటరాయకవి బట్టి మేసి పోయినది. అది చూచిన రామయ్యభార్య, కామాక్షమ్మ కోధావేశమున 
గవిగారియింటికి బోయి వారితో దగవులాడెను. అప్పుడు కవి ఆమెంగని “అమ్మా, ఏదో తెలివిలేనిగొడ్డు 
చేసినపనికి ఇంత యల్లరెందులకు? దానిని స్వేచ్చగా మేతకు విడిచినతప్పు మాదే. నీతోంటటకూరమొలకల 
క్రయము వలసిన నిత్తును. పొరపాటును క్షమించుము” అని బతిమాలెను. కాని యీర్య్యావరురాలయిన 
కామాక్షమ్మకు ఆమాటలు రుచింపమిచేం జీటికిమాటికి సాకునపోకున కవిని అతని కుటుంబమును దిట్టుచు 
నేయుందెను. అట్లొకసంవత్సరము గడచెను. 
ఒకనాండు ప్రాతఃకాలమున మనకవి యెటకోపోయివచ్చుచు అమ్మలక్కలతో నింటివాకిట నిలిచి బిగ్ధణగాం 
దన్ను దూషించు కామాక్షమ్మనుజూచి క్రోధము పట్టజాలకయు, రజోద్యోగిభార్య కావనం దటాలున నేమియు 
జేయజాలకయు విసవిస ప్రభువుచెంతకేగి “రాజేంద్రా, కోవూరి రామయ్య భార్య స్వ్పల్చ్బదోషమును బురస్మరించి 
కొని మమ్మెల్ల నొక్కయేడాదిగా నాడిపోసికొనుచున్నది. దీనికి బ్రతీకారమేలేదా?” అని జరిగిన 
విషయమంతయు బూసగ్రుచ్చినట్లు నివేదించి “క్షత్రియ ప్రభువులైన తా మొక్కక్షణముగూడ నిట్టి యవినయ 
మోర్వరు. అప్పుడే తలదీయించియుందురు. బ్రాహ్మణుండను గనక నోర్వదిగినంతకాల మోర్చితి. ఇంక 
నోర్వజాలను. క్షాత్రమునం బ్రతీకారము చేయింతురా? కాదేని బ్రావ్యామున నేనే చేయుదునా?” అనంగానే 


. వేణుగోపాలశతకము 


చెప్పుల మెడంగట్టీ, చింపిచేటలం గొట్టి, గాడిదపైం బెట్టి, కాలమెట్టి, 
తటుకున గ్రామప్రదక్షిణంబొనరించి, నిల్పినచోట పేబ్లీళ్లు చల్లి, 
విద్రదూషకులను వారివెంటనిచ్చి, సాగనింపించవలయును శమనుపరికి” 
(19వ పద్యము) 
ఆ కాలపు రాజుల ప్రవర్తనలను, వారినాశ్రయించినవారి నడవడులను 
వివరించుచు, రాజులెట్లుందవలయునో బోధించినాండు. ఈ క్రింది పద్యములు 
రాజులకు సంబంధించినవి: - 
1. “ళాందెసిగల్‌, తలగుడ్డలు, పాకోళ్లు, చలువవస్తములు, బొజ్జలు, కటార్లు, 
కాసెకోకలు, గంపెదేసిజన్నిదములు, జాళువా జలతారు దాలువార్హు, 
సన్నంపు తిరుచూర్ణపున్నీటునామాలు, జొల్లువిడెమ్ములు, వలళ్లివాట్ట్లు, 





యేలిక కవించూచి “యేమి చేయుమందు"” రనెను. కవియుం 'మీరైనం దలందీయింతురు. కాని అది బ్రాహ్మణ 
స్రీహత్య యగుటచే మనకిరువురకు నరకము తప్పదు. కానం దలగొటిగింపుడు. చాలును అని మనవిచేసికొనం 
బ్రభునకుం బచ్చివెలగకాయంగుత్తుక నడంచికొన్నట్లయి, కొంతసేపేమియుం బలుకకుండి, తుదకు “మేమట్టి 
కార్యమునకు బూనుకొనుట భావ్యమా? లోకమేనునుకొనును? ఇక్కార్యము అపకీర్తికారకము గదా! 
శాంతింపుదు” అని ప్రాధేయపడెను. “అగుచో నేనే ఆమె తలగొటతిగించెదను. అంతవజకు నాకు 
శాంతికలుగదు ప్రభూ! మన్నింపుడు” అనెను. అయినను రామయ్యను విచారించి మందలింతమను నూహతో 
రాజేంద్రుం డాతనికొణకు హర్మారును బంపెను. 

జేనియానతి ననుసరించి సత్వరముగ రామయ్య అతని సన్నిధానమునకు వచ్చుచుండ, ఆల్లంతదూరముననే 
ఆతనింగాంచి దందడతాడిభుజంగమువలె వేంకటరాయకవి మండిపడి “ఛీఛీ, ఒరే పాతకా, ఘాతకా, పేత” 
అని యారంభించి “కోవూరిరామా, అయో రామ రామా!” యని దండకము ముగించెను. దానిని 
బతికించుచున్నంతసేపు నృపాలుండాకవివంక గ్రుర్గప్పగించి చూచుచుండి నిట్టూర్పుపుచ్చి లేచి యంతిపురిం 
బ్రవేశించెను. కవీంద్రుండను రోషభారము తగ్గిపోవ శాంతించి యింటిదారినిబట్టెను. దురదృష్టవంతుడగు 
కోవూరి రామయ్య ప్రభునియెదుట దనకు జరిగిన పరాభవమునకు ఖేదమొందుచుం, దలవాంచి పరాకుతో 
నింటిని జొచ్చునపుడు ద్వారబంధము గాటముగ శిరమునకుం దగిలి గొప్పగాయమయి, పడుకంబట్టి వేదనాదో 
దూయమానుడై కొలందిదినములలో మరణించెను. కవికోరికయు సిద్ధించెను. 

ఈ చరిత్రముప్పదియైదేండ్లనాండు మాయూర (కార్వేటినగరమున) నాకు వేదాధ్యాపకగురువులుగ వెలసిన 
శ్రీతిప్పావరుల అనంతయ్యగారు చెప్పగా వింటిని. వారి కప్పటి వయస్సు డెబ్బది దాటినది. చరిత్రకాలమున 
వారు చాలం జిన్నవారంట 

“లిట్లదండకము” నకయి నేనిరువది యేంద్లుగం బ్రయత్నింప నిప్పటికి దొరకినది. పుత్తూరు బోర్డు ఉన్నత 
పాఠశాలా ప్రధానాంధ్రపండితులగు విద్వాన్‌ శ్రీ టి. శ్రీనివాసరావుగారు సంగ్రహమగు పై చరిత్రతోం 
గూడ తిట్లదందకము సంపాదించి పంపినందులకు వారికంతయుం గృతజ్ఞుడను. 


శ్రీ వేదము వేంకట కృష్ణశర్మ 
(తిలిజ్జ 27 ఏప్రిలు 1953) 


పోలిపెద్ది వేంకటరాయకవి [() 


దాడీలు, వెదుగాకుతరహా సొగసుకోర్లు, అంతకంతకు “గార్లటంచుంబేర్హు, 
సమరమునంజొచ్చి ఉటొమ్ముగాయములకోర్చి, శత్రువులం జంపనేరని క్షత్రియులకు 
ఏల? కాల్పనె? యీ వట్టి యెమ్మెలెల్ల” (80వ పద్యము) 
(ఇతని పోషక ప్రభువులగు కార్వేటినగరాధీశులు సూర్యవంశ క్షత్రియులు. 
కాన క్షత్రియప్రభువులనే యిందుంబేర్కొనినాండు) 

2. “పరదళంబులంగాంచి భయముచే నుఠజికిన రాజుగాందతడు గోరాజుగాని” 

3.*పానంబు, జూదంబు, పరసతిపైబాళి, ధనకాంక్ష మోహంబు, తగనియాస, 
అనుదినంబును వేంట, యధికనిద్దురంగొంట, పేదణికంబును, పిజికితనము, 

అతిక్రౌర్యమును, మందగతి హెచ్చు, కోపము, అమితవాచాలత, అన్ఫతములును, 

ఖండితంబాడుట, గర్వంబు, ప్రజ్ఞలు, విడువని వైరంబు, విప్రనింద, 

ఆప్తజనముల దూజుట, నసురతింద్పి, మానవేంద్రులపదవికి హానులివ్వి” 
(46వ పద్యము) 

4 ఘనము నల్పంబు నెజబుంగక కలియుగమున నవని నడుతురు మూరులైనట్టి 
దొరలు 

ర్‌. క్షాతలేంద్రులసేవ కష్టంబు, వారలిత్తురని గర్వమున నిక్కి యెగురరాదు” 

6. “మద్యపాయులతోడ మచ్చికకారాదు, బడవాల గొప్పగాం బట్టరాదు; 
శాత్రవునింట భోజనము సేయంగరాదు, సన్వ్యాసులను గేలిసలుపరాదు; 
దేవభూసురవృత్తి తెరువునం బోరాదు, పరులాండ్రంగని యాసపడంగరాదు; 
కంకోష్టునకు నధికారమీయంగరాదు, చెలంగి లోభిని చెంతం జేర్చరాదు; 
లంచగాండ్రను దగవులకుంచరాదు, మాతృపితరులయెడ భక్తి మజువరాదు” 

(58వ పద్యము) 

"7. “రాజులమంచు బొజ్జలు నివిరినం గాదు, అనిమొనలో నణుకాదవలయు” 
8. “ఏకచక్రముగ భూమేలినరాజైన కడ కేడుజేనెల కాటికేను” 

రాజోద్యోగులనుగూర్చి నిర్దాక్షిణ్యముగ ఖండించుటలో నీతండందెవేసిన చేయి. 
వారి యవినీతులను నిరసించుచు నితండు చెప్పిన యొక్కొక్క పద్యము నక్షరలక్షల 
విలువ కలవి. మంత్రులు, దివానులు, బక్షీలు, ముసద్దీలు, శిరస్తాలు, 
రాయసములు, తుదకు గ్రామాధికారులు కూడ నితని చేతిగంటముపోటు 
తప్పించుకొనలేకపోయిరి. 


... వేణుగోపాలశతకము 
మంత్రికుందవలసిన లక్షణములనుగూర్చి యీ క్రింది పద్యములో కవి 
యుద్దాటించిన విధము చూడుండు: - 
“కన్గుముక్కుతీరు, చక్కని కాంతిపొందిన శుభలక్షణంబును, సూక్ష్మబుద్ధి; 
ఘనత, వివేకవిక్రమము, బాంధవ్యవిమర్శ, విలాసంబు, మానుషంబు; 
సరసవాచాలత, సాహసం, బొకవేళ విద్యావిచక్షణ, విప్రపూజ; 
వితరణ, మేలుభూపతియందు భయథభక్తి, నీతియు, సర్వంబునేర్చునోర్పు; 
స్నానసంధ్యాద్యనువానసంపన్నత, గాంభీర్యము, పరోపకార చింత; 
ఇట్టిమంత్రిని జేర్చుకొన్నట్టి దొరకు కీర్తి సౌఖ్యము, సకలదిగ్విజయము,సిరి 


గలిగియుండును, దోషముల్డ్టొలంగి చనునుూ (27వ పద్యము) 
(ఇది పంచపాదిసీసము : ఎత్తుగీతమును పంచపాదియే). 
ఇతడు దుర్మంత్రులను తెగతిట్టినాడు: - 


1.“విద్యాధికుల రాజు వివరించి నిలిపెనా, ఇందరేమిటికంచుం గుందుచుండు; 
మోయీను కుగ్రాణమును జెప్పం, గొట్లగింజలకు బరాతముల్‌ సరవివ్రాయు; 
తిండికిం జేటుగాం బండితులేల? తెప్పున సెలవిమ్మని పోరుచుండు; 
బారిసాల్వలు దెచ్చి బహుమతులిమ్మన్న్క చలువకరీదు వస్త్రములనిచ్చు; 
నిట్టి యపకీర్తిమంత్రిని బెట్టందగదు, మంచిమాటల సాగనంపించవలయు” 
(66వ పద్యము) 
2,.“మంత్రులమనిబొంకుమాటలాడినం గాదు, ఇప్పింపనేర్చి తామీయవలయు” 
త.*యాచుకులంజూచి, తలవైలవైచి, పెద్దసున్నజుట్టుంగదా ముండగన్నకొడుకు” 
4. “రాజసభలం బరోపకారములు దెలుప, (శ్రేష్టులకుంగాక దుష్టులు చెప్పంగలర?” 
. “పలువమంతైన దొరలకు పరువులేదు” 
. “ధర్మవిదులైన రాజసంన్థానములను జేరు నొక్కొక్క చీవాట్లమారిశుంఠ” 
“మానాభిమానముల్‌ మాని ప్రవర్తించు మంకుగులాములు మంత్రులైరి” 
“పల్పువతో సరసంబు ప్రాణహాని యొనర్చు, దుష్టుండు మంతెన దొరను జెజచు” 
. తనకు గతిలేక ఒకరిచ్చుతటిని, వారిమతులం జెరచెడి రండకుం గ్రతువులేల?” 
రాజాన్థానమున నున్న యుద్యోగులలోం బ్రభువునొద్ద మిక్కిలి చనవుగల 
యొకానొక యధికారి తనకు గీడుసేయ, నీకవీశ్వరుడతని పుట్టుపూర్వోత్తరము 


అ ౫౦ ష రాలా 


పోలిపెద్ది వేంకటరాయకవి |. 


లన్నియు నేకరువు పెట్టుచు దూషించిన విధము గమనింపదగినది: - 
“ఏంచాంగములుమోసి, బదవాతనమువేసి, పల్లెకూటముజిప్పి, పసులంగాచి; 
హీనవృత్తిని బిచ్చమెత్తి, గోడలుదాంటి, ముద్దకూళ్లకుం బోయి మొత్తులంబడి; 
విస్తళ్లు కుట్టి, కోవెలనంబివాకిటం గనవూద్చి, లంజెలకాళ్లు పిసికి; 
కన్నతొత్తుల తమ్మకకళ్రెత్రి, గతిచెడి, ఆలుబిడ్డలం బరులంటండేసి; 
నట్టి దేబెకు సిరిగల్లెనేని, వాడు కవివరుల దూజు, బంధువర్గముల గేరు; 
పరునిపని మీజు, నొకరిని జెణుపంగోరు” (42వ పద్యము) 
ప్రభుని సన్నిధానవర్తులైన దుష్టాధికారులను, వారిసంకుచిత బుద్దుల నెట్లు 
వర్ణిచినాడో చూడుండు: - 
“అవనీశ్వరుండు మందుందైన, నర్థులకీయ వద్దని, వద్ది దివాను చెప్పు; 
మునిషీ యొకండుచెప్పు, బకిషీ యొకండు చెప్పు, తరువాత నామజుందారు చెప్పు; 
తలంద్రిప్పుచు శిరస్తా చెప్పు, వెంటనే కేలు మొగిడ్చి వకీలు చెప్పు; 
దేశపాంద్యా తాను తినవలెనని చెప్పు, ముసరద్ది చెవిలోన మొనసిచెప్పు; 
యశముంగోరిన దొరకొడుకైనవాండు, ఇన్ని చెప్పులు గడద్రోసి యియ్యవలయు” 
(16వ పద్యము) 
రాయసములు పిండములు తిను వాయసములట! (రాయసములకు 
రూపాంతరము వ్రాయసములు. ఈ రాయసములనంబడువారు పూర్వము 
ప్రభువుసన్నిధానములో నెప్పుడు నుండువారు. సామ్రాజ్య వ్యవహారములలోం 
ప్రభువులు జారీచేయు ఫర్మానాలు, హుకుములు ఎప్పటికప్పుడు వీరే వ్రాయువారు. 
ఆంతరంగిక కార్యదర్శులు, అనంగా నిప్పటి యున్నత్రోద్యోగులదగ్గర నుండు 216 
5601662163 వంటి వారు. అట్టివారినిగూర్చి కూడ వేంకటరాయకవీంద్రుడు 
విడవలేదు. రాయసముల వేషములనుగూర్చి యతడు చిత్రించిన విధ మెంత 
సహజముగా నున్నదో చూడుండు: - 


“వంకరపాగాలు, వంపుముచ్చెలజోకళ్సు, చెవిసందు కలములు, చేరుమాళ్లు; 
మీంగాళ్లపై పింజలూంగెడు ధోవతుల్‌, బిగితరంబైన పార్శీమొహర్లు; 
చేంపలవంటి పుస్తీమీసముల్‌, కలందాన్సెట్టె, లంగవస్త్రముల చుంగు; 
సొగసుగా దొరవద్ద తగినట్టు కూర్చుండి, అంకులాందడ్రకు సిఫారములుచేసి; 


|. వేణుగోపాలశతకము 


కవిభటుల కార్యములకు విఘ్నములుచేయు రాయసా ల్పిందములుదిను వాయసాలు” 

(61వ పద్యము) 

కార్వేటినగర ప్రభువుల రాచథికపు దుస్తులలో “వకంకర పాగాలు” 

ఈనాంటికిని ముఖ్యములయినవి. విజయదశమి దర్చారలంకరించు రాజబంధువుల 
కందఠథికి నీపాగ గౌరవచిహ్నము. 

ఈ కవి “కాంపువానికి గ్రామాధికారమైన దేవభూసురవృత్తులు తీయంగోరు” 
అన్నాడు. కాని యాంధ్రదేశమున ననేక గ్రామములలో నానువాయితిగా 
(గ్రామాధికారము కాపులదిగనే కనిపించుచున్నది. ఈ విషయము చరిత్రలు కూడ 
రుజువుపజచుచున్నవి. 

లోభులను చాలనీచముగను, నలక్ష్యముగను నితడు నిందించిన పద్యములలో 
హాస్యరసము తొణికిసలాడుచున్నది. 

“తల్లిణంకున పుండ్లు తాంకివచ్చినయట్లు, మూలనిక్షేపంబు ముణింగినట్ట్లు; 

కూతురి ముడుపెల్ల కొల్లబోయినయట్ట్లు, కాణాచిపల్లెలు కాలినట్లు; 

తనయాలి గడనెల్ల దండుగకయినట్టు, తండ్రితద్దినమేమొ తప్పినట్లు; 

చెల్లెపైబడి దొంగ చేసిపోయినయట్లు, కొడుకు నప్పుడె తలగొట్టినట్లు; 

దిగులుపడి చూచి, మూర్చిల్లి, తెప్పిజిల్లి, కవులకీయగ వద్దని కన్నుమీటు” 
(101వ పద్యము) 

“వయసు దీజినకాంత వక్షోజములభంగి, సంగమంబైన శి-౦బు కరణి; 

గర్భిణియగు వారకాంత యుందెడితీరు, పాండురోగి ముఖంబుభంగి, ముసలి 

యెద్దు ముడ్డిని పేడ ఎళ్ళొచ్చుకైవడి, ఈనంబోయిన గాడ్డెయోనికరణి; 

అగ్గిదాంకినవాని యండాలపోలిక, మగండు పోయిన లేమపగిది, లుబ్బు 

యాచకులంజూచి, తలవ్రేలవేసి, పెద్ద సున్నజుట్టుంగదా, ముండగన్నకాడుకు” 

అత్యంత జుగుష్ఫాకరములగు పదములనైన జంకుకొంకులు లేక ప్రయోగించి 
యెల్లరకును తేటతెల్లమగునట్లు నీతులను బోధించుట యితని ముఖ్యలక్ష్యముగా 
దోంచుచున్నది. ఈ క్రిందివి యందుం గొన్ని 

1. “తొడపల్బనగు నింతి నడిగండి బలు పెద్ద” 

2. “చినిగిన దొండి బల్బెణుకుల కళుకునా, వెస నూత్చబాలిక వెజచుంగాక” 


పోలిపెద్ది వేంకటరాయకవి 11) 
8. “వ్యాసాదులగు మౌనివర్యులు తపసెల్ల పోగొట్టుకొన్నది -యకుకేను, 
జలజాతభవ శివాదులుగూడ బ్రమయుట దుర్గంధమగు నుచ్చదొండికేను,” 
త్తే “స్థలిత శి-ము వికాసంబులు కదుగొప్ప” 
5. “సుంకర్ణకును, వర్ణసంకర్ణ, కొకసారి ముద్దిచూపెడి తొత్తుముండలకును,” 
6. “భట్టరాచార్యుల వట్టలు కాంగానె పొసంగ శ్రీచూర్ణపు బుజ్జలౌనె? 
అల రాచకూంతు స్మరాలయంబైనను పూజకు దాసాని పుష్పమౌనె? 
అల్ల యేలేశ్వరోపాధ్యాయు శి-౦బు రాచూరి పెద్దఫిరంగియౌనె? 
అల తాళ్లపాక చిన్నన్న శష్పములైన తంబురదందెకు తంతులౌనె? 
హంకరించిన యెటువంటి మంకునైన తిట్టవలయును కవులకు 
దిట్టమిదియో (94వ పద్యము) 
ఇట్టి ప్రయోగముల కొక యంతుపొంతు, హద్దుపద్దు కనంబడదు. 
మెజీకలవంటి యద్భుతములగు నీతులుగూడం బొంకముగం బాఠకులకు 
హృదయంగమములుగ రచించిన శతకవులలో నగ్రతాంబూలమున కీమహాకవి 
సర్వవిధముల నర్హుండు. 
పరవధూకాంక్షను సకారణముగా నిరసించునది యీ క్రింది పద్యము: - 
“పరకాంతపై నాసపదెడి మానవులకు నగుబాటు, మనమునం దగని దిగులు; 
నగదు, విరుద్ధంబు, నాచారహీనత, చేసొమ్ముపోవుట, సిగ్గుచెడుట; 
అపకీర్తి బంధుజనాళి దూషించుట, నీతియుం దొలంగుట, నిద్రసెడుట; 
పరలోకవాోని, లంపటనొంది మూల్గుట, పరువుదప్పుట, దేహబలము చెడుట; 
తనయాలిచేతి పోటునం గృశించుట, దాని వరుండు గన్లానిన జీవంబుం గొనుట; 
ముజ్జగములేలు నా విరాణ్మూర్తికైన కాని దుర్చృత్తి తగదెంత వానికైన” 
(4డవ పద్యము) 
అదృష్టవంతుండగు వాని కీక్రిందివన్నియు నమరిన నదియే భూతలస్వర్లమని 
కవి వివరించుచున్నాండు: - 
“అగ్రజన్మము, తీరమందు వాసంబును, వితరణ గుణము, వివేక గరిమ; 
సంగీత సాహిత్య సంపన్నతయు, మజథి రసయుత విబుధ సంరక్షణంబు; 
అనుకూలమైన చక్కని భార్య, రాజసన్మానంబు, ప్రఖ్యాతి, మానుషంబు; 


. వేణుగోపాలశతకము 


సౌందర్య, మతిదృథశక్తి, విలాసంబు, జ్ఞానంబు, నీపదధ్యాననిష్ట్ర 

ఇన్ని విధములనొప్పి, వర్తించు నరుండు, భూతల స్వర్గసుఖములు పొందుచుండు 
(11వ పద్యము) 

పైం జెప్పినట్లుకాక, దుఃఖభాగుడగు సంసారి కీక్రింది కారణములచే 

సన్వ్యాసమే తగుననియు, నాప్తలే తనకవమానము తెచ్చుచో మానవంతుడయిన 

వాని కంతకంటె మించిన మార్గము లేదనియు, కవి యభిప్రాయము. 

“అబ్బ మేలోర్చలేనట్టి వాండైనను, మోహంబుగలతల్లి మూంగదైన; 

అలు రాకాసైన, అల్లుందనాథైన, కూంతురు పెను అంకుంబోతుదైన; 

కొడుకు తుందుదుకైన, కోడలు దొంగైన, తనకు సాధ్యుండుగాని తమ్ముందైన; 

గృహకృత్యములు పొరుగిండ్ల వెంబడిపోయి, చెప్పి యేద్చెడి చెడ్డచెల్లైలైన; 

నరునిఖేదంబు వర్ణింపందరముకాదు, యంతటను సన్వృసించుటమైన మేలు” 
(12వ పద్యము) 

కలియుగమున ధర్మములు తాఖుమాజయినవని యీకవి యే విధముగా 

వాపోవుచున్నాండో చూడుండు: - 

“అక్షరం బెజుంగని యాకారపుప్టిచే వర్ణసంకరులు విద్వాంసుభైరి; 

బాజారి అంకుకు పంచాయతీచెప్పు పాతలంజలు వీరమాతలైరి; 

గోమాత లజువగ కోసివండుకతిను మాలమాదిగలు భూపాలులైరి; 

మానాభిమానముల్‌ మాని ప్రవర్తించు మంకు గులాములు మంతట్రులైరి; 

అహహ!కలియుగధర్శ మేమనగవచ్చు? ఇన్నిటికినోర్చి యూరకయుండందరమె?” 
(85వ పద్యము) 

“వేదశాస్తంబులు వినసాొంపులేదాయె, సంగీతవిద్య బల్‌ చౌకనాయె; 

కవితారసజ్ఞత కలలోను లేదాయె, పారమార్థికబుద్ధి భస్మమాయె; 

భూతలేంద్రులకు దుర్చుద్ద్ధులే మెండాయె, నీచమహత్వంబె నెగడిపోయె; 

వర్ష్ణాశమాచారవర్తన లేదాయె, హీనకులంబులు హెచ్చనాయె; 

అవని నింళమీంద నొక్కదుడ్డంత తళుకు యో-గల లంజముండగా నుందవలయు” 
(72వ పద్యము) 


పోలిపెద్ది వేంకటరాయకవి . 


ఇట్టియభిప్రాయమునే శ్రీనాథకవిసార్వభౌముడుకూడ నీక్రింది చాటువులో 
వెల్లడించినాండు :- 

“కవితల్‌ చెప్పిన, పాడనేర్చిన వృథాకష్టంబె; యీ భోగపుం 

జవరాంద్రేకద భాగ్యశాలినులు పుంస్వంబేలపో, పోంచకా? 

సవరంగా సొగసిచ్చి, మేల్‌ యువతివేషంచిచ్చి పుట్టింతువేని వరిష్టంబు” - 
అని. ఈ విధముగాం బరిశీలించుటకు మొదలు పెట్టిన నిది యంతట నంతటం 
దెమలు విషయము కాదు. కనుక దీని నింతటితో ముగించి, యితని ప్రయోగ 
విశేషములనుగూర్చి కొంచెము పరిశీలించుట మంచిది: - 

ఇతని శతకములోని యొక్కొక్క పద్యపాదము నొక్కొక్క సామెతయనుటలో 
నతిశయోక్తిలేదు. ఉపమానములు చదువుచుండిన నుపమేయములను 
జదువవలసిన యవసరము లేకుందనే వెంటనే పాఠకులూహించుకొనునంత 
సన్నిహితత్వ మారెండింటికి నుండుట యీతని కవిత్వములో నొక విశిష్టత. 

ఇందులో లాక్షణిక విరుద్ధ ప్రయోగములు పుంఖానుపుంఖములుగా నున్నవి. 
సహజకవులలో (చౌడప్ప, వేమన మొదలైనవారిలో) కూడ నిది యొక్కటే 
పెద్దలోపము. అయిన నట్టివారిలో నది దోషముగాం బరిగణించుటకంటె 
నిరంకుశత్వముగా సమర్థించుట యుక్తమని నాయఖిప్రాయము. 

ఇంక నితని శతకములో (వేణుగోపాలశతకములో) దేశ్యములు, 
నన్యదేశ్యములు నగు శబ్దముల ప్రయోగములు గుదిగ్రుచ్చంబడినట్లు (శతకము) 
కడవెడల నగపడుచున్నవి. జాతీయశబ్దములకు ఈతని శతకములు రెండును 
పెన్నిధులు. ఈ రాయలసీమకవికిం దెలిసినన్ని జాతీయములు, మన తెలుగునాంట 
నడిగడ్డపయిన జీవించిన యేకవికిని దెలిసి యుండవని చెప్పుట సాహసము 
కాదు. నేటికి నట్టి జాతీయ కవులకు రాయలసీమ జన్మభూమి. శ్రీ గడియారమువా 
రట్టి వారిలో నొకరనిన సమ్మతింపని యాంధ్రుడుండండు. 

ఈ వేంకటరాయకవి చేసిన జాతీయప్రయోగములు కొన్నింటినిట సూచించుట 
యుక్తము: - 

లొట్టెడు (కల్లు, గుడిసెవేటి (జార), తుందుడుకు, బేగములు, కుట్టుపోంగులు, 
అధికప్రసంగి, మూతినాకు (ఇచ్చకాలాడు), రద్ది, చంకనెక్కు చాందిని, 
అమీరుసాహెబు, అతిరసాలు, దివాను, మునిషీ, బక్షీ మజుందారు, శిరస్తా, 


1] వేణుగోపాలశతకము 


వకీలు, దేశపాంద్వ్యా, ముసరద్ది, అంకులాడి, మాచకమ్మ, తగవర్హు, నెత్తిగీత, 
గొడ్రాలిముండ, నడిగండి, పోచీలు, బగిసి (సిగ్గు, జరీకుచ్చులజీని, పంగటించు, 
అంబలి, తెడ్డు, బజారురచ్చ, లాహిరికసరు, కొండెసిగలు, పాకోళ్లు, కఠారులు, 
కాసికోకలు, డాలువార్లు, వళ్లివాట్లు, తరహా, ఎమ్మెలు, గడికరణము, గ్రామదందుగ, 
మడియరండ, చౌడోలు, దరిబేసి, మంకుగులాము, బాజారి జంకు, పాతలంజ, 
పంచాయతి, ధగిడ్డీ, కొణతంబు, నొష్ట బదనిక, కూచిమతము, లంజకొడుకు, 
ముచ్చెలు, బడవాతనము, పల్లికూటము, ముదిలంజ, దిద్దికంత, ముష్టికూళ్లు 
మొత్తులు, తమ్మకళ్లు, దేబె, వస్తాదుతనం, అసురతిండి, రాయసము, దీర్హనత్తి, 
వకాలతు, ఉగ్రాణకాండు, బుగ్గ (నీబటియూట) చట్టు, చీవాట్లమారి, బహదరి, 
బడవా, దళవాయి, ధర్మ్శచేట, పడిసేటి తొత్తు, పౌజులకమ్ములు, తాటాకు దుద్దులు, 
కంకోష్పుడు, లంచకాండద్రు, పలువ, అచ్చినవాండు, హంకరింపు, చల్లడము, చౌకట్టు, 
మీర్జాకుళాయి, బులాకు, బాజిబందు, వంకరపాగాలు, చేరుమాళ్లు, పింజెలు, 
పార్ని మొహర్లు, కలందానుపెట్టి, సిపారసులు, సున్నచుట్టు, ఎంగిలియెగ్గు, 
పలుగాకులు, మేకమెడచన్నులు, బొండుమల్లెలు, బారాహజారి, పిసినారి, 
మోయీను, బరాతము, ఏడుజేనెల కాటికి, ముడ్డిచూపు, బంగిబాయీలు, 
రంకులరాట్నము, ద్రాబ, తెగతినదము, పోంతురాజు, కాటేరి, కొక్కురాళ్తు, 
గుత్తలంజ. 

ఇట్టి జాతీయములన్నియు మన భాషాశాస్త్రవేత్తలు పరిశోధించి, ప్రత్యేకముగా 
నొక కోశము తయారుచేసి, భాషాదేవికాక భూషణముగా సమర్పించుట యెంతైన 
నవసరము. అప్పుడుగాని మన సారస్వతమహత్వ మిట్టిదని, మన స్వతంత్రవాజ్బ్యయ 
సంపద యింతటిదని గ్రహింపంజాలము. అట్టి సుదినమెన్నడో? 


ఆ శతకవాజ్బ్యయ సర్వస్వము 
(ప్రథమ సంపుటము) 
(౧౧౬౦-౧౮౬౦) 


పుటలు: 266-280) 


-అళాపాః అహ్రూల- 


అనుబంధము -2 


శ్రీకృష్ణుని గుజటించిన కొన్ని ప్రసిద్ధ అష్టకములు 
తాత్పర్యరచన: శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్త్రి 


2.1 జగద్గురు శ్రీకృష్ణస్తోత్రము 
శ్లో; వసుదేవసుతం దేవం, కంస చాణూర మర్దనమ్‌, 

దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుమ్‌! 1 
తా॥ వసుదేవుని కుమారుడును; దేవుడును; కంసుని, చాణూరమల్లుని సంహరించిన 
వాడును; తల్లియెన దేవకీదేవికి మహాసంతోషమును కలిగించువాడును; సకల 
చరాచర జగత్తునకు గురువైనవాడును - అయిన శ్రీకృష్ణునకు నమస్కారము. 
శ్లో అతసీపుష్ప సంకాశం, హారనూపుర శోభితమ్‌, 

రత్నకంకణ కేయూరం, కృష్ణం వందే జగద్గురుమ్‌! ల 
తా॥ నల్లని అవిసె పువ్వవల నీలవర్ణముతో అందగించువాడును; మెడలో దండలు, 
పాదాలకు అందెలు కలిగి ప్రకాశించువాడును; ముంజేతులకు రత్నములు పొదిగిన 
కంకణములు (మురుగులు, భుజములకు రత్నములు పొదిగిన దందకడియములు 
ధరించినవాడును; సకల చరాచర జగత్తునకు గురువైనవాడును - అయిన 
శ్రీకృష్ణునకు నమస్కారము. 
శ్లో; మందారగంధ సంయుక్తం, చారుహాసం, చతుర్భుజమ్‌, 

బర్జిపింఛావచూడాంగం, కృష్ణం వందే జగద్గురుమ్‌! త్రి 
తా మందారపుప్పు పరిమళము కలవాడును; అందమైన నవ్వు కలవాడును; 
నాలుగు భుజములు కలవాడును; సిగలో నెమలిపింఛము ధరించినవాడును; 
సకల చరాచర జగత్తునకు గురువైనవాడును - అయిన శ్రీకృష్ణునకు నమస్మారము. 
శ్లో ఉత్ఫుల్లపద్మపత్రాక్షం, నీలజీమూత సన్నిభమ్‌, 

యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురుమ్‌! డ్తీ 


111 శ్రీకృష్ణాష్టకములు 
తా॥ చక్కగా వికసించిన తామరపూలవంటి కన్నులు కలవాడును; నీలమేఘమువలఠతె 
నల్లనైనవాడును; యదువంశము వారందరికిని తలమానికము వంటివాడును; 
సకల చరాచర జగత్తునకు గురువైనవాడును - అయిన శ్రీకృష్ణునకు నమస్మారము. 
శ్లో రుక్కిణీకేళి సంయుక్తం, పీతాంబర సుశోభితమ్‌, 

ఆవాప్త తులసీగంధం, కృష్ణం వందే జగద్గురుమ్‌! ర్‌ 
తా॥। భార్య అయిన రుక్మిణీదేవితో క్రీడించువాడును; బంగారు పట్టువస్తముతో 
శోభిల్లువాడును; తులసీదళముల సువాసనతో కూడినవాడును; సకల చరాచర 
జగత్తునకు గురువైనవాడును - అయిన శ్రీకృష్ణునకు నమస్కారము. 
శ్లో; గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసమ్‌, 

శ్రీనికేతం, మహేష్వాసం, కృష్ణం వందే జగద్గురుమ్‌! 6 
తా॥ గోపికల చనుదోయినిగల కుంకుమ తన టొమ్మునకు అంటించుకొనినవాడును 
(గోపికలను కౌగిలించుకొనిన వాడని భావము), శ్రీదేవిని మందిరమున గలవాడును 
(సంపదలకు నిలయమైనవాదడని భావము,; గొప్పదియైన విల్లు ధరించినవాడును 
(రామావతారములో కోదండధరుడు. విష్ణుమూర్తి ధనువు పేరు “శార్‌బ్బము”. 
శృంగము యొక్క వికారము - శార్‌బ్బము. “ఇషువ” అనగా “బాణము. ఇషు+ 
ఆసః = ఇష్వాసః = బాణమునకు ఆసనమైనది - విల్లు); సకల చరాచర జగత్తునకు 
గురువైనవాడును - అయిన శ్రీకృష్ణునకు నమస్కారము. 
శ్లో శ్రీవత్సాంకం, మహోరస్మ్కం, వనమాలా విరాజితమ్‌, 

శంఖచక్రధరం, దేవం, కృష్ణం వందే జగద్గురుమ్‌. 77 
తా॥ “శ్రీవత్స”మనెడి పుట్టుమచ్చ గుర్తుగాగలవాడును; విశాలమైన వక్షస్థలముతో 
ఒప్పువాడును; వనమాలతో ప్రకాశించువాదును (వనమాల= ఆకులు పువ్వులు 
చేర్చి కట్టిన తోమాల); “పాంచజన్యము అను శంఖమును, “సుదర్శనము” అను 
చక్రమును ధరించిన వాడును; దేవుడును; సకల చరాచర జగత్తునకు 
గురువైనవాడును -అయిన శ్రీకృష్ణునకు నమస్కారము. 
శ్లో! కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్సాయ యః పఠేత్‌, 

కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి! 8 


మధురాష్టకము - వల్లభాచార్య 1]! 
తాః పుణ్యప్రదమైన ఈ కృష్ణాష్ట్రమును నిదురలేవగనే ఎవరు పఠించెదరో, 
వారికి కోటిజన్మలలో చేసిన పాపమంతయు; కృష్ణుని స్మరించినంత మాత్రమున 
నశించిపోవును! 
లల మధురాష్టకము - వల్లభాచార్య 
శ్లో అధరం మధురం, వదనం మధురం 

నయనం మధురం, హసితం మధురమ్‌। 

హృదయం మధురం, గమనం మధురం, 

మధురాధిపతే రఖిలం మధురమ్‌! క్షే 
తా॥ మధురానగరమునకు ప్రభువైన శ్రీకృష్ణుని పెదవి, ముఖము, కన్నులు, నవ్వు, 
హృదయము, నడక - సర్వమును కూడ మధురాతిమధురమైనవే! 
శ్లో వచనం మధురం, చరితం మధురం, 

వసనం మధురం, వలితం మధురమ్‌! 

చలితం మధురం, భ్రమితం మధురం, 

మధురాధిపతే రఖిలం మధురమ్‌! 2 
తా॥ ఆ దేవదేవుని మాట, ప్రవర్తన (కథలు), ధరించిన వస్త్రము, పొట్టమీది 
ముడుతలు, కదలికలు, నృత్యభంగిమలు - సర్వమును మధురమైనవే! 
శ్లో వేణుర్మధురో, రేణుర్మధురః 

పాణిర్మధురః పాదౌమధురౌ। 

నృత్యం మధురం, సఖ్యం మధురం, 

మధురాధిపతే రఖిలం మధురమ్‌! తి 
తాః శ్రీకృష్ణుని చేతి పిల్లనగ్రోవి, అతని శరీరమునుండి వచ్చెడి సుగంధ 
పూగములు, చేతులు, కాళ్ళు, నృత్యము, అతనితో స్నేహము -అన్నియును తీయనివే! 
శ్లో గీతం మధురం, సీతం మధురం, 

భుక్తం మధురం, సుప్తం మధురమ్‌! 

రూపం మధురం, తిలకం మధురం, 

మధురాధిపతే రఖిలం మధురమ్‌॥ డీ 


11! శ్రీకృష్ణాష్టకములు 


తా॥ శ్రీకృష్ణుని సామగానము, అతని నోటినుండి వెలువడెడి సన్నని స్వరము, 
అతని ఆహారము, నిద్ర, రూపము, నుదుట కస్తూరీతిలకము - అన్నియును 
తీయనివే! 
శ్లో కరణం మధురం, తరణం మధురం, 

హరణం మధురం, రమణం మధురమ్‌! 

నమితం మధురం, శమితం మధురం, 

మధురాధిపతే రఖిలం మధురమ్‌॥। ర్‌ 
తా॥ శ్రీకృష్ణుని చేతిపనులు (సాధనము), తరింపజేసెడి స్వభావము, శత్రువులను 
సంహరించెడి తీరు, అతని అందము, అతని వంపుసొంపులు, శాంతము - 
సర్వమును మధురమైనవే! 
శ్లో; గుంజా మధురా, మాలా మధురా, 

యమునా మధురా, వీచీ మధురా 

సలిలం మధురం, కమలం మధురం 

మధురాధిపతే రఖిలం మధురమ్‌! 6 
తా॥ శ్రీకృష్ణుడు ధరించిన సొగసైన గురివెంద తీగల దండ, ఇతర మాలలు 
(వనమాల మొదలైనవి), అతడు విహరించెడి యమునా తీరము, యమునపైనుండి 
వచ్చు తరంగములు, నీరు, అందులోని తామరలు - అన్నియును మధురమైనవే! 
శ్లో; గోపీమధురా, లీలామధురా, 

యుక్తం మధురం, భుక్తం మధురమ్‌ । 

ఇష్టం మధురం, శిష్టం మధురం, 

మధురాధిపతే రఖిలం మధురమ్‌॥। 77 
తా॥ కృష్ణస్వామితో ఆడిపాడెడి గోపికలు, వారి లీలలు, తగినతీరు, తినెడి పదార్థము, 
అతదిష్టపడెడి వస్తువులు, వాటి పవిత్రత (గొప్పతనము) - అన్నియును తీయనైనవే! 
శ్లో; గోపా మధురా, గావో మధురా, 

యప్టిర్మధురా, సృష్టిర్మధురా | 


గోకులేశాష్టకము - రఘునాథాచార్య . 


దలితం మధురం, ఫలితం మధురం, 

మధురాధిపతే రఖిలం మధురమ్‌॥। 8 
తా॥ కృష్ణునితో నుండెడి గోపకులు, ఆవులు, అతని చేతిబెత్తము, అతనిని గురించిన 
అద్భుత దృశ్యాలు, అతని దండించెడి తీరు, సాధించెడి ఫలితాలు - అన్నియును 
కూడ మధురాతి మధురమైనవె! 


23 గోకులేశాష్టకము - రఘునాథాచార్య 
శ్లో నందగోప భూపవంశ భూషణం, విదూషణం, 

భూమిభూతి భూరిభాగ్య భాజనం, భయాపహమ్‌ । 

ధేనుధర్మరక్షణావతీర్హ పూర్ణవిగ్రహం, 

నీల వారివాహ కాంతి, గోకులేశు మాశయే॥ క్షే 
తా॥ నందుని గోపాలక వంశమునకు ఆభరణము వంటివాడును; చెడును 
నిందించెడివాడును; సకలభూమికిని మహాసంపద సౌభాగ్యము కలుగుటకు 
పాత్రుడైనవాడును; సమస్త భయములను తొలగించువాడును; గోసంపదను, 
ధర్మమును కాపాడుటకే అవతరించిన పూర్ణపురుషుడును; నల్లని మబ్బువంటి 
కాంతిగలవాడును; గోకులమునకు ప్రభువైనవాడును - అయిన ఆ శ్రీకృష్ణుని 
నేను ఆశ్రయించెదను. 
శ్లో గోపబాల సుందరీగణావృతం, కళానిధిం, 

రాసమండలీ విహారకారి కామ సుందరమ్‌ । 

పద్మయోని శంకరాది దేవబ్బంద వందితం, 

నీల వారివాహ కాంతి, గోకులేశు మాశయే॥ ౭2 
తా॥ గోప బాలబాలికల గుంపుతో కూడినవాడును; సకల కళలకు నిధివంటివాడును; 
రాసలీలలో విహరించెడి కడు సుందరుడైనవాడును; బ్రహ్మ, శివుడు మొదలైన 
దేవతాబ్బందముచేత నమస్మరింపబడెడివాడును; నల్లని మబ్బువంటి 
కాంతిగలవాడును; గోకులమునకు ప్రభువైనవాడును - అయిన ఆ శ్రీకృష్ణుని 
నేను ఆశ్రయించెదను. 


11] శ్రీకృష్ణాష్టములు 


శ్లో గోపరాజరత్నరాజి మందిరానురింగణం, 

గోపబాలబాలికా కలానురుద్ధగాయనమ్‌ । 

సుందరీ మనోజభావ భాజనాంబుజాననం, 

నీల వారివాహ కాంతి, గోకులేశు మాశయే॥ త్రి 
తా॥ గోపాలకుల రాజయిన నందుని రత్నాలకాంతులతో విరాజిల్లెడి 
మందిరములో ఆహ్షాదముగా విహరించెడివాడును; గోపబాలుర, బాలికల 
రాగములను అనుసరించి పాటలు పాడెడివాడును; సుందరీమణుల (గోపికల) 
శృంగార భావనలకు మూలమయిన తామరపువ్వువంటి ముఖము కలవాడును 
(గోపికల కామభావననకు ప్రేరకమయిన అందమైన ముఖము కలవాదని అర్ధము); 
నల్లని మబ్బువంటి కాంతిగలవాడును; గోకులమునకు ప్రభువైనవాడును - అయిన 
ఆ శ్రీకృష్ణుని నేను ఆశ్రయించెదను. 
శ్లో కంస కేశి కుంజరాజ దుష్టదైత్య దారణం, 

ఇంద్రసృష్ట వృష్టివారి వారణోద్ధతాచలమ్‌ । 

కామధేను కారితాభిధాన గాన శోభితం, 

నీల వారివాహ కాంతి, గోకులేశు మాశయే॥ శ 
తా॥ కంసుడు, కేశి, ఏనుగు (కువలయాపీడము”), లేదా కుంజరాసుర, 
అజాసురలనెడి దుష్టరాక్షసులను సంహరించినవాడును; దేవేంద్రుడు సృష్టించిన 
వర్షధ్రారలను అడ్డుకొనుటకు గోవర్ధనగిరినే యెత్తినవాడును; కోరినన్ని పాలు 
ఇచ్చెడి కామధేనువులవంటి ఆవులను సైతము సమ్మోహన పరచెడి గానముతో 
అలరారెడివాడును (సంగీతము వినిపించినచో ఆవులు ఎక్కువ పాలిచ్చునని ఇటీవల 
శాప్ట్రీయముగా నిరూపింపబడినది)ి నల్లని మబ్బువంటి కాంతిగలవాడును; 
గోకులమునకు ప్రభువైనవాడును - అయిన ఆ శ్రీకృష్ణుని నేను ఆశ్రయించెదను. 
శ్లో గోపికా గృహాంత గుప్త గవ్య చౌర్య చంచలం, 

దుగ్ధభాండభేద భీత లజ్జితాస్య పంకజమ్‌ । 

ధేనుధూళి ధూసరాంగ శోభిహార నూపురం, 

నీల వారివాహ కాంతి, గోకులేశు మాశయే॥ ర్‌ 


గోకులేశాష్టకము - రఘునాథాచార్య 11! 


తా॥ గోపికల ఇండ్లలో రహస్యముగా చొరబడి, పాలు, వెన్నలను దొంగిలించెడి 
చంచలుడును; పాలకుందడలను పగులగొట్టుటచేత, భయము, సిగ్గులతో నిండిన 
పద్మమువంటి ముఖము కలవాడును; ఆవులమందలవలన రేగిన ధూళిచే ఎజ్జిబడి 
శోభిల్లుచున్న (దుమ్ము కప్పటం వలన మరొక రకముగానున్ను మెడలో దండలు, 
పాదాలకు గజ్జెలు కలవాడును; నల్లని మబ్బువంటి కాంతిగలవాడును; 
గోకులమునకు ప్రభువైనవాడును - అయిన ఆ శ్రీకృష్ణుని నేను ఆశయించెదను. 
శ్లో; వత్సధేను గోపబాల భీషణాస్య వహ్నిపం, 

కేకిపింఛ కల్పితావతంస శోభితాననమ్‌ । 

వేణునాద మత్తఘోష సుందరీ మనోహరం, 

నీల వారివాహ కాంతి, గోకులేశు మాశయే॥ 6 
తా॥ దూడలుగల ధేనువులకు, గోపబాలురకు కలిగెడి భయము పాలిట 
అగ్నిముఖుడును (వీరి భయమును దహింపజేయువాదని భావము); నెమలి 
పింఛముతో ప్రకాశించెడి ముఖము కలవాడును (తలపై నెమలి పింఛము 
ఉన్నందున ఆయన ముఖము ఇంకను అందముగా నున్నదని భావము); పిల్లన గ్రోవి 
నుండి వినవచ్చెడి, మైకము కలిగించెడి నాదమువలన గోపికాసుందరీమణుల 
మనస్సులు హరించినవాడును; నల్లని మబ్బువంటి కాంతిగలవాడును; 
గోకులమునకు ప్రభువైనవాడును - అయిన ఆ శ్రీకృష్ణుని నేను ఆశ్రయించెదను. 
శ్లో! గర్వితామరేంద్ర కల్పితాన్న భోజనం, 

శారదారవిందబృ్బంద శోభిహంసజా రతమ్‌ । 

దివ్యగంధలుబ్ధ భృంగ పారిజాతమాలినం, 

నీల వారివాహ కాంతి, గోకులేశు మాశయే॥ / 
తా॥। గర్వించిన దేవతలరాజైన ఇంద్రుడు కల్పించిన అన్నశాకపాకములను 
నిరాటంకముగా భుజించినవాడును; తెల్లతామరల సమూహమున్న సరస్సులో 
శోభిల్లు హంసలయందు అభిరుచికలవాడునుు మహత్తరమైన పరిమళమునకు 
ఆశపడెడి తుమ్మెదలను ఆకర్షించునట్టి పారిజాత పుష్పమాల ధరించినవాడును; 
నల్లని మబ్బువంటి కాంతిగలవాడును; గోకులమునకు ప్రభువైనవాడును - అయిన 
ఆ శ్రీకృష్ణుని నేను ఆశ్రయించెదను. 


11! శ్రీకృష్ణాష్టములు 


శ్లో; వాసరావసాన గోష్టగాభిగోగణానుగం, 

ధేనుదోహ దేహగేహ మోహ విస్మయక్రియమ్‌ 1 

స్వీయ గోకులేశ దానదత్త భక్తరక్షణం, 

నీల వారివాహ కాంతి, గోకులేశు మాశయే॥ 8 
తా॥ సాయంకాలమునందు గోశాలలవైపు వెనుదిరిగి పోవుచున్న గోవులవెంట 
నడిచెడివాడును; పితుకుటకు సిద్ధముగానున్న ఆవులదేహమును, అవి ఉన్న ఇండ్లను 
(గోష్టములను) ఆశ్చర్యము కలుగునట్లు తగుక్రియలు సలుపువాడును; తన 
గోపాలకాధిపుడు ఇచ్చిన దానములతో భక్తులను రక్షించువాడును; నల్లని 
మబ్బువంటి కాంతిగలవాడును; గోకులమునకు ప్రభువైనవాడును - అయిన ఆ 
శ్రీకృష్ణుని నేను ఆశయించెదను. 


2.4 గోపీజనవల్లభాష్టకము - హరిదాస 
శ్లో; నవాంబుదానీక మనోహరాయ, 

ప్రపుల్ల రాజీవ విలోచనాయ । 

వేణుస్వనామోదిత గోపికాయ, 

నమో౭_స్తు! గోపీజన వల్లభాయ ॥ క్షే 
తా॥ తొలకరి మబ్బులవలె నల్లనై మనసులు హరించువాడును; బాగుగా వికసించిన 
పద్మములవంటి కన్నులు కలవాడును; వేణుగానముతో గోపికలను ఆనందింప 
జేయువాడును; గోపికాజనమునకు ప్రియుడయినవాడును - అయిన శ్రీకృష్ణునకు 
నమస్కారము. 


శ్లో కిరిట కేయూర విభూషితాయ, 

(గైవేయమాలామణిరంజితాయ । 

స్ఫురచ్చలత్క్మాంచన కుండలాయ, 

నమో౭_స్తు! గోపీజన వల్లభాయ ॥ లై 
తా॥ కిరీటమును, సందికడియములను ధరించినవాడును; కంఠహారములోని 
మణుల కాంతిచేత ఆకర్షింపబడెడివాడును (కంఠహారమణుల కాంతివలన అందరిని 


గోపీజనవల్లభాష్టకము - హరిదాస 1] 


ఆకర్షించువాడు - అని భావము, ప్రకాశించుచు అటునిటు కదలుచున్న బంగారు 
చెవికుండలములు గలవాడును; గోపికాజనమునకు ప్రియుడయినవాడును - 
అయిన శ్రీకృష్ణునకు నమస్మారము. 
శ్లో దివ్యాంగనా బృంద నిషేవితాయ, 

స్మితప్రభా చారు ముఖాంబుజాయ । 

తైలోక్య సంమోహన సుందరాయ, 

నమో౭_స్తు! గోపీజన వల్లభాయ ॥ త్రి 
తా॥ దేవతాప్రీల సమూహముచే బాగుగా సేవింపబడువాడును; చిరునవ్వుల 
కాంతిచేత అందమైన ముఖపద్మము కలవాడును; ముల్లోకములను 
సమ్మోహపరచగల సౌందర్యము కలవాడును; గోపికా జనమునకు ప్రియుడయిన 
వాడును - అయిన శ్రీకృష్ణునకు నమస్మారము. 
శ్లో; రత్నాదిమాలాలయ సంగతాయ, 

కల్పద్రుమచ్చాయ సమాశితాయ । 

హేమస్ఫురన్మండల మధ్యగాయ, 

నమో౭_స్తు! గోపీజన వల్లభాయ ॥ త్తే 
తా॥। రత్నములు మొదలగునవి పొదిగిన హారములు ధరించువాదును (రత్నములకు 
ప్రధమ మూలన్థానమైన మణిద్వీపముతో సంబంధము కలవాడును); కల్పవృక్షము 
యొక్క నీడలో నుండువాడును; బంగారు కాంతులు విరజిమ్మెడి మందల 
(సూర్యమండల) మధ్యభాగమున నుండువాడును; గోపికాజనమునకు ప్రియుడయిన 
వాడును - అయిన శ్రీకృష్ణునకు నమస్కారము. 
శ్లో శ్రీవత్స రోమావళి రంజితాయ, 

వక్షస్థలే కౌస్తుభ భూషితాయ । 

సరోజ కింజల్క నిభాంశుకాయ, 

నమో౭_స్తు! గోపీజన వల్లభాయ ॥ త్‌ 
తా॥ “శ్రీవత్సొమను పుట్టుమచ్చతో కూడి, జమ్మునుండి నాభివరకుగల 
నూగారుతో విరాజిల్లెడివాడునుు వక్షస్థలమునందు "కౌస్తుభ మనెడి మణిని 


11] శ్రీకృష్ణాష్ణములు 
అలంకరించు కొనినవాడును; తామరపూలలోని కేసరములవంటి మిక్కిలి పలుచనైన, 
మనోహరమైన వస్త్రమును ధరించినవాడును; గోపికాజనమునకు ప్రియుడయిన 
వాడును - అయిన శ్రీకృష్ణునకు నమస్మారము. 
శ్లో! దివ్యాంగుళలీ యాంగుళి రంజితాయ, 

మయూర పింఛచ్చవి శోభితాయ । 

వన్యస్రజాలంకృత విగ్రహాయ, 

నమో౭_స్తు! గోపీజన వల్లభాయ ॥ 6 
తా॥। విలువైన వజములు మణులు పొదిగిన గొప్ప ఉంగరములు ధరించిన 
చేతివ్రైళ్ళతో రంజింపజేయువాడును; నెమలిపింఛపు కాంతిచేత ప్రకాశించువాదును; 
వనమాలచేత అలంకృతమయిన సుందరాకారము కలవాడును; గోపికాజనమునకు 
ప్రియుడయినవాడును - అయిన శ్రీకృష్ణునకు నమస్కారము. 
శ్లో మునీంద్రబృందై రభిసం(శితాయ, 

క్షరత్పయో గోకుల సంకులాయ । 

ధర్మార్ధ కామామృత సాధకాయ, 

నమో౭_స్తు! గోపీజన వల్లభాయ ॥ ౯/7 
తా॥ మునిక్రేష్టులైన వారి గుంపులకు ఆయమైనవాడును; పాలు స్రవించెడి 
ఆవుల మందలో నుండువాదును; ధర్మ, అర్ధ, కామములనెడి అమృతమును 
సాధించువాడును; గోపికాజనమునకు ప్రియుడయిన వాడును - అయిన శ్రీకృష్ణునకు 
నమస్మారము. 
శ్లో ఏతత్సమస్తా మధిదేవతాయ, 

భక్తస్య చింతామణి సాధకాయ । 

అశేషదుఃఖాభయ భేషజాయ, 

నమో౭_స్తు! గోపీజన వల్లభాయ ॥ 8 
తా॥ ఈ సమస్తమునకును అధిదైవతమయినవాడును; భక్తులపాలిటి చింతించు 
వరములిచ్చు చింతామణిగా సాధకుడయినవాడును; అంతులేని దుఃఖముతోనున్న 


బాలకృష్ణాష్టకము . 


వారికి అభయమిచ్చి కాపాదెడి వైద్యుడదైనవాడును; గోపికాజనమునకు 
ప్రియుడయినవాడును - అయిన శ్రీకృష్ణునకు నమస్కారము. 


లెగ్‌ బాలకృష్ణాష్టక్షము 
శ్లో; లీలయా కుచేలమౌని పాలితం కృపాకరం, 

నీలనీల మింద్రనీల నీలకాంతి మోహనమ్‌ । 

బాల నీల చారు కోమలాలకం, విలాస గో - 

పాలబాల జారచోర బాలకృష్ణ మాశ్రయే ॥ క్షే 
తా॥ తన లీలలో ఒకటిగా తన బాల్యమిత్రుడయిన కుచేలబ్రాహ్మణుని కృపతో 
పాలించినవాడును; అతినీలమైన ఇంద్రనీలమువంటి నల్లని కాంతిగల శరీరముతో 
మోహనకరుడైన వాడును; పొట్టివై నల్లనై అందమైన సుకుమారమైన ముంగురులు 
కలవాడును; విలాసవంతుడును; బాలగోపాలురతో జారచోరకార్యములు 
చేయువాడును - అయిన బాలకృష్ణుని నేను ఆశ్రయించెదను. 
శ్లో ఇందు కుంద మందహాస, మిందిరాధరాధరం, 

నందగోప నందనం, సనందనాది వందితమ్‌ । 

నందగోధనం, సురారి మర్దనం, సమస్త గో- 

పాలబాల జారచోర బాలకృష్ణ మాశ్రయే ॥ 2 
తా॥ చంద్రునివలె మొల్లలవలె స్వచ్చమైన మందవోసముకలవాడును; లక్ష్మీదేవి 
అధరామృతమును (కోలువాడును; నందగోపుని కుమారుడును; సనందన 
సనత్ముమారాది మునులచేత నమస్మరింపబడువాడును; నందునకు ఆవులసంపద 
తానే అయినవాడును (కృష్ణుడు లేకున్నచో నందుని గోవులన్నియు మాయమగును) 
రాక్షసులను సంహరించువాడును; సమస్తమును తానే అయినవాడును; 
బాలగోపాలురతో జారచోర కార్యములు చేయువాడును - అయిన బాలకృష్ణుని 
నేను ఆశయించెదను. 
శ్లో వారి హార హీర చారు కీర్తితం విరాజితం, 

ద్వారకా విహార, మంబుజారి సూర్య లోచనమ్‌ । 


.. శ్రీకృష్ణాష్టములు 

భూరిమేరుధీర, మాదికారణం, విశేషణం, 

గోపబాల జారచోర బాలకృష్ణమాశ్రయే ॥ తి 
తా॥ ప్రవాహమువలె (లేదా సరస్వతివఠతి, ముత్యాలపేరువలె, వజమణులవలె- 
తెల్లగా అందముగా విస్తరించిన కీర్తితో మిక్కిలి ప్రకాశించువాడును; ద్వారకా 
నగరములో విహరించువాడును; చంద్ర సూర్య నేత్రములు కలవాడును; గొప్ప 
(ఎత్తైన) మేరుపర్వతముతో సమానమైన ధైర్యము కలవాడును; సమస్తమునకు 
మూలాధారమైనవాడును; శేషించువాడును; బాలగోపాలురతో జారచోర కార్యములు 
చేయువాడును - అయిన బాలకృష్ణుని నేను ఆశయించెదను. 
శ్లో శేషభోగశాయినం, విశేష భూషణోజ్జ్వలం, 

ఘోషమాన కింకిణీ, విభఖీషణాది పోషణమ్‌ । 

శోషణీ కృతాంబుధిం, విభీషణార్చితం పదం, 

గోపబాల జారచోర బాలకృష్ణ మాశ్రయే ॥ త్త 
తా॥ _ఆదిశేషునిపై పవళించినవాడును; విశిష్టమైన ఆభరణాలంకారములచేత 
ప్రకాశించువాడును; మంజుల ధ్వనులు చేయు చిరుగజ్జెలు ధరించినవాడును; 
భీతావహులను రక్షించువాడును; (రామావతారములో) సము(ద్రమును 
శోషింపజేయుటకు సిద్ధపడినవాడును; విభీషణునిచేత పూజింపబడిన పాదములు 
గలవాడును; బాలగోపాలురతో జారచోర కార్యములు చేయువాడును - అయిన 
బాలకృష్ణుని నేను ఆశ్రయించెదను. 
శ్లో పండితావరాస్య పుండరీక చండభాస్వరం, 

కుండల ప్రభాసమాన తుండగండమండలమ్‌ । 

పుండరీక సన్నుతం, జగన్నుతం, మనోజ్ఞకం, 

గోపబాల జారచోర బాలకృష్ణ మాశ్రయే ॥ ర్‌ 
తా॥ శ్రేష్టమైన పండితుల ముఖములనెడి తెల్లదామరలకు ప్రకాళించెడి సూర్యుని 
వంటివాడను (సూర్యకిరణములు సోకగనే తామరపూలు వికసించును. కృష్ణతత్వము 
తెలిసిన జ్ఞానులైన పండితుల ముఖములనెడి తామరలు, కృష్ణుడనెడి సూర్యుని 


బాలకృష్ణాష్టకము .. 


చూడగానే వికసించును); కుండలముల కాంతిచేత నునుపుదేరి ప్రకాశించెడి 
చెక్కిళ్ళు కలవాడును; పుందరీకుదడను మునిచేత చక్కగా స్తుతింపబడదినవాడును; 
సకల జగత్తుచేత కొనియాడబడువాడును; మనోహరమైనవాడును; బాలగోపాలురతో 
జారచోర కార్యములు చేయువాడును - అయిన బాలకృష్ణుని నేను ఆశ్రయించెదను. 
శ్లో! ఆంజనేయ ముఖ్యపాల వానరేంద్ర కృంజనం, 

కుంజరారి భంజనం, నిరంజనం, శుభాకరమ్‌। 

మంజు కంజపత్ర నేత్ర రాజితం విరాజితం, 

గోపబాల జారచోర బాలకృష్ణ మాశ్రయే ॥ 6 
తా॥ ఆంజనేయుని ప్రభువైన సుగ్రీవునకు అభయమిచ్చినవాడును; మొరవెట్టుకొనిన 
గజరాజును పట్టిన మొసలిని సంహరించినవాడును; దేనియందును మనసు 
నుంచనివాడును (నిత్యసంతోషియైనవాడును); సకల శుభములకు నెలవయిన 
వాడును; సుకుమారమైన తామరపువ్వు రేకులవంటి కన్నులతో గొప్పగా 
ప్రకాళించెడివాడును; బాలగోపాలురతో జారచోర కార్యములు చేయువాడును - 
అయిన బాలకృష్ణుని నేను ఆశ్రయించెదను. 
శ్లో; రామణీయ యజ్ఞధామ భామినీ వరప్రదం, 

శ్రీమనోహరం, గుణాభిరామ, మున్నతోన్నతమ్‌ 1 

సామగాన వేణునాదలోల, మబ్దజాతకం, 

గోపబాల జారచోర బాలకృష్ణ మాశ్రయే ॥ 7 
తా॥ సుందరియగు యాజ్ఞసేని (ద్రౌపది) అను భామినికి వరములొసగినవాడును; 
లక్ష్మీదేవి మనసు హరించినవాడును; సకల సద్దుణములచేత అందరిని 
ఆకర్షించువాడును; ఉన్నతులలో ఉన్నతమైనవాడును; సామగాన ప్రియుడును, 
వేణునాదలోలుడును; (గుండెలమీద) లక్ష్మీదేవిని కలిగిన వాడును; బాలగోపాలురతో 
జారచోర కార్యములు చేయువాడును - అయిన బాలకృష్ణుని నేను ఆశ్రయించెదను. 
శ్లో రంగదిందిరాంగ మంగళాంగ, శౌర్యభాసదా 

సం, గదాసురోత్తమాంగ భంగక ప్రదాయకమ్‌! 


.. శ్రీకృష్ణాష్టములు 

తుంగవైభవాభిరామ, మంగనామృతం సదా, 

గోపబాల జారచోర బాలకృష్ణ మాశ్రయే ॥ 8 
తా కాంతిమంతమైన లక్ష్మీదేవి అవయవములకు మంగళము కూర్చు శరీరము 
కలవాడును (లక్ష్మీదేవిని కౌగిలింతతో తన్సెడి వాడును) శౌర్యగుణములకు దాసుడైన 
వాడును; గదాసురుని శిరమును ఖండించినవాడును; మహోన్నతమైన సంపదలచేత 
ఆకర్షణీయుడైనవాడును; ఎల్లవేళల గోపాంగనల పాలిట అమృతమూర్తి 
అయినవాడును; బాలగోపాలురతో జారచోర కార్యములు చేయువాడును - అయిన 
బాలకృష్ణుని నేను ఆశయించెదను. (పై శ్లోకములో మూడవ పాదములో 
“అంగనామృతం సదా అనునది “అంగనావృతం సదా” అని కూడ కావచ్చును. 
అప్పుడు “ఎల్లవేళల గోపాంగనలచేత పరివేష్టింపబడినవాడును” అని అర్ధము 
చెప్పుకొనవలెను -సంపాదకుడు) 
శ్లో! బాలకృష్ణ పుణ్యనామ లాలితం, శుభాష్టకం, 

మే పఠంతి సాత్వికోత్తమా స్సదా ముదాచ్యుతమ్‌। 

రాజమాన పుత్ర సంపదాది శోభనాని తే 

సాధయంతి విష్ణులోక మవ్యయం నరాళ్చితే 11 రి 
తా॥। బాలకృష్ణుని పుణ్యనామముచేత లాలితవైైనదియు, శుభములు 
కలిగించెడిదియు, అయిన ఈ అష్టకమును సాత్వికులైనవారు ఎవరు నిత్యమును 
సంతోషముతో పఠించెదరో, వారికి శోభిల్లు పుత్రులు, సంపదలు మొదలైన శు 
భములు కలుగును. అవ్యయమైన విష్ణులోకప్రాప్తి కలుగును. 


2,6 శ్రీకృష్ణశరణాష్టకము - హరిరాయాచార్య 
శ్లో! సర్వసాధన హీనస్య, పరాధీనస్య సర్వతః । 

పాపపీనస్య దీనస్య, శ్రీకృష్ణశ్ళరణం మమ ॥ క్షే 
తా॥ (జీవించుటకు/ముక్తిపొందుటకు) ఉన్న సాధనములన్నింటిని పోగొట్టుకొన్న 
వానిని (తరించుటకు ఏ సాధనములును లేనివానిని) (అన్నింటికిని) ఇతరులపై 
ఆధారపడినవానిని; అతిశయమైన పాపములు చేసినవానిని; దీనుడనగు వానిని; 


శ్రీకృష్ణశరణాష్టకము - హరిరాయాచార్య .. 
అగు నాకింక శ్రీకృష్ణపురమాత్మయే శరణము (నేను శ్రీకృష్ణుని శరణు జొచ్చితిని,. 
శ్లో! సంసారసుఖ సంప్రాప్తి సన్ముఖస్య విశేషతః । 

బహిర్ముఖస్య సతతం, శ్రీకృష్ణశ్ళరణం మమ ॥ 2 
తా॥[పరిపరివిధములుగా సాంసారిక సుఖములవైపు మాత్రమే మొగ్గుచూపిన వానిని 
(సంసారసుఖ లంపటుదను); ఎల్లవేళల వెలుపలి చూపులనే కలిగినవానిని (భౌతిక 
విషయములపైనే చూపు నిలిపినానే తప్ప, అంతర్ముఖుడనై, నాలోని పరమాత్మవైపు 
చూపు నిలుపనివానిని); అగు నాకింక శ్రీకృష్ణపురమాత్మయే శరణము (నేను 
శ్రీకృష్ణుని శరణు జొచ్చితిని). 
శ్లో సదా విషయకామస్య, దేహారామస్య సర్వథా । 

దుష్టస్వభావ వామస్య, శ్రీకృష్ణశ్చరణం మమ ॥ త 
తా ఎల్లప్పుడును విషయవాంఛలనే కోరుకొనువానిని; దేహమునందే 
భ్రాంతిగలవానిని (దేహమను నివాసములో సుఖవాంఛలందే లగ్నమయిన వానిని) 
దుర్మార్గపు ప్రవర్తననే అతిగా ఇష్టపడిన వానిని (వామః” = సుందరమని - 
దుష్టవర్తనమే అందమైనదని, మంచిదని భావించిన వానిని; అగు నాకింక 
శ్రీకృష్ణపరమాత్మయే శరణము (నేను శ్రీకృష్ణుని శరణు జొచ్చితిని). 
శ్లో సంసారసర్పదష్టస్య, ధర్మభ్రష్టస్య, దుర్శతేః | 

లౌకిక ప్రాప్తి కష్టస్య, శ్రీకృష్ణశ్చరణం మమ ॥ శ 
తా॥ సంసారమను పాముకాటునకు గురైనవానిని; (ానవత్వముతో మెలగవలసిన 
ధర్మము, చతుర్విధ పురుషార్ధసాధనము, ముముక్షుత్వము, దైవభక్తి, శాంతము, 
అహింస- ఇవి మానవుని ధర్మములు) ఈ ధర్మాచరణము చేయక బ్రష్పుడైనవానిని; 
చెడ్డబుద్ధిగలవానిన్సి పరమార్ధమును విడిచి లోకమునకు (భౌతిక ప్రపంచమునకు) 
సంబంధించిన సుఖప్రాప్తికొణకు మాత్రమె కష్టపడినవానిని; అగు నాకింక 
శ్రీకృష్ణపురమాత్మయే శరణము (నేను శ్రీకృష్ణుని శరణు జొచ్చితిని). 
శ్లో విసృత స్వీయధర్మస్య, కర్మమోహిత చేతసః । 

స్వరూపజ్ఞాన శూన్యస్య, శ్రీకృష్ణళ్సరణం మమ ॥ ర్‌ 


11! శ్రీకృష్ణాష్టములు 


తా॥ మానవునిగా జన్మించిన ప్రతియొక్కడు ఆచరించి తీరవలసిన ధర్మములున్నవి. 
అవి; పరహితము, దైవచింతన, పారమార్థికావలోకనము, దయ, శాంతి, సత్యము, 
అహింస, అస్తేయము (-దొంగిలింపకుండుట) మొదలగునవి. ఇవి మానవుని 
స్వీయధర్శ్మములు. ఇటువంటి స్వీయధర్మములను ఆచరించుట మరచిపోయిన 
వానిని (వీనికి భిన్నమైన దుష్టకర్మలలో చరించినవానిని - అని భావము); 
భౌతికవాంఛాప్రాప్తికొరకు చేయు కర్మలమీదనే వ్యామోహము చూపెడి మనసు 
కలవానిని (కామ్యకర్మాచరణమని భావము); (తన) నిజస్పరూపమేమియో తెలియని 
వానిని (ప్రతి మానవుడును భౌతిక ఆంతరిక స్వరూపములు కలవాడే. ఆంతరిక 
స్వరూపజ్ఞానమే “స్వస్వరూప జ్ఞానము - ఆ అసలైన స్వరూపమును తెలిసికొనలేని 
మూర్చుడను; అగు నాకింక శ్రీకృష్ణుడే దిక్కు 
శ్లో సంసారసింధు మగ్నస్య, భగ్నభావస్య, దుష్కతేః [ 

దుర్భావలగ్నమనసః, శ్రీకృష్ణశ్చరణం మమ ॥ 6 
తా॥ “సంసారము ఒక మహాసాగరము” ఆ సంసారమను సము(ద్రములోనే 
మునిగిపోయినవానిని (ఎల్లప్పుడును భార్యపిల్లలు, సుఖములు, దుఃఖములు, 
సంపాదన - ఇవియే వ్యాపకములు తప్ప, ఆ సముద్రమునుండి బయటపడి, 
“ముక్తి” తీరమును చేరెడి ప్రసక్తియే లేని వానిని - అని భావము) సకల 
శుభావహ భావములను వ్యతిరేకించినవానిని; దుష్టమైన (పాపపు) పనులు చేసిన 
వానిని (దుష్టమతినై మంచిభావములనన్నింటిని విడిచి పెట్టినవానిని - అని 
భావము) మనసునిండ చెడ్డభావములే ఉన్నవానిని (చెడువాసనలందే మనసు 
నిలిపినవానిని) అగు నాకింక శ్రీకృష్ణపరమాత్మయే శరణము. 
శ్లో! వివేక ధైర్య భక్తాది రహితస్య నిరంతరమ్‌ । 

విరుద్ధకరణాసక్తేః, శ్రీకృష్ణశ్ళరణం మమ ॥ "7 
తా॥ మానవునకు వివేకము, ధైర్యము, భక్తి మొదలగు మంచి లక్షణములుండవలిెను. 
ఇవియే మానవుని మహోన్నతుని, పారమార్థికపథగామిని చేయును. కాని నేను 
ఇవేవియు ఏనాడును లేనివానిని; ఎల్లప్పుడును దయారహితమైన విషయములలోనే 
ఆసక్తి కలవానిని; (ఇట్టి సర్వగుణరహితునకు లభించెడి శిక్ష ఏమిటి?) నేనిక 


రాసక్రీడాష్టకము-లీలాశుకుడు . 
శ్రీకృష్ణపరమాత్మనే శరణువేడుచున్నాను. అతడే నాకు దిక్కు 
శ్లో; విషయాక్రాంత దేహస్య, వైముఖ్య హృతసన్మతేః | 
ఇంద్రియాన్వగృహీతస్య, శ్రీకృష్ణశ్ళరణం మమ ॥ 8ి 
తా॥ సమస్త విషయ వాంఛలతో (సకల సుఖాభిలాషతో) నిండిన దేహము కలవానిని 
(శరీర మంతయు సుఖవాంఛాభరితమే!) మంచి మనసు (ఆలోచనలు, భావనలు) 
పట్ల విముఖత్వము కలవానిని; కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు - అన్నియు 
కోరికలమయమై ఆక్రమింపబడినవానిని; (వేరుదారియేదియు లేనివానిని - 
అగు నాకు శ్రీకృష్ణపురమాత్మయే శరణము! 
శ్లో ఏతదష్టక పాఠేన హ్యేతదుక్తార్ధ భావనాత్‌ | 
నిజాచార్య పదాంభోజ సేవకో దైన్యమాప్షయాత్‌ ॥ 9 
తా॥ ఈ ఎనిమిది శ్లోకములను పఠించుటచేతను, ఇందు ప్రతిపాదింపబడిన 
తాత్పర్యమును భావనచేయుటచేతను, తమ గురువర్యుల పాదపద్మముల సేవకు 
పాత్రుదై, పాఠకుడు శరణభావము నందుకోగలడు. అనగా శ్రీకృష్ణుని కృపకు 
పాత్రుడు కాగలదని భావము. 


2.7 రాస క్రీడాష్టకము-(బిల్వమంగళ లీలాశుకుని “శ్రీకృష్ణకర్ణామృతము”నుండి) 
శ్లో అంగనా మంగనా మంతరే మాధవో, 

మాధవం మాధవం చాంతరే ణాంగనా। 

ఇత్ధమాకల్పితే మండలే మధ్యగః, 

సంజగౌ వేణునా దేవకీనందనః॥॥ క్షే 
పల్లవికి అర్ధము:- దేవకీనందనః = దేవకి కుమారుడైన శ్రీకృష్ణుడు; వేణునా=తన 
పిల్లనగ్రోవితో; సంజగౌ = చక్కగా గానముచేసెను. 
తా॥ (ఇచ్చట శ్రీకృష్ణుడు పెక్కు ఆకారములు పొంది, ఒక్కొక్క ప్రీకిని నడుమ 
తాను ఒక్కొక్కడుగా ఏర్పడి, మండలాకారముగా నిలుచుటయేగాక, 
ఆమందడలమునకు నడుమను గూడ తానొక్కడు నిలిచి యుండెనని ఊహింపవలెను.) 
ఒక్కొక్క ప్రీకిని నడుమ తానును, తన రెండు రూపుల నడుమను ఒక్కొాక్షప్రీయునుగా, 


.. శ్రీకృష్ణాష్టములు 


మండలముగా తీరి నిలిచి, వారికి నడుమను గూడ తాను వేటొకడై నిలిచి 
శ్రీకృష్ణుడు తన పిల్లనగ్రోవితో చక్కగా గానము చేసెను. (ఇద్దరు గోపికల మధ్యన 
ఒక కృష్ణుడు ఉన్నాడు. ఇద్దరు కృష్ణుల మధ్యన ఒక గోపిక ఉన్నది. ఈ విధంగా 
గుండ్రంగా - వలయాకారంగా నిలబడి ఉన్నారు. ఈ మండలం మధ్యలో మళ్ళీ 
ఒక కృష్ణుడు ఉన్నాడు. ఇటువంటి దేవకీనందనుడైన శ్రీకృష్ణుడు తన వేణువుతో 
చక్కగా గానం చేశాడు. - సంపాదకుడు.) 
శ్లో! కేకి కేకాః:౭ ద్రుతానేక పంకేరుహా 
లీన హంసావళీ హృద్యతా హృద్యతా। 
కంస వంశాటవీ దాహ దావానలః 
సంజగౌ వేణునా దేవకీనందనః॥॥ 2 
తా॥ కృష్ణుని దేహచ్చాయను జూచి మబ్బు అని నెమిళ్ళు కేకలిడగా, వర్షాకాలమని 
బెదరి పెక్కు తామరలందుండిన హంసలు లేవగా, మబ్బుకాదు శ్రీకృష్ణుడని 
తనధ్వనిచే తెలిపి, వానికి సంతోషమును కలిగించునట్టి పిల్లనగ్రోవిని గొని, 
కంసవంశమను అడవిని (కంసుదనెడి వెదుళ్ళ అడవిని అని కూడ చెప్పవచ్చును) 
కాల్చునట్టి కాణుచిచ్చువంటివాడైన, దేవకీనందనుడైన శ్రీకృష్ణుడు తన పిల్లన గ్రోవితో 
సొగసుగా గానము చేసెను. 
శ్లో; క్వాపి వీణాభి రారావిణా కంపితః 
క్వాపి వీణాభిరాకింకిణీ నర్తితః। 
క్వాపి వీణాఖి రామాంతరం గాపితః 
సంజగౌ వేణునా దేవకీనందనః॥। తి 
తా॥। శ్రీకృష్ణుడు ఒకచోట వీణలు వాయించుటకు అనుగుణముగా ఆడుచున్నాడు. 
ఒకచోట వీణాధ్వనులకు అనుగుణముగా చిఖుగంటలు (మైోయించుచున్నాడు. 
ఒకచోట నడుమ నడుమ వీణలు వాయింపగా పాడుచున్నాడు. అటువంటి 
దేవకీనందనుడు తన వేణువుతో లెస్సగా గానము చేసెను. 
శ్లో! చారు చంద్రావళీ లోచనైశ్చుంబితో 
గోప గోబ్బంద గోపాలికా వల్లభః। 


రాసక్రీడాష్టకము-లీలాశుకుడు 1)! 


వల్లవీ బృంద బృందారకః కాముకః 

సంజగౌ వేణునా దేవకీనందనః॥॥ త్త 
తా॥ అందమగు నెమలి పించెములను పోలు గోపికల కన్నులచే ముద్దుపెట్టుకొన 
బడుచున్నవాడును; గోపాలురకును, ఆవులమందలకును, గోపికలకును ప్రియమైన 
నాయకుడును; గోపప్త్రీల గుంపులకు దేవతా సముడును; వారికి తమ విషయమున 
అనురాగము (కామము) కలవాడుగా (కాముకుడుగా) తోచువాదును, దేవకీ 
పుత్రుడును అయిన బాలకృష్ణుడు (గోపికలనడుమ) తన మురళితో జగన్నోహనముగా 
గానము చేసెను. 

శ్లో; మౌళిమాలా మిళిన్మత్త భృంగీలతా 

భీత భీతప్రియా విభ్రమాలింగితః। 

ప్రస్తగోపీకుచాః భోగ సమ్మేళితః 

సంజగౌ వేణునా దేవకీనందనః॥॥ ర్‌ 
తా॥। కృష్ణుని సిగయందు పూలమాల లున్నవి. వానిలోని తేనెను త్రాగుటకై 
ఆడుతుమ్మెదలు బారులు బారులుగా గుమిగూదినవి. వానిని చూచి మిక్కిలి 
భయపడిన గోపికలు కృష్ణుని విలాసముగా కౌగిలించుకొనినారు. అప్పుడు వారి 
'పైటలు జారిపోయినవి. వారి గుండ్రని చన్నుగవల ఒత్తిడి అతనికి కలిగినది. 
మొదట భయపడిన గోపికల గాఢాలింగనము, తరువాత పైటలు జారిపోవుటచే 
వారి బలిష్టములైన కుచముల ఘట్టనము కృష్ణునకు నిర్భరానంద హేతువగుటచేత 
అతడు (శ్రావ్యముగా వేణుగానము చేసెను. 

శ్లో; చారు చామీకరాః భాస భామావిభుః 

వైజయంతీ లతా వాసితోరఃస్థలః। 

నందబృందావనే వాసితా మధ్యగః 

సంజగౌ వేణునా దేవకీనందనః॥॥ 6 
తా॥ సుందరమైన బంగారు కాంతివంటి కాంతిగల సత్యభామకు ప్రభువైనవాడును, 
తీగెలవంటి 'వైెజయంతి” అను వనమాలచేత పరిమళించుచున్న వక్ష్యస్థలము 
కలవాడును, నందునియొక్క బృందావనమందలి గోపప్రీల మధ్యమున 


11] శ్రీకృష్ణాష్టములు 


నుండువాడును అయిన దేవకీనందనుడు తన పిల్లనగ్రోవిచేత వినసొంపుగా గానము 
చేసెను. 


శ్లో; బాలికా తాళికా తాళ లీలా లయా 
సంగ సందర్శిత భ్రూలతా విభ్రమః। 
గోపికా గీత దత్తావధానః స్వయం 
సంజగౌ వేణునా దేవకీనందనః।॥ ౯7 


తా॥। తాళకత్తెలైన గోపబాలికలు తమ చప్పట్లతో వేయు తాళములు ఎక్కువ 
తక్కువలు లేకుండ సరిగానుండునట్లు దిద్దుటకై కనుబొమలు సొగసుగా 
త్రిప్టుచున్నవాడును; (అదే సమయమున తన మురళీగానమునకు అనుగుణముగా) 
గోపికలు పాడుచున్న పాటలమీదకూడ తాను స్వయముగా తన అవధానమును 
నిలుపుచున్నవాడును అయిన దేవకీనందనుడు (కృష్ణుడు) తన వేణువుతో 
సమ్మోహనముగా గానము చేసెను. 


శ్లో; పారిజాతం సముద్ధృత్య రాధావరో 
రోపయాయాస భామా గృహస్యాంగణే 1 
శీతశీతే వటే యామునీయే తటే 
సంజగౌ వేణునా దేవకీనందనః॥ 8 


తా॥ రాధావల్లభుడైన శ్రీకృష్ణుడు, పారిజాతవృక్షమును ఇంద్రుని నందనవనము 
నుండి పెల్లగించి తెచ్చి, సత్యభామ యింటిముంగిట మొలచునట్లు నాటెను. అట్టి 
దేవకీనందనుడైన కృష్ణుడు యమునానది గట్టున మిక్కిలి చల్లనైన (భాండీరొమనెడి) 
మట్టిచెట్టుక్రింద తన పిల్లనగ్రోవితో మనోహరముగా గానము చేసెను. 
(తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్యగారు, ఇతర పండితులు నీలాశుకుని 
శ్రీకృష్ణకర్ణామృతమునకు వ్రాసిన వ్యాఖ్యలను పరిశీలించి, సంపాదకులు ఆచార్య 
తంగిరాలవారు వ్రాసికొనిన తాత్పర్యములు.) 


గోపాలబాలపంచకము -లీలాశుకుడు 1) 


2.8 గోపాలబాల పంచకము 
(బిల్వమంగళ లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతమునుందడి) 
శ్లో; సజలజలదనీలం, పల్లవీకేళిలోలం 

శ్రితసుర తరుమూలం, విద్యుదుల్తాసి చేలమ్‌! 

సురరిపుకులకాలం, సన్మనోబింబలీలం, 

నతసురమునిజాలం, నౌమి గోపాలబాలమ్‌” క్షే 
తా॥ నేను గొల్లపిల్లవానిని నుతించుచున్నాను (పొగడుచున్నాను-మొక్కుచున్నాను. ) 
అతడు ఎట్టివాడనగా - నీటితో కూడిన మబ్బువలె నల్లగా నుండువాడు. గోపికలతో 
సరససల్లాపము లాడుటయందు ఆసక్తుడైనవాడు. కల్పవృక్ష మూలమును 
ఆ(భశ్రయించినవాడు. మెజిపుతీగవలె తళుకు తళుక్కని మెజియు పీత్రాంబరమును 
కట్టినవాడు. రాక్షసుల వంశమునకు కాలయముదైనవాడు (రక్కసులను నాశనము 
చేయువాడు). సజ్జనుల మనస్సులందు బింబరూపముగానుండు విలాసము 
కలవాడు (సత్పురుషుల హృదయములందు ప్రతిఫలించువాడు,. నమస్మరించిన 
దేవతల యొక్కయు బుషులయొక్కయు సమూహము కలవాడు. (అనేక దేవతలు, 
బుషులు అతనికి నమస్మరించుచున్నారు). 
శ్లో సజలజలదనీలం, దర్శితో౬ దార లీలం, 

తరతల ధృతశైలం, వేణునాదైరసాలమ్‌। 

వ్రజజనకులపాలం, కామినీకేళిలోలం 

కవితలలలితమాలం, నౌమి గోపాలబాలమ్‌॥ 2 
తా॥ నేను గోపాలబాలుని నుతించుచున్నాను. (స్తుతించుచున్నాను-నమస్మరించు 
చున్నాను). అతడు ఎట్టివాడనగా -నీటితో కూడిన మబ్బువలె నల్లనివాడు. 
పూతనాపధము మొదలైన అధికములైన విలాసములు చూపినవాడు. అరచేతియందు 
గోవర్ధన పర్వతమును ధరించినవాడు. వేణుధ్వనులచేత రసవంతుదడైనవాడు 
(రసవంతములైన వేనుధ్వనులు కలవాడు - రసము చిప్పిలునట్లు వేణువు 
నూదువాడని భావము). వ్రేపల్లెయందలి జనసమూహముయొక్క పాలకుడైనవాడు. 


.. శ్రీకృష్ణాష్టకములు 
కామవతులైన గోపికలతోడి క్రీడలయందు ఆసక్తుడైనవాడు. మనోజ్ఞమైన 
వనమాలను ధరించినవాడు. 
శ్లో స్మితలలితకపోలం, స్నిగ్ధసంగీతలోలం, 

లలిత చికురజాలం, సౌర్యచాతుర్య లీలమ్‌! 

శతమఖరిపుకాలం, శాతకుంభాభచేలం, 

కువలయదళనీలం, నౌమి గోపాలబాలమ్‌॥ త్రి 
తా॥ నేను చిన్నికృష్ణుని నుతించుచున్నాను. అతడు ఎటువంటివాడు అనగా - 
చిఖునగవుచేత చెలువైన (అందమైన) చెక్కిళ్ళు కలవాడు. మనోజ్ఞమైన వేణుగాన 
రూపమైన సంగీతమునందు ఆసక్తుదైనవాడు. (లేదా, తనయందు భక్తి రూపమైన 
స్నేహముగల నారదాదులయొక్క గానమునందు ఆసక్తుడైనవాడు). సుందరమైన 
ముంగురుల సమూహము కలవాడు. నేర్పుతోకూడిన దొంగతనముయొక్క 
విలాసచేష్టలు కలవాడు (వెన్నను దొంగలించుట మొదలైన చతురములగు 
చోరలీలలు కలవాడు) అం.... 
శ్లో; మురళినినదలోలం, ముగ్ధమయూర చూళం, 

దళితదనుజజాలం, ధన్యసౌజన్యలీలమ్‌। 

పరహితనవహేలం, పద్మసద్మానుకూలం, 

నవజలధరనీలం, నౌమి గోపాలబాలమ్‌॥! త్తే 
తా॥। నేను బాలగోపాలును నుతించుచున్నాను. అతడు ఎట్టి వాడనగా - పిల్లనగ్రోవి 
యొక్క నాదమందు (పిల్లన గ్రోవిని ఊదుటయందు) ఆసక్తుడైనవాడు. అందమైన 
నెమలికన్నును సిగలో చెరివినవాడు. రాక్షసుల సమూహమును చీల్చినవాడు. 
కృతార్థులైన తన భక్తులకు మంచి తనముతోకూడిన లీలలు చూపువాడు. ఇతరులకు 
మేలు కలిగించెడి క్రొత్త విలాసములు కలవాడు. (లేదా, శత్రువులకు పథ్యములైన 
విచిత్రములగు సంహరించుట మొదలైన విలాసములు కలవాడు. ) తామరయందు 
నిసించెడి లక్ష్మికి అనుకూలనాయకుడైనవాడు. వానకురియని క్రొత్తమబ్బువలె 
నల్లనైనవాడు. 


శ్రీకృష్ణ మంగళగీతము-జయదేవుడు .. 


శ్లో సరసగుణనికాయం, సచ్చిదానందకాయం, 

శమితసకలమాయం, సత్యలక్ష్మీసహాయమ్‌। 

శమదమ సముదాయం, శాంతసర్వాంతరాయం, 

సుహృదయజనదాయం, నౌమి గోపాలరాయమ్‌॥ త్‌ 
తా॥ నేను గొల్లవారికి రాయడైన (రాజైన) శ్రీకృష్ణుని నుతించుచున్నాను. అతడు 
ఎటువంటివాడ్డుగా - రసయుక్తములైన సౌందర్య సౌకుమార్యాది గుణముల 
సమూహము గలవాడు. సత్యము, జ్ఞానము, ఆనందము - అనెడి ఈ మూడింటిచేత 
నిర్మితమైన దేహము కలవాడు (అనగా కృష్ణుడు సచ్చిదానందస్వరూపుడని భావము. 
అడపబడిన సమస్తములైన మాయలు కలవాడు. సత్యస్వరూపయైన లక్ష్మికి 
సహాయుదైనవాడు. బహిరింద్రియ నివృత్తియొక్కయు (అనగా శమము యొక్కయు 
అంతరింద్రియ నివృత్తియొక్కయు (అనగా 'దమము'యొక్కయు) సమూహమైన 
వాడు. నశించిన సమస్తములైన విఘ్నములు కలవాడు (సమస్త విఘ్నములను 
నశింపజేయువాడు) నిర్మలమైన ఆంతరంగముగల జనులకు పశుడైనవాడు. 

(తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్యగారి శ్రీకృష్ణకర్ణామృతవ్యాఖ్య ననుసరించి 

వ్రాసికొనిన తాత్పర్యములు - తంగిరాల) 


2,9 శ్రీకృష్ణ మంగళగీతము - జయదేవుడు 

శిత కమలా కుచమండల, ధృత కుండల, అయి, 

కలిత లలిత వనమాల, జయ జయ దేవ హరే! క్షే 
తా॥ లక్ష్మీదేవి స్తనములను ఆశ్రయించినవాడా! (లక్ష్మీదేవిని కౌగిలించినవాడా - 
అని భావము); కుండలములను ధరించినవాడా! వక్షమునుండి పాదములవరకు 
మనోహరమైన తులసిమాలను ధరించినవాడా! అయి = ఓ, దేవా! = దివ్యమైన 
ఆనందము కలవాడా; హరే! (హరీ!) = ఆశ్రయించినవారి పాపములను 
హరించువాడా! ఓ శ్రీకృష్ణా! నీకు జయము! జయము! (జేజేలు పలుకుట). 

దినమణి మండల మండన, భావఖండన, అయి, 

మునిజన మానస హంస, జయ జయ దేవ హరే! లై 


11! శ్రీకృష్ణాష్టములు 


తాః సూర్యమండలమునకు అలంకారమైనవాడా! సంసారబంధములను 
తొలగించువాడా! మునుల సమూహముయొక్క మనస్సులో (మానస సరస్సులో) 
సంచరించెడి హంసము (పరబ్రహ్మము) అయినవాడా! ఓ దేవా! హరీ! నీకు 
జేజే! 

కాళియ విషధర గంజన, జనరంజన, అయి, 

యదుకుల నలిన దినేశు జయ జయ దేవ హరే! తి 
తా॥ కాలీయుడనెడి విషసర్పమును నిరసించినవాడా! (దాని గర్వమును 
అణచినవాడని భావము). భక్తజనులను సంతోషపరచెడి వాడా! యాదవకులమనెడి 
పద్మముల పాలిట సూర్యుడా! (సూర్యుని కిరణములతో పద్మములు వికసించును. 
యాదవుల ముఖములను సంతోషముతో వికసింపజేయువాడు శ్రీకృష్ణుడు) ఓ 
దేవా! హరీ! నీకు జేజే! 

మధు, ముర, నరక విభంజన, గరుడాసన, అయి, 

సురకులకేళి నిధాన, జయ జయ దేవ హరే! డీ 
తా॥ మధు, ముర, నరక మొదలగు రాక్షసులను నాశనము చేసినవాడా! (మధువైరి” 
- “మురారి” - “నరకాంతక” అని శ్రీకృష్ణుని పేర్లు). గరుత్మంతునిపై కూర్చొని 
విహరించేవాడా! (గరుడ వాహనుడు” - “గరుడాసనుడు” అని శ్రీకృష్ణుని పేర్లు). 
దేవతల ఆనందకేళికి హేతువైనవాడా! (దేవతలు, దానవులవలన బాధితులు. 
అందువలన విచారముఖులు. ఆ దానవులను చంపినవాడు హరి. వారు చావగానే 
సురలకు ఆనందము కలిగినది. ఆ విధముగా దేవతల ఆనందమునకు 
మూలమైనవాడు హరి). ఓ దేవా! హరీ! నీకు జయము! జయము!!! 

అమల కమలదళ లోచన, భవమోచన, అయి, 

త్రిభువన భవన నిధాన, జయ జయ దేవ హరే! ర్‌ 
తా॥ నిర్మలమైన (స్వచ్చమైన) తామరరేకులవంటి కన్నులు కలవాడా! భవ 
బంధములను (సంసార బంధములను) విడిపించువాడా! ముల్లోకములలోని 
భవనములందు (భక్తకోటి గృహములందు, నివసించెడివాడా! (ఆ యిండ్లలో 


శ్రీకృష్ణ మంగళగీతము-జయదేవుడు 1)! 


పెన్నిధి అయినవాడా!) ఓ దేవా! హరీ! నీకు జేజే!! 

జనకసుతా కృత భూషణ, జిత దూషణ, అయి, 

సమర శమిత దశకంఠ, జయ జయ దేవ హరే! 6 
తా॥। జనక మహారాజు పుత్రికయైన సీతాదేవి వక్షస్థలముపై పవళించెడివాదా! 
(సీతాదేవి స్తనములకు అలంకారమైనవాడా!); దూషణుడు అను రాక్షసుని 
జయించినవాడా! (అడవులలో నుండగా రాముడు ఖరదూషణులను చంపినాడు. 
ఇతరుల దుర్మార్గపు నిందలను లెక్కచేయనివాడు - అని కూడా భావింపవచ్చును.) 
యుద్ధమునందు దశకంకఠుడైన రావణుని చంపినవాడా! ఓ దేవా! హరీ! నీకు 
జేజేలు! 

అభినవ జలధర సుందర, ధృతమందర, అయి, 

శ్రీముఖ చంద్ర చకోర, జయ జయ దేవ హరే! ౯7 
తా॥ క్రొత్త వానమబ్బు (తొలకరి నల్లని మబ్బు) వంటి నీలమైన శరీరముతో 
అందమైనవాడా! మందరపర్వతమును ధరించినవాడా! (పాలసము[ద్రమును 
చిలుకునప్పుడు తాబేలై మందరపర్వతము మునిగిపోకుండ మోసినవాడు) లక్ష్మీదేవి 
ముఖమనెడి చంద్రునకు చకోరపక్షివంటివాడా! (చకోరము” లేక “వెన్నెల పులుగు” 
చంద్రుని కిరణములను త్రాగునని కవి సమయము. చంద్రుని వెన్నెల అంటే 
చకోరమునకు ఇష్టమని; అట్లే చకోరమును చూచుట చంద్రునకు ఇష్టమని దీని 
అర్థము.) ఓ దేవా! హరీ! నీకు జేజేలు!!! 

తవ చరణే పతితా కయమితి భావయ, అయి, 

కురు కుశలం ప్రణతేషు, జయ జయ దేవ హరే! 8 
తా॥ ఓ దేవా! శ్రీకృష్ణా! నీ పాదములపైబడి నమస్మరించినవారిగా మమ్ము 
భావింపుము. నమస్మారము చేసిన మాకు మంగళమును ప్రసాదింపుము. ఓదేవా! 
హరీ! నీకు జయము! జయము! 

శ్రీ జయదేవ కవే రుదిత మిదం, కురుతే ముదమ్‌, 

మంగళ మంజుల గీతం, జయ జయ దేవ హరే! రి 


11! శ్రీకృష్ణాష్ణములు 


తా॥ జయదేవ కవి రచించిన ఈ మంగళకరమైన మహత్తర గీతము సంతోషమును 
కలిగించుచున్నది. (కవికిని, శ్రీకృష్ణునకును, వినువారికిని ఆనందమును 
కలిగించుచున్నదని భావము). 


2.10 శ్రీకృష్ణ మంగళగీతము - నారాయణతీర్థులు 
ధ్రువపదమ్‌: జయమంగళం - నిత్యశుభమంగళమ్‌ | 
శ్లో మంగళం రుక్మిణీరమణాయ, శ్రీమతే, 

మంగళం రమణీయ, మూర్తయే, తే, 

మంగళం శ్రీవత్సభూషాయ, శార్‌బ్లిణే, 

మంగళం నందగోపాత్మజాయ ఆ 1 జయ॥। క్షే 
తా॥ శ్రీపతివి = శోభతో/బుద్ధితో/సంపదతో కూడినవాడవు; రుక్కిణీనాథుడవు; 
అందమైన ఆకారము కలవాడవు; శ్రీవత్సమనెడి అందమైన పుట్టుమచ్చ అను 
భూషణము కలవాడవు; “శార్‌బ్హూమను విల్లును ధరించినవాడవు; నందగోపుని 
కుమారుడవు - అయిన నీకు జయముతో కూడిన మంగళము! ఎల్లప్పుడును శు 
భమును కలిగించు మంగళము!!! 

పూతనా కంసాది పుణ్యజన హారిణే, 

పురుహూత ముఖదేవ హితకరాయ, 

సూతాయ విజయస్య, సుందర ముఖాబ్బాయ, 

శీతకిరణాదికుల భూషణాయ ఆ 11జయ॥॥। లై 
తా॥ పూతన, కంసుడు మొదలగు రాక్షసులను సంహరించినవాడవు; ఇంద్రాది 
దేవతలకు మేలు కలిగించినవాడవు; అర్జునునకు సారథి అయినవాడవు; 
పద్మమువంటి అందమైన ముఖము కలవాడవు; చంద్రవంశమునకు ఆభరణమైన 
వాడవు - అయిన నీకు మంగళము! 

కాళీయ మౌళి మణి రంజిత పదాబ్దాయ, 

కాలాంబుద శ్యామ దివ్యతనవే, 

కారుణ్య రసవర్ష్ని నయనారవిందాయ, 


శ్రీకృష్ణ మంగళగీతము -నారాయణతీర్థులు |. 


కల్యాణ గుణరత్న వారినిధయే  - 11జయ॥ త్రి 
తా॥ కాళీయుని మర్దించెడివేళ అతని పదగలపైనున్న మణుల కాంతులచేత 
ప్రకాశించిన పద్మములవంటి పాదములు కలవాడవు; నల్లని మబ్బువలె నీలవర్ణమైన 
దివ్యదేహము కలవాడవు; కరుణరసము కురిసెడి తామరలవంటి కన్నులు కలవాడవు 
(స్వామి కన్నులు నిత్యము కరుణారసార్టములు); శుభములు కలిగించెడి 
మంచిగుణములనెడి మణులకు నాగరము వంటివాదవు (సముద్రమునకు 
“రత్తాకరము” - రత్నములకు నిలయము-అని పేరు); - అయిన నీకు మంగళము! 

నవనీత చోరాయ, నందాది గోపగో 

రక్షిణే, గోపికావల్లభాయ, 

నారద మునీంద్రనుత నామధేయాయ, తే, 

నారాయణానందతీర్థ గురవే - 11జయ॥। డ్త 
తా॥ వెన్నదొంగవయినవాడవు; నందుడు మొదలైన గోపకులను, వారి అనంత 
గోసంపదను కాపాడినవాడవు; పదహారు వేలమంది గోపికలకు వల్లభుడవు 
(ప్రియుడవు) అయినవాడవు; దేవముని అయిన నారదునిచేత కీర్తింపబడెడి చక్కని 
పేర్లు కలవాడవు; నారాయణ తీర్థులకు గురువయిన (ప్రభువయిన) వాడవు; - 
అయిన నీకు మంగళము! శుభమంగళము!! 





శ్లో బాలాయ, నీలవపుషే, నవకింకిణీక- 
జాలాభిరామజఘనాయ, దిగంబరాయ, 
శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ, 
నందాత్మజాయ, నవనీతముషే, నమస్తే! 

(శ్రీకృష్ణకర్ణామృతము, 2-74) 
తా॥। పసివాడవును; నల్లని ఒడలు కలవాడవును; కొత్త చిరుగంటల గుత్తులచేత 
అందగించిన మొలకలవాడవును; దిస్సృమొలవాడవును; (మెడలో) మంచి పులిగోరు 
పతకముతో అలంకరింపబడినవాదవును; నందుని కొడుకువును; వెన్నదొంగిలించు 
వాడవును - అయిన ఓ బాలకృష్ణా! నీకు నా నమస్మారం! 





అనుబంధము -8 


శ్రీకృష్ణ అష్టోత్తరశతనామస్తోత్రము 
శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవ స్సనాతనః, 
వసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః. 
శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరిః, 
చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యుదాయుధః. 
దేవకీనందన గశ్రీశో నందగోపప్రియాత్మజః, 
యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః. 


పూతనాజీవితహర శృకటాసురభంజన,, 
నందవ్రజచరానందీ సచ్చిదానందవి[గ్రహః. 


నవనీతవిలిస్తాంగో నవనీతనటో£_ నఘః, 
నవనీతనవాహారీ ముచికుందప్రసాదకః. 

షోడశ ప్రీసహస్రేశ ప్రిభంగీ మధురాకృతిః, 
శుకవాగమృతాన్టీందు ర్లోవిందో యోగినాంపతిః. 
వత్సపాలనసంచారీ ధేనుకాసురభంజనః, 
తృణీకృతతృణావరో యమళార్ణునభంజనః. 
ఉత్తాలోత్తాలభేత్తా చ తమాలశ్యామలాకృతిః, 
గోపగోపీశ్వరో యోగీ కోటిసూర్యసమప్రభః. 
ఇళాపతిః పరంజ్యోతి ర్యాదవేంద్రో యదూద్వహః, 
వనమాలీ పీతవాసాః పారిజాతాపహారకః. 


శ్రీకృష్ణ అష్టోత్తర శతనామస్తోత్రము 


శ్లో! 


శ్లో 


గోవర్థ్ధనాచలోద్ధర్తా గోపాలస్సర్వపాలకు, 
అజో నిరంజనః కామజనకః కంజలోచనః. 


మధుహా మధురానాథో ద్వారకానాయకో బలీ, 


బృందావనాంతసంచారీ తులసీదామభూషణః:. 


స్యమంతకమణేర్హ ర్తా నరనారాయణాత్మకః, 
కుబ్బాకృష్ణాంబరధరో మాయీ పరమపూరుషః. 


ముష్టికాసుర చాణూర మల్లయుద్ధవిశారదః, 
సంసారవైరీ కంసారి ర్మురారి ర్నరకాంతకః. 


అనాది బ్రహ్మచారీ చ కృష్ణావ్యసనకర్శకః, 
శిశుపాలశిరశ్చేత్తా దుర్యోధనకులాంతకృత్‌. 


విదురాక్రూరవరదో విశ్వరూప ప్రదర్శకః, 


సత్యవా క్సృత్యసంకల్ప స్సత్యభామారతో జయీా. 


సుభద్రాపూర్వజో విష్ణు ర్ఫీష్మముక్తి ప్రదాయక, 
జగద్గురు ర్లగన్నాథో వేణునాదవిశారదః. 
వృషభాసురవిధ్వంసీ బాణాసురకరాంతకృత్‌, 
యుధిస్టిరప్రతిష్థాతా బర్దిబర్దావతంసకః. 
పార్థసారథి రవ్యక్తో గీతామృతమహోదధిః, 
కాళలీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజః. 


దామోదరో యజ్ఞభోక్తా దానవేంద్రవినాశన, 
నారాయణః పరబ్రహ్మ పన్నగాశనవాహన:. 


జలక్రీడాసమాసక్త గోపివస్తాపహారకః, 


అవి 


పుణ్యశ్లోక స్తీర్ధపాదో వేదవేద్యో దయానిధిః. 


10 


క్షే 


12 


13 


కేశ 


కేర్‌ 


16 


క్షే? 


18 


19 


20 


. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామస్తోత్రము 
శ్లో సర్వతీర్థాత్మక స్సర్వగ్రహరూపీ పరాత్పరః, 

ఇత్యేవం కృష్ణదేవస్య నామ్నా మపష్ప్టోత్తరం శతమ్‌. 21 
శ్లో కృష్ణేన కృష్ణభక్తేన (శ్రుత్వా గీతామృతం పురా, 

స్తోత్రం కృష్ణప్రియకరం కృతం తన్నాన్మయా పురా. 22 
శ్లో కృష్ణనామామృతం నామ పరమానందదాయకమ్‌, 

సర్వోపద్రవధుఃఖఘ్నం పరమాయుపష్యవర్ధనమ్‌. 238 
శ్లో; దానం శ్రుతం తపస్తీర్ధం యత్కతం త్విహ జన్మని, 

పఠతాం శృణ్వతాం చైవ కోటికోటి గుణం భవేత్‌. గ! 





మ. కనియెన్‌ రుక్మిణి, చంద్రమండలముఖున్‌, గంఠీరవేంద్రావల 
గ్నుు నవాంభోజదళాక్షుం, జారుతర వక్షున్‌, మేఘసంకాశదే 
హు, నగారాతి గజేంద్ర హస్తనిభ బాహుం, జక్రిం, బీతాంబరున్‌, 
ఘన భూషాన్వితుం, గంబుకంఠు, విజయోత్మంఠున్‌, జగన్నోహనున్‌. 
(-పోతన భాగవతము) 
తా॥ - రుక్కిణి శ్రీకృష్ణుని చూచింది. ఆయన ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు కవి. 
చంద్రబింబంవంటి ముఖం కలిగిన వాడు. శ్రేష్టమైన సింహం యొక్క నడుమువంటి 
నడుము కలవాడు. అప్పుడే వికసించిన తామరరేకులవంటి కన్నులు కలవాడు. 
చాలా అందమైన జొమ్ముగలవాడు. నల్లమబ్బును పోలిన శరీరవర్జం కలవాడు. 
ఇంద్రుని ఐరావతంయొక్క తొండంతో సమానమైన భుజములు కలవాడు. చేతిలో 
చక్రం కలవాడు. పసువన్నె పట్టుబడ్డ (పీతాంబరం) కట్టుకున్నవాడు. గొప్పగొప్ప 
ఆభరణాలు ధరించినవాడు. శంఖంలాంటి కంఠం గలవాడు. విజయమునందు 
వేడుక (విజయోత్సాహం) కలిగినవాడు. లోకాలను మోహింపజేసేవాడు. ఇటువంటి 
కృష్ణుణ్ణి (మొట్టమొదటిసారిగా) రుక్కిణి చూచింది. 





అనుబంధము -4 


శ్రీకృష్ణ అష్టోత్తరశతనామావళి 


ఓం శ్రీకృష్ణాయ నమః 

ఓం కమలానాధాయ నమః 

ఓం వాసుదేవాయ నమః 

ఓం సనాతనాయ నమః 

ఓం వసుదేవాత్మజాయ నమః 

ఓం పుణ్యాయ నమః 

ఓం లీలామానుష విగ్రహాయ నమః 

ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః 

ఓం యశోదావత్సలాయ నమః 

ఓం హరయే నమః 10 

ఓం చతుర్చ్భుజాత్త చక్రాసి గదా 
శంఖాద్యుదాయుధాయ నమః 

ఓం దేవకీనందనాయ నమః 

ఓం శ్రీశాయ నమః 

ఓం నందగోపప్రియాత్మజాయ నమః 

ఓం యమునావేగ సంహారిణే నమః 

ఓం బలభద్రప్రియానుజాయ నమః 

ఓం పూతనాజీవిత హరాయ నమః 

ఓం శకటాసుర భంజనాయ నమః 

ఓం నందవ్రజజనానందినే నమః 

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః 

20 


ఓం నవనీత విలిప్తాంగాయ నమః 
ఓం నవనీత నటాయ నమః 

ఓం అనఘాయ నమః 

ఓం నవనీత నవాహారాయ నమః 
ఓం ముచికుంద ప్రసాదకాయ నమః 
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః 
ఓం త్రిభంగినే నమః 

ఓం మధురాకృతయే నమః 

ఓం శుకవాగమృతాబ్టీన్షవే నమః 
ఓం గోవిందాయ నమః 80 
ఓం యోగినాంపతయే నమః 

ఓం వత్సపాలన సంచారిణే నమః 
ఓం అనంతాయ నమః 

ఓం ధేనుకాసుర భంజనాయ నమః 
ఓం తృణీకృత తృణాపర్తాయ నమః 
ఓం యమళార్జ్లున భంజనాయ నమః 
ఓం ఉత్తాల తాలభేత్రే నమః 

ఓం తమాల శ్యామలాకృతయే నమః 
ఓం గోపగోపీశ్వరాయ నమః 

ఓం యోగినే నమః 40 
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః 
ఓం ఇలాపతయే నమః 


111 


ఓం పరంజ్యోతిషే నమః 

ఓం యాదవేంద్రాయ నమః 

ఓం యదూద్వహాయ నమః 

ఓం వనమాలినే నమః 

ఓం పీతవాససే నమః 

ఓం పారిజాతాపహారకాయ నమః 

ఓం గోవర్ధనాచలోద్ధ ర్రే నమః 

ఓం గోపాలాయ నమః ర్‌0 

ఓం సర్వపాలకాయ నమః 

ఓం అజాయ నమః 

ఓం నిరంజనాయ నమః 

ఓం కామజనకాయ నమః 

ఓం కంజలోచనాయ నమః 

ఓం మధుఘ్నే నమః 

ఓం మధురానాథాయ నమః 

ఓం ద్వారకానాథాయ నమః 

ఓం బలినే నమః 

ఓం బృందావనాన్త సంచారిణే నమః 

60 

ఓం తులసీదామ భూషణాయ నమః 

ఓం శమంతక మణేర్షగ్రే నమః 

ఓం నరనారాయణాత్మకాయ నమః 

ఓం కుబ్జాకృవ్ణాంబరధరాయ నమః 

ఓం మాయినే నమః 

ఓం పరమపురుషాయ నమః 

ఓం ముష్టికాసుర చాణూర 
మల్లయుద్ధ విశారదాయ నమః 


శ్రీకృష్ణాష్టకములు 


ఓం సంచారవైరిణీ నమః 

ఓం కంసారయే నమః 

ఓం మురారయే నమః 70 
ఓం నరకాన్తకాయ నమః 

ఓం అనాది బ్రహ్మచారిణే నమః 
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః 
ఓం శిశుపాల శిరచ్చేత్రే నమః 
ఓం దుర్యోధన కులానకాయ నమః 
ఓం విదురాక్రూరవరదాయ నమః 
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః 
ఓం సత్యవాచే నమః 

ఓం సత్యసంకల్పాయ నమః 

ఓం సత్యభామారతాయ నమః 80 
ఓం జయినే నమః 

ఓం సుభద్రాపూర్వజాయ నమః 
ఓం విష్ణవే నమః 

ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః 
ఓం జగద్గురవే నమః 

ఓం జగన్నాథాయ నమః 

ఓం వేణునాద విశారదాయ నమః 
ఓం వృషభాసుర విధ్వంసినే నమః 
ఓం బాణాసుర కరాన్తకాయ నమః 
ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః 90 
ఓం బర్హిబర్దావతంసకాయ నమః 
ఓం పార్థసారథయే నమః 

ఓం గీతామృత మహోదధయే నమః 
ఓం అవ్యక్తాయ నమః 


శ్రీకృష్ణ అష్టోత్తరశతనామావళి 11! 


ఓం కాళలీయఫణి మాణిక్య మండిత ఓం జలక్రీడా సమాసక్త గోపీవస్తాప 
శ్రీ పదాంబుజాయ నమః హారకాయ నమః 
ఓం దామోదరాయ నమః ఓం పుణ్యశ్లోకాయ నమః 


న. ఓం తీర్రపాదాయ నమః 
క కా ఓం వేదవేద్యాయ నమః 


ఓం దానవేన్హ వినాశకాయ నమః ఓం దయానిధయే నమః 

ఓం నారాయణాయ నమః ఓం సర్వతీర్థాత్సకాయ నమః 

ఓం పరబ్రహ్మణే నమః 100 ఓం సర్వగ్రహరూపిణే నమః 108 
ఓం పన్నగాశన వాహనాయ నమః ఓం పరాత్పరాయ నమః 





శ్లో రక్షంతుత్వామ్‌, అసితజలజై రంజలిః పాదమూలే, 

మీనానాఖీసరసి, హృదయే మారబాణా మురారేః 

హారాః కంఠే హరిమణిమయా, వక్రపద్నే ద్విరేఫాః, 

పింఛాపీడాళ్చికుర నిచయే, ఘోషయోషిత్కటాక్షాః॥। 

(-శ్రీకృష్ణకర్ణామృతము, 3-86) 

తా॥ - (కృష్ణుడు నిలబడి ఉన్నాడు. ఎదురుగా గొల్లపడుచులు ఉన్నారు. వారు 
వలపు నిండిన కడగంటి చూపులతో కృష్ణుని నఖశిఖ పర్యంతమూ చూస్తున్నారు. 
ఆ చూపులు ఎలా ఉన్నాయో కవి వర్ణిస్తున్నాడు. ) గోపికల కడగంటి చూపులు 
కృష్ణుని పాదాలపై ప్రసరించినప్పుడు, నల్లకలువల దోసిళ్ళవలె ఉన్నాయి! నాఖిపై 
పడినప్పుడు, నాభి అనే సరస్సులో ఈదుతున్న చేపలవలె ఉన్నాయి! గుండెలమీద 
పడినప్పుడు, మన్మథుని బాణాలవలె ఉన్నాయి! కంఠంమీద ప్రసరించినప్పుడు, 
మెడలో ఇంద్రనీలమణిహారంలా ఉన్నాయి, ముఖపద్మంమీద ప్రసరించినప్పుడు 
తుమ్మెదలవలె ఉన్నాయి, కురుల సమూహంమీద పడినప్పుడు నెమలికన్నులవలె 
ఉన్నాయి! అటువంటి గోపికల కడగంటి చూపులు నిన్ను రక్షించుగాక! (ప్రీల 
చూపులు నల్లగా ఉంటాయని భావించి వాటిని నల్లకలువలతోను, చేపలతోను, 
మన్మథుని బాణాలతోను, ఇంద్రనీలమణులతోను, తుమ్మెదలతోను, నెమలి 
కన్నులతోను పోల్చడం కవి సమయం.) 





అనుబంధము -క5 


పింగళి సూరన విరచిత 
శ్రీకృష్ణదండకము 
(కళాపూర్ణోదయము 1-80) 
(ప్రతిపదార్ధ తాత్పర్య సహితము) 

దండకము: 

శ్రీ కామినీ కామితాకార! సాకార కారుణ్య ధారా నవాంకూర శంకాకరా 
శోణరేఖా మయూఖాళలి కిమ్మీరి తాలోక నాలోక! లోకైక సంస్తుత్య నిత్య 
ప్రభావా! విభా వైభ వాధిక్య ధిక్కారి తానంత మార్తాండ కోటీక! యాటీక 
మానామలాస్తంభ శుంభ ద్యశపూర కర్పూర సౌరభ్యమైత్రీ పవిత్రీకృ 
తామ్నాయ వాయు ప్రచారా! నిశాపాది తాపార సంసార సంతాప నిర్వాపణా! 
పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా! భవాభావ లోభాకులీభూత 
చేత స్సుధీ వ్రాత నిర్ణీత సంప్రాప్త సదృక్తి మార్గెక విశ్రామ భూమీ భవ త్తత్వ 
రూపా! సురూపావళీ దుర్నిరూప స్వరూపా! గురూపాసనాసాదితా 
నారతానన్య సాంకర్య కైంకర్య మాధుర్య ధుర్య ప్రపన్నా! ప్రపన్నావళీమాన 
సోదస్తభోగాపవర్గాభిలాషా! హృషీకేశ! యీశాన వాణీశ ముఖ్యుల్‌ సువిఖ్యాత 
మైనట్టి నీ దివ్య చారిత్ర చారు ప్రచారంబు పారంబు ముట్టన్‌, నుతింపంగ 
లేరంచు నెంచంగ, వించు బ్రపంచ స్వభావంబు, భావంబునన్‌ మాన 
కిట్లేము నీ ముందటన్‌ జాటు వాచాలతల్‌ చూపుచున్నార; మిన్నేరముల్‌ 
మన్ననం జేసి సైరింపు మో వాసుదేవా! సదానంద! గోవింద! నీ విందు 
మా విందవై, దెంద మానంద మొందింప, నెందున్‌ విచారంబు లేమిన్‌, 
వచో గోచరాగోచరత్వంబు లూహింపలేమైతిమోదేవ! మీ పాద సేవాదరంబున్‌ 


శ్రీకృష్ణదందకము 1... 


మదిం గోరుచున్‌, వేదవాదుల్‌ శమాదుల్‌ కడుం జాల నార్జించి, భోగేచ్చ 
వర్ణించి, నానా తపశ్చర్య లాశ్చర్య తాత్పర్య పర్వాకులత్వంబునం గైకొనన్‌, 
మాకు నే యత్నముల్‌ లేక, యో కృష్ణ! యీ కైవడిన్‌ మీ కృపాలోక సంసిద్ధి 
సిద్దించుటల్‌, బుద్ధిం దర్శింప నత్యంత చిత్రంబు గాదే? జగన్నాథ! యీ 
రీతిం జెన్నార, మున్నే బుషుల్‌ మిమ్ముం గన్నారం గన్నారు, మా కన్ను 
లన్నంగ న్‌ పుణ్యముల్‌ చేసెనో యీ విశేషంబుం గాంచెన్‌, విరిం 
చ్యోదయస్థాన నాభీ సరోజా! సరోజాత జాతాండముల్‌ తండతండంబులై 
యుండ, నొండొండ నీ రోమ కూపంబు లేపారంగాం దాల్చుటల్‌ చెప్పంగా, 
నీవు గోవర్ధనం బెత్తి తంచున్‌, వరాహావతారంబునన్‌ ధారుణీచక్రముం 
దాల్చ్పితంచున్‌, మహాకూర్మ భావంబునన్‌ మందర గ్రావమున్‌ మోచి తంచున్‌, 
జగంబుల్‌ సమస్తంబు దైవిక్రమ ప్రక్రియా వేళం బాదత్రయిం జాలం బూరించి 
తంచున్‌ నుతింపంగ యుక్తంబె? భక్తప్రజాధీన! దీనిన్‌ వివేకించి తలోకంబులోం 
గొంద జార్యోత్తముల్‌ నర్వవేదంబులున్‌ సర్వవాదంబులున్‌, 
సర్వయాగంబులున్‌, సర్వయోగంబులున్‌, నర్వవవొనంబులున్‌ 
సర్వదానంబులుం జూడ, నీ దాస దాసాను దాసాంఘ్రి సంసేవలోం గోటి 
కోట్యంశముం బోలంగాం జాలవంచుం, ద దాచారముం బూని వర్తింతు 
రత్యున్నతిన్‌; సత్య సంకల్ప నిత్యోదయా! యేము నీ నామ మాత్రంబు మా 
నాలుకం జేర్చుటల్‌ దక్క నొక్కింతయుం దక్కుత్రోవల్‌ భవన్మాయ దాంటంగలే 
మవ్యయా! భవ్య యోగీంద్ర, సాంద్రాదరాకాంక్షి తైకాంత సంసేవనా! 
భావనాతీత కల్యాణ! నానా గుణశ్రీ సముద్భాసితాంగా! మముం గేవలంబైన 
కారుణ్యదృష్టిం గటాక్షించి రక్షించు, లక్ష్మీమనోవల్లభా! దేవదేవా! నమస్తే 
నమస్తే! నమస్తే! నమః! 

ప్రతిపదార్థము: (1) శ్రీ కామినీ = లక్ష్మీదేవి (యొక్క, కామిత + ఆకారా! = 
కోరిన రూపాన ఉండదేవాడా! (2) స + ఆకార = ఆకరముతో కూడిన (తాల్చిన) 
కారుణ్యధారా! = కరుణకు (కరుణకు స్వార్థ తద్ధితరూపం కారుణ్యం) ధార 


|... పింగళి సూరన 


వంటివాడు = నిరంతరం కరుణ (స్రవించే (మనస్సు) కలవాడా! (8 నవ + 
అంకూర = కొత్తగా మొలచినట్టు, శంక = అనుమానించతగ్గ, ఆకరా= 
ఆధారములతో, శోణరేఖా = రక్తపు చారలుగల, మయూఖ + ఆళి = కిరణముల 
సమూహముతో, కిమ్మీరిత + ఆలోకన + ఆలోక = చిత్రవర్ణములతో చూచుటకు 
దృశ్యమైనవాడా! (ఉదయ సూర్యుడైన జ్యోతి స్వరూపుడని తాత్పర్యం) (4) లోక 
+ ఏక సంస్తుత్య = లోకములో ఒక్కడే ఐన (ఈతని) స్తుతి చేయదగిన, నిత్య = 
నిరంతరము, ప్రభావవా = ప్రభావము కలవాడా! (5) విభా = కాంతియొక్క 
వైభవ + ఆధిక్య = వైభవ అతిశయముచే, ధిక్కారిత = ధిక్కరించిన, అనంతమార్తాండ 
= అంతులేని సూర్యులను, కోటీక = కోటి సంఖ్యలో కలవాడా! (6) ఆటీకమాన 
= సంచరించుచున్న అమలస్తంభ = స్వచ్చంగా శ్వాసను స్తంభనం చేసి, శుంభత్‌ 
= ప్రకాశించు, యశఃపూర = కీర్తిచే నింపబడిన, కర్పూర సౌరభ్య = కర్పూరపు 
గుబాళింపుగల, మైత్రీ = సదృశమైన, పవిత్రీకృత = పవిత్రము చేయబడిన, 
ఆమ్నాయ = వేదములనెడు, వాయుప్రచారా! = నిశ్చ్వాసలు గల్లినవాడా! 
“ఉచ్చ్వసితావై వేదా అని ప్రమాణము. (7) నిశా + ఆపాదిత = రాత్రివలె 
(లేదా చీకటివలె) ఆపాదించబడిన (స్వప్నము వంటి భ్రాంతిమంతమైన), అపార 
= ఒద్దులేనట్టి (ముగింపులేనట్టి), సంసార = (ఈ) లోకములోని, సంతాప = 
దుఃఖములను, నిర్వాపణా! = తొలగించేవాడా! (8) పాప నిర్వాపణ + ఉపాయ 
= పాపములను తొలగించు సాధనమైన, నామ ప్రశంస = పేరు జపించుటకైన, 
అనుభావా = మహత్తు కలవాడా! (9) భవ + అభావ = పుట్టుకలేనట్టి, లోభ + 
ఆకులీభూత = ఆకాంక్షచే నిండబడిన, చేతః + సుధీవ్రాత = మనసులు గల్దిన 
మంచిబుద్ధికలిగిన జనుల సమూహమే, నిర్ణీత సంప్రాప్త = నిశ్చయముగా 
పొందిన, సద్భక్తిమార్గ + ఏక = మంచి భక్తి అనే ఒకేఒక మార్గము అనెడు, 
విశ్రామభూమి = విశమించే చోటు అనబడు, భవత్‌తత్ప్వరూపా = నీదైన తత్వము 
(భగవత్తత్వము) రూపముగా గల్లినవాడా! (10) సురూప + ఆవళీ = సురూపులైన 
దేవతల సమూవాముచిే, దుర్నిరూవప = నిరూపింవ శక్యముకాని 
(వర్ణింపశక్యముకాని), స్వరూప = (భగవత్‌) రూపము కలవాడా! (11) గురు + 
ఉపాసన + ఆసాదిత = గురువులను (ఆశయించి), ఉపాసించి, పొందిన, న 


శ్రీకృష్ణదందకము (1) 


+ అరత = అయిష్టము కానట్టి (మికిలి ఇష్టమైను, అనన్య సాంకర్య = ఇతర 
(విషయ) ములందు సంకరము (మిశ్రమము) కానట్టి, కైంకర్య = 'సేవాభావముచేత 
(భక్తులు పొందు), మాధుర్య = తీపిని (ఆస్వాద్యమును,), ధుర్య = వహించిన 
(పొందిను, ప్రపన్నా! = శరణాగతులను కల్గినవాడా! (12) ప్రపన్న + ఆవలీ = 
శరణాగతుల సమూహము యొక్క మానస = మనస్సులందు, ఉదస్త = 
ఎగురగొట్టబడిన, భోగ + అపవర్గ + అభిలాషా = భోగముల తొలగించు 
కోరికలు కలవాడా! (భోగభాగ్యములపై ఇష్టమును ఎగురగొట్టి, వైరాగ్యమును 
భక్తులకు ప్రసాదించేవాదని అర్ధము), (13) హృషీక + ఈశా = ఇంద్రియములకు 
ప్రభువైనవాడా (వాటిని నియంత్రించేవాడా!) (14) ఈశాన = శివుడును, వాణీ 
+ ఈశ = సరస్వతీదేవి భర్తయైన బ్రహ్మ, ముఖ్యుల్‌ = మొదలైనవారు (బ్రహ్మ 
రుద్రాది దేవతలు), సువిఖ్యాతమైనట్టి = బాగా ప్రసిద్ధిగాంచిన, నీ దివ్యచారిత్ర 
చారు ప్రచారంబు = నీ గొప్పదైన చరిత్ర (కథలన్ని) చక్కగా ప్రచారము, పాఠరంబు 
ముట్టన్‌ = అంతు ముట్టేలా (ప్రచారములు విసృతపరచి కథాసాగరంలో ఈదులాడి 
అవతలి ఒద్దుకు చేరేలా అని అర్థం), నుతింపంగ లేరంచున్‌ ఎంచంగ వినుచున్‌ 
= పొగడుట ఎవరితరం కాదని భావించగా వింటున్న (మేము), ప్రపంచ స్వభావంబు 
= ఈ ప్రపంచంతో జీవికి ఉన్న సంబంధాన్ని భావంబునన్‌ మానక = మనసులో 
తొలగించక (జ్ఞానం పొందీ, బంధవిమోచనం పొందలేక), ఇట్లు, ఏము, స్‌ 
ముందటన్‌ = ఇలా మేము నీ ముందు (సోత్రరూపముగా) చాటు, వాచాలతలు 
= అందంగా మాటలతో కవిత్వము (వాచాలత్వాన్ని)ి చూపుచున్నారము. 
ఇన్నేరములు (ఈ+నేరములు) = ఈ తప్పులు, మన్ననన్‌ చేసి = కాచి, 'సైరింపుము 
+ ఓ వాసుదేవా = ఓ వాసుదేవా! రక్షించుమయ్యాో!, సదానంద = ఎల్లవేళల 
ఆనందరూపుడైనవాడా, గోవింద = గోవులకు అధిపతీ! (ధర్మానికి అధికారీ!), 
నీవు + ఇందు, మా + విందవై = నీవు ఈ దినము మాకు దాతవై, డెందము + 
ఆనందము + ఒందింప = హృదయము సంతోషముతో నిండగా, ఎందున్‌ 
విచారంబు లేమిన్‌ = ఏ విషయంలోనూ చింత లేకుండా, వచః గోచర + 
అగోచరత్వంబు = మాటలతో కనబడీ కనబదనితనము (నీ దృశ్యాదృశ్యత్వము,, 
ఊహింపలేము + ఐతిమి + ఓ దేవా! = భావించలేము ఓ దేవా!, మీ పాదసేవ 


11] పింగళి సూరన 


+ ఆదరంబున్‌ = మీ చరణములు 'సేవించుటకై ఇష్టము కల్చి, మదిన్‌ + కోరుచున్‌ 
= మనస్సులో కోరిక గల్లి, వేదవాదుల్‌ = వేదములు నేర్చిన (జ్ఞానము సంపాదించిన) 
వారు, శమ + ఆదుల్‌ = ఓరిమి మొ॥ సుగుణములు, కడున్‌ చాలన్‌ ఆర్జించి = 
మిక్కిలిగా సంపాదించి, భోగ+ఇచ్చ+వర్ణించి = భోగములమీది కోరిక వదిలివేసి, 
నానాతపః చర్యలు =వివిధములైన శరీరమును శుష్కింపచేసే పనులు (తపః = శు 
ష్మింపచేయుట) తపస్సులు, ఆశ్చర్య = వింత గొలిపేలా, తాత్పర్య = తత్పరత 
(భగవంతునిలో తత్పరత) కల్ళి, పరి + ఆకులత్వంబున్‌ = విశేషంగా ఏమీ 
తోచనిస్థితి (వెర్రివాని స్థితి), కైకొనన్‌ = స్వీకరించగా (వారు బుషులు, మునులు, 
తపస్సులు చేసి ఏమీ సాధించక బికృమొగం వేయగా), మాకు = మావంటి 
అజ్ఞానులకు, ఏ యత్నముల్‌ లేక = ఎలాంటి ప్రయత్నము సాధనలేక, ఓ కృష్ణా! 
ఈ కైవడిన్‌ = ఈవిధంగా, మీ కృప + ఆలోక + సంసిద్ధి = మీ దయతో కూడిన 
చూపుల పొందిక, సిద్ధించుటల్‌ = దొరకుట, బుద్ధిన్‌ తర్మింపన్‌ అత్యంత 
చిత్రంబుగాదె! = మనసులో ఆలోచించగా అద్భుతంగా ఉందిగదా! (జ్ఞానం 
లేకున్నా తపస్సు వంటి ఆచరణలు లేకున్నా కృష్ణకృప లభించుట ఆశ్చర్యం!), 
జగన్నాథ! = జగత్తుకంతటికి ప్రభువైన ఓ కృష్ణా!, ఈ రీతిన్‌ - చెన్నార = ఈ 
విధంగా శోభించగా, మున్ను + ఏ బుషుల్‌ + మిమున్‌ - కన్ను + ఆర = 
పూర్వం ఏ మునులు మీ (దివ్యమంగళ) రూపాన్ని కన్నుల నిండుగ, కన్నారు = 
చూచారో!, మా కన్నులు + ఎన్నంగన్‌ + ఏ పుణ్యముల్‌ చేసెనో = మా కండ్లు 
(అక్షిస్తే ఎంత పుణ్యం చేసాయో కాని, ఈ విశేషంబు గాంచెన్‌ = ఈ భూమిపై 
(ద్వారకాధిపతిరూపంలో నిన్ను) చూచాము, విరించి + ఉదయస్టాన + నాఖీ 
సరోజా = బ్రహ్మపుట్టిన చోటైన బొద్దునందు కమలము ఉన్నవాదా! (విష్ణుమూర్తి 
అవతారము కృష్ణుడని అర్థము. “ధాతాబ్బయోనిర్షుహిణో విరిజ్చిః కమలాసనణ” 
- అనీ అమరము,), 

సరోజాత + జాత + అండముల్‌ = బ్రహ్మనుండి పుట్టిన విశ్వగోళములు = 
బ్రహ్మాండములు, తండ తందడంబులై యుండ = కుప్పలు తెప్పలుగా ఉండగా, 
ఒండొండ నీ రోమ కూపంబులు + ఏ పారగాన్‌ + తాల్పుటల్‌ చెప్పగా = పై 
బ్రహ్మాండములన్నీ నీ విశ్వశరీరములోని వెంట్రుకల మొదళ్లలో విలాసంగా 


శ్రీకృష్ణదందకము 11! 


ధరించినావని నీ విశ్వరూపమును (పెద్దలు) చెప్పగా, నీవు గోవర్ధనంబు + ఎత్తితి 
+ అంచున్‌ = (కృష్ణావతారంలో) గోవర్ధనమనే పేరుగల కొండను (చిటికనవేల) 
ఎత్తినావని, వరాహ + అవతారంబునన్‌ + ధారుణీ చక్రమున్‌ + తాల్చితి + 
అంచున్‌ = వరాహరూపంలో అవతరించి భూగోళమును (కోరలపై) ధరించినావని 
చెప్పగా, మహాకూర్మ భావంబునన్‌ = కూర్మావతారంలో పెనుతాబేలువై, మందర 
గగ్రావమున్‌ = మందర పర్వతమును, మోచితి + అంచున్‌ = మోసినావని, 
జగంబుల్‌ సమస్తంబు = సర్వ (చతుర్దశ) భువనాలు, తైవిక్రమ ప్రక్రియా వేళ = 
మూడుమార్లు తన పాదంతో విక్రమించిన వామనావతార సందర్భాన, పాదత్రయిన్‌ 
చాలన్‌ = మూడు పాదములతో నిండుగా, పూరించితి + అంచున్‌ = నింపినావు 
అని, నుతింపంగ యుక్తంబె? = పొగడుట సరియా? (సర్వలోకములు తనరూపంగా 
ఉన్నవని ఈ పద్ధతిలో చెప్పడం ఎంతవరకు సమంజసం?), భక్తప్రజాధీన = 
భక్తులైన ప్రజలకు (అంతరూపం ఉండీ) అధీనమైన (వశమైన) వాడా!, దీనిన్‌ 
వివేకించి = ఈ సృష్టి రహస్యమును అర్ధం చేసికొని, లోకంబులో, కొందరు + 
ఆర్య + ఉత్తముల్‌ = ఈ భూమిపై కొందరు జ్ఞానులైన పెద్దలు (శ్రేష్టులు), 
సర్వవేదంబులున్‌ = అన్ని వేదాలు (నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలు, సకల 
ఉపనిషత్తులు), సర్వవాదంబులున్‌ = పూర్వమీమాంసాది సకల దర్శనశాస్తాలలోని 
భగవంతుడెవ్వదనే అభిప్రాయాలు, సర్వయాగంబులున్‌ = అశ్వమేధ, వాజసనేయ, 
సోమ, పుత్రాకామేష్టి, అతిరుద్రాది వివిధ యాగములును, సర్వయోగంబులును 
= సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యాది (భగవంతునిలో లీనమయ్యె 
విధానంలోని) యోగాలు, సర్వమౌనంబులున్‌ = సకల మౌనక్రియలు (ముని 
ఏసీ మౌనల్క మౌనం :కక తపశ్చర్య ఆ వాగ్బంధనం,, సర్వదానంబులున్‌ == 
సువర్ణ, గో భూ, హిరణ్యాది షోడశదానాలు, చూడన్‌ = పోల్చగా, నీ దాస, 
దాస + అనుదాస + అంఘ్రి - సంసేవలో = విష్ణు (కృష్ణు) దాసుల, వారి 
అనుదాసుల పాదసేవ చేసిన పుణ్యఫలంలో, కోటికోట్యంశములన్‌ పోలగాన్‌ 
చాలవంచు = కోటికోట్ల అంశ (లేదా భాగముతో సరిపోల్బజాలమని, పాదసేవ 
ఇతర ఆరాధనలకంటే గొప్పదని; తత్‌ + ఆచారమున్‌ పూని వర్తింతురు + అత్యున్నతిన్‌ 
= పాదసేవలనే ఆచారాన్ని గొప్పగా ఆచరిస్తారు (శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం 
పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం” అని తపస్సు 


11] పింగళి సూరన 


సాధ్యంకాని వారికి సులభమైన నవవిధ భక్తిమార్గములు సదా ఆచరణీయాలు 
అని భాగవతం చెపుతోంది). సత్యసంకల్ప + నిత్య + ఉదయా = సత్యమునే పలికే 
మనోభావనలోనుందే ఎల్లప్పుడూ జన్మించేవాడైన భగవంతుడు (“సత్యం జ్ఞాన 
మనంతం బ్రహ్మా అనే వేదోక్తి, ఏము నీ నామమాత్రంబు మా నాలుకన్‌ + 
చేర్చుటల్‌ తక్క = మేము నీ పేరును మాత్రం ఉచ్చరిస్తూ (ఇతర జ్ఞానమార్గాలు 
ఆచరించక, ఉచ్చరించకు, ఒక్కింతయున్‌ తక్కు త్రోవలు = కొంచమైనా వేరే 
మార్గాలతో, భవత్‌ + మాయన్‌ దాటంగలేము = నీ మాయను దాటలేము. 
అవ్యయా = వ్యయము (తగ్గిపోవుట, నష్టపోవుట, మృతిచెందుట వంటివి) 
లేనివాడా! = భగవంతుడా!, భవ్యయోగి + ఇంద్ర = గొప్ప యోగత్రేష్టులచే; 
సాంద్ర + ఆదర + ఆకాంక్షిత + ఏక + అంత + సంసేవన = మిక్కిలి ఆదరంతో 
కూడిన కోరికతో ఒంటిగా సేవించబదేవాడా!; భావన + అతీత కళ్యాణ = 
ఆలోచన పరిధికి మించిన శుభముల గూర్చేవాడా! (భావనకు అతీతమైంది మోక్షం. 
దాని లబ్టి గొప్ప కల్యాణ కారకము), నానా-గుణజథ్రీ- సముద్భాసిత + అంగ = 
అనేకవిధములైన ఉత్తమ గుణసంపదలచేత ప్రకాశించుచున్న శరీరము కలవాడా! 
(అనేక గుణములను ప్రదర్శించు అవయవములు కలవాడా!); మమ్మున్‌ ఆ 
కేవలంబైన - కారుణ్య దృష్టిన్‌ - కటాక్షించి - రక్షించు! = మమ్ము కైవల్యసంబంధ 
(మోక్షసంబంధు)పు దయగల చూపులతో అనుగ్రహించి (భవసాగరమునుండి) 
రక్షించుమయ్యా!; లక్ష్మీమనోవల్లభా! = లక్ష్మీదేవి మనస్సును ఏలేవాడా!, దేవదేవా! 
= దేవతలకు దేవుడా! నమః తే, నమః తే, నమః తే = అధిభౌతిక, ఆధిఆత్మిక, 
ఆధిదైవికమైన, తే = నీకు - నీ త్రిమూర్యాత్మక స్వరూపమునకు, నమః = 
వందనము. 

తాత్పర్యము: కృష్ణా! లక్ష్మీదేవికి కోరిన రూపంలో ఉండే వాడా! కరుణధార 
రూపా! కొత్తవైన ఎర్రని కిరణ సమూహముతో చిత్రవర్ణములు గలిగిన 
సూర్యరూపుడా! కాంతిలో కోటిసూర్యసమానుడా! కీర్తి అనే కర్పూర పరిమళములు 
వెదచల్లే పవిత్ర వేదములు ఉచ్చ్వాస నిశ్యాసములైన వాడా! 

సకల లోకాల్లోను ఏకైక నిరంతరమైన గొప్పప్రభావం కలవాడా! కలవంటి 
మాయామోహితమైన అంతులేని సంసార దుఃఖాలను తొలగించేవాడా! ఉచ్చరించిన 
మాత్రాన్నే సర్వపాపాలు హరించే పవిత్ర నామం కలవాడా! 


శ్రీకృష్ణదందకము 1. 


మోక్ష కాంక్షచేత నిండిన మనసులుకల బుద్ధిమంతులు ఆచరించే భక్తి 
మార్గమునకు నెలవైన తత్వము కల్గినవాడా! దేవతలు సైతము వర్ణింపలేని రూపము 
కలవాడా! గురువులను ఆశ్రయించి పొందిన జ్ఞానంచేత మధురభక్తితో సేవించే 
భక్తులకు శరణాగతి రక్షణనిచ్చేవాడా! 

నిన్ను శరణుకోరిన వారికి వైరాగ్యమును (భోగవిముఖతను) ప్రసాదించేవాడా! 
సకలేంద్రియములను వశములో ఉంచుకొన్నవాడా! వాణీశివ బ్రహ్మాదులు నీ 
గొప్ప చరిత్రను తుదముట్టగా వర్ణింపలేక పోయినారని విన్నాము. ప్రపంచంలో 
ఉన్న మోహబంధాన్ని తొలగించుకోలేక, కేవలం కవిత్వాత్మక స్తుతితో 
సరిపెట్టుకొంటున్నాము. మా తప్పులను మన్నించు. 

ఓ వాసుదేవా! మమ్ము రక్షించు. ఆనందరూపుడవై, ధర్మమునకు అధిపతివై 
మాకు ఆనందాన్ని ప్రసాదించు. విచారం, దుఃఖం తొలగించు. నిన్ను మాటలతో 
వర్ణింపలేము. నీ రూపాన్ని మనసుతో ఊహించలేము. 

నిరంతరానందరూపా! గోవులకు అధిపతీ! మా హృదయములలో ఎల్లవేళలా 
నిండిన దుఃఖాన్ని పోగొట్టి సంతోషాన్ని నింపు. వేదజ్ఞానాన్ని సంపాదించి, 
శమదమాదులు కలిగి, భోగములు విసర్జించి శరీరమును శుష్మింపజేసి తపస్సులు 
చేసే మునులకు కూడా దొరకని నీవు, మావంటి అజ్ఞానులకు ఏ సాధనలు 
లేకుండానే దొరకు నీ దయావీక్షణాలు లభించుట ఆశ్చర్యంకాదా! 

జగత్రభూ! బుషులు, మునులు కన్నులారా దర్శించిన మీ దివ్యమంగళ 
రూపాన్ని ఈ భూమిపై ఇక్కడ ద్వారకాధీశుని రూపంలో చూసే భాగ్యం కల్గింది. 
పద్మనాభా! బ్రవ్మాందడాది విశ్వగోళములు నీ రోమకూపములు. గోవర్థన పర్వతాన్ని 
చిటికెనవైేల నెత్తినావు, వరాహరూపంలో కోరలపై భూమిని ఉద్ధరించినావు, 
కూర్మావతారంతో మందర పర్వతమును వీపుపై మోసినావు, చతుర్దశభువనాలు 
మూడు అడుగులలో ఒక్కోఅడుగుగా త్రిలోకవిక్రమంగా పాదంతో విస్తరించి 
వామనావతారమున నిండినావు అని పొగడగలమే? వీటి అంతరార్థం గ్రహించి 
లోకాలన్నీ నీవేనని ఈ సృష్టిరహస్యమును పెద్దలు తెలుపగా చతుర్వేదాలు, 
షడంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు, సర్వవేదములు, సకల యాగములు, 
సర్వయోగములు, సర్వదానాలు నీ దాసులను సేవించిన పుణ్యఫలములో ఒక 
కోటి అంశమైనా కాదు - అని నీ దాసులను పాదసేవనముచే కొలుస్తారు. 


11! 


పింగళి సూరన 


సత్యమునందు నిరంతరం ఉండే నీవు, నీ నామజపం తప్ప అన్యమారాలలో షి 
మాయను దాటలేము. 

నాశములేనివాడా! యోగులచే సేవించబడదేవాడా! మా ఆలోచనలను 
అతిక్రమించిన శుభములు కూర్చేవాడా! ఉత్తమగుణ సంపదలచే ప్రకాశించేవాడా! 
కేవల కారుణ్యదృష్టితో మమ్ము రక్షించి, భవసాగరంనుండి తరింపజేయుమయ్యా! 
లక్ష్మీవల్లభా! ఆధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవికమైన నీ త్రిమూర్యాకస్వరూపమునకు 
నమస్మారములు! 


ఈ రగడలోని విశేషాలు 


(ఓ 
(1 
(1 


(1 


(17 


(గు 


సింహావలోకన ముక్తపద(గ్రస్తం బహుధా పాటించబడింది. 
యమకాది శబ్దాలంకార శోభితము. 
అది సంస్కృతాంధ్రాల్లో వ్రాయబడిన ద్విభాషా దండకం, (ఆంజనేయుని 
దండకం “శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం”మధ్యలో తెలుగుభాషలోకి 
మారుతుంది. అదే విధానం.) 
ఇది తగణ దందకం + చివర గురువు 

౮౮1 ౮౮1 ౪౮౮1౮ 
(న) మస్తేన, మస్తేన, మస్తేన మః 

త త తగ 

వరుసగా ఎన్ని తగణాలైనా వేయవచ్చు. ఈ దందడకంలో 289 తగణాలు 
+ 1 గురువు వేసి సూరన వ్రాశాడు. 
దందకం గానప్రక్రియ. అందుకే కంఠస్థం చేసి, కలభాషిణి తన మధుర 
(కలుమైన గొంతుతో గానం చేసింది. 
ప్రబంధాల్లో ఈ దండకం నియమంగా వ్రాసేవారు. 


(1 తెలుగు సాహిత్యంలో కృష్ణదండకం అరుదుగా లభించేది. 


- డా॥ సంగనభట్ల నరసయ్య 
చరవాణి: 94400 73124 


-అళిపాః అహషవ్రాల- 


అనుబంధము -6 


దాతలకు కవితాళీస్సులు 
6.1 శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డిగారి ప్రశంస 


రచన: కీ.శే. దేవులపల్లి చెంచుసుబ్బయ్యగారు 
(ఈ శతక ముద్రణకు మరొక [గ్రంథ ముద్రణకు కలిపి ఉదారహృదయంతో 
రూ.50,000/- లు విరాళమిచ్చిన వారు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డిగారు. వీరు 
“ఉయ్యాలవాడిలో 2009లో '*రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితిని సాపించి, 
దానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. నంద్యాలలో “భారతి సీడ్స్‌” అను 
విత్తనసంస్థద్వారా రైతులకు అపారమైన సేవలు అందిస్తున్నారు. “మధురకవి” 
దేవులపల్లి చెంచుసుబ్బయ్యగారు 2018లో రచించిన “రేనాటి వీరభారతం” అనే 
పద్యకావ్యాన్ని అంకితం పొందిన శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు దానిని ముద్రించి 
వెలుగులోకి తెచ్చారు. ఆ కావ్యంనుండి ఈ క్రింది పద్యములు గ్రహింపబదినవి 
- సంపాదకుడు: తంగిరాల) 


సీ శ్రీ వేంకటేశ్వర శ్రీకరపాదాబ్ద, చింతనానంద సచ్చిత్తుందతండు 
శ్రీశ్రైలమందిర శ్రీమల్లికార్డున, పాదాబ్ద 'సేవక భక్తుందతండు 
సౌజన్య పూర్జ్ణుండు సౌభాగ్యవంతుండు, కారుణ్యనిలయుండు ఘనుండతండు 
“పోచ” కులాంభోధి పూర్ణశశాంకుండు, వేదాంత విజ్ఞాన విలసితుండు 


గీ. శ్రీ విరాజిత మోటాటి రెడ్దివరుండు 
వాసింగాంచిన ఉయ్యాలవాడవాసి 
కర్షకోత్తముందాతండు ఘనయశుండు 
ఆత్మతత్స్వంబెణింగిన యమృతమూర్తి 
శితజనసురభి “వేంకటరెడ్డొవరుందు. క్షే 


బ్ర 


కవితాశీస్సులు 


అమ్మహాత్ముని యర్దాంగి యమలచరిత 

సద్ద్గుణోపేత సాధ్వి సాజన్యభరిత 

అమలగుణపూర్ణ యతిథుల కన్నపూర్ణ 

ఈశుపదముల మదినమ్ము “నీశ్వరమ్మ”. 2 
అమ్మహాత్ముల పూర్వపుణ్యముల పంట 

సుగుణ విభ్రాజి సాంద్రయశోవిరాజి 

సదమలకుల నందన హరిచందనంబు 

ప్రియసుతుండు “బ్రహ్మానందరెడ్డి” వరుండు. త్రి 


“పోచాకుల సుధాబ్ధి పూర్ణశశాంకుందై, ప్రభవించినాండు సౌభాగ్యమూర్తి 
వ్యవసాయశాస్త్రంబు నాపోసనముంబట్టి, యందరి మన్ననల్‌ పొందినాండు 
“భారతీ సీద్స”ను భవ్యమౌ సంస్థను, న్థాపించినాండు ప్రశప్తింగూర్చం 
బ్రముఖమౌ శ్రీశెల పబ్లికు స్కూలునుం, బురమున నెలకొల్సి పొలుపుం గాంచె 
పొసంగ సత్మళా సాహిత్య పోషణంబు 

సలుపు చౌదార్యధుర్యుందడై చెలువు మీఅ 

బెర! నంద్యాల పురమునం బేరుంగాంచె 


శ్రీవిరాజి బ్రవ్మానందరెడ్డివరుండు. డీ 
రైతుబాంధవుండనగ విఖ్యాతింగాంచె 

బాలవిద్యాభివృద్ధికై పాటుపడియె 

మధుర పహృదయుండు, సౌజన్య మాన్యంవరుండు, 
శ్రీయుతుండు బ్రహ్మానందరెడ్దివరుడు ర్‌ 


=, కలియుగ దానకర్ణుడయి ఖ్యాతినింగాంచిన వేంగళాఖ్య స 


న్నిలయము నందుంబుట్టె సతి నిర్మలచిత్తకు వేంకటమ్మకున్‌ 
నెలవగు “పోచ” వంశమున నిశ్చల భావుండు పుట్టినాండు, వా 
రల సుగుణంబులన్నియు విరాజిలుగా మన రెడ్డియందునన్‌. 6 


దేవులపల్లి చెంచుసుబ్బయ్య 11! 


సీ 


కం. 


కం. 


కం. 


విద్యానవద్యుండై విద్యాభివృద్ధికిం, బాఠశాలను నిల్పెం బట్టణమున 
సద్బీజములంగూర్చి సహకార మందించి, వ్యవసాయదారుల బంధువయ్యె 
పరిశోధనము సల్పి బహుఫలంబుల నెర్గి, యధిక దిగుబడుల నరయంగూర్చం 
బాత్రోచితంబుగా బహుదానముల సల్పి, పురి మహాదాతగాం బొలుపుం గాంచె 
బహువిధోన్నత సద్భావబంధురుందు 

ధీరశాంత స్వభావుం డుదారగుణుండు 

ప్రముఖుండు పరోపకారపరాయణుండు 

శ్రీవిరాజి బ్రవ్మానందరెడ్డివరుండు. 77 


“రేనాటి సూర్యచంద్రుల” 

నేనాటికి మరువకుండ నీనాటికినిన్‌ 

దానొక స్మార సమితిని 

మానుగ నెలకొల్పినాడు మాన్యుండగుచున్‌. 8 


లేదను మాటరాదు గద! లేనిదియైనను దెచ్చియిచ్చుం దా 

గాదన డేమి యడద్గినను గల్బ్పమహీరుహమౌను నర్గ్భులౌం 

బేదల సాదలన్‌ గనును వేదనం బాపును (బేమమూర్తియై 
మోదముంగూర్చు నెల్లరకు ముందుగ సార్ధకనామధేయుందై 9 


హితముగ మితముగం బ్రియముగ 

జతురతతోం బల్కునతడు సజ్జనహితుందై 

వితరణశీలుండాతండు 

సతతము వ్రతముగ సలుపును సత్మార్యంబుల్‌ 10 


పలుదేశంబుల కేంగినాండు, పలుభాషల్‌ నేర్చి భాషించుగా 
విలువల్‌ బెంచును సత్యమూర్తియగుచున్‌ విజ్ఞానపూర్చుందడునై 
సలుపున్‌ నిత్యము సత్ర్రజాహిత మహాసౌభాగ్య సత్మార్యముల్‌ 
ఫలముల్‌ గోరని కర్మయోగి యితందే భాగ్యంబులున్‌ గల్గెడున్‌. క్ష 
తెలియదు “లా”కేత్వము, మళథి 

తెలియదుగద “ద”కునుంగొమ్ము ధీమంతునకున్‌! 


కం. 


కం. 


కవితాశీస్సులు 


దెలియును మిగిలిన వన్నియు 
నిల బ్రహ్మానందరెడ్డి కెల్లరుం బొగదన్‌. 12 


ప్రతివర్షంబును సత్సభన్‌ జరుపు సౌభ్రాతృత్వ మొప్పారంగా 
హితులన్‌ బాత్రుల ఛాత్రులన్‌ బ్రజలనున్‌ హేరాళమౌ రీతిగా 
నతిమోదంబునం బిల్వంబంచి యిట బ్రహ్మానందరెడ్డీంద్రుండు 

న్నత భావంబున సంస్మరించు మదిలో నానందసంధాతలన్‌. 18 
కవితానంద వినోద లాలసుండు, సత్మల్యాణ శీలుండు, శ్రీ 

ధవ పాదాంబుజ షట్పదంబు, వర విద్యావంతుం డౌదార్య స 

న్నవ భావాన్విత భవ్యమానసుండు, నానాగ్రంథ విజ్ఞానియున్‌, 
వ్యవసాయజ్ఞుండు, కీర్తింగాంచె భువి బ్రహ్మానందరెడ్డీంద్రుండున్‌. 14 


ఆశయంబెందు లేని విద్యావిరాజి 

తాంధ్ర సుకవి శుకపికాళి కాశయంబు 

నిచ్చి కల్చ్పతరువుగం బోషించు నెపుడు 

శ్రిత కవిజన మందార మీ రెడ్డివరుండు. 15 


ఉయ్యాలవాడ కీ ధర 

కయ్యా! గుర్తింపుం దెచ్చి యందటథితోదన్‌ 

నెయ్యంబున మెలగెదవుగ 

వెయ్యేండ్లిల వెలుగుమింక విజ్ఞతతోదన్‌. 16 


సరసోదాత్త గుణాకరున్‌, బుధవరున్‌, సౌజన్య సంశోభితున్‌, 

వర కర్తవ్యపరాయణున్‌, మధుర సౌభ్రాతృత్వ సద్భావు, స 
చ్చరితున్‌, నిత్య పరోపకారగుణు, భాషాభిజ్ఞు, ధీరోత్తమున్‌, 

హరి శ్రీరాముండు బ్రోచు నెప్పుడును బ్రహ్మానందరెడ్డీంద్రునిన్‌. 17 


జయమగు బ్రహ్మానందా! 

జయమగు శుభమగు సతతము సర్ధనకీర్తీ! 

జయమగు శ్రీహరి బ్రోచును 

జయము జయంబగును నీకు జనహిత! రెడ్డీ! 18 


తంగిరాల 11) 


6.2 తావిగల మేలిమి బంగారం 


జుంటితేనెవంటి తీయని పలుకుల్లో 
చల్లని పిల్లతెమ్మెరల హాయి! 
బూరుగుదూదివంటి మెత్తని మనసులో 
విరిసిన పండువెన్నెల రేయి! 
సింపుల్‌ ఖాదీలుంగీ, 

ఖాదీ లాల్చీ, 

మెడచుట్టూ సిల్ముకండువా! 
బొండుమలైల రాశిలా 

తెల్లని దుస్తుల సింగారం! 

నిండైన ఆయన వ్యక్తిత్వంముందు 
ఓడిపోతుంది మేలిమి బంగారం! 


తన్మయీభూత శ్రీరామభక్తి, 
చిన్మయానంద వేదాంతరక్తి, 
విరామరహిత సమాజ సంసేవానురక్తి 
కవిపందిత పోషణాభివ్యక్త సంపత్తి! 
“రిచ్‌ మండ్‌ సర్కిలొలోని 
సువర్జవ్యాపార పారావారానికి 

ఆయన “ప్రతిభి ఒక లైట్‌హౌస్‌! 
బెంగుళూరు ఆర్యవైశ్వప్రపంచానికి 
ఆయన నాయకత్వం ఒక వైట్‌హౌస్‌! 


50 వసంతాల మా చెలిమి, 
పాతిక విశ్వనాథ జయంతుల కలిమి, 


కవితాశీస్సులు 


సౌమ్య సౌజన్య సౌహార్ద సౌమనన్యాల బలిమి! 
ఒక నవరసభరిత లలితకళాగోప్టి, 


శ్రీ సకలా నరసింహులు డ్రేష్టి!! 


బంగారానికి పరిమళాన్ని 
జోడించలేకపోయాడు బ్రహ్మ! 
ఆ లోపాన్ని సరిచేసుకోవాలని, 
సకలసద్దుణ సంపన్నులైన 
మా క్రేష్టిగారిని సృష్టించాడు 
ఆ పరమేష్టి!! 

ఆర్యా! 
కూతుళ్ళు, అల్లుళ్ళు 
కొడుకులు, కోడళ్ళు, 
మనుమలు, మనుమరాండ్రు, 
మునిమనుమలు, మునిమనుమరాండ్రు, 
నిండు కుటుంబ నందనవనంలో విహరిస్తూ 
ఆయురారోగ్య భోగ్యభాగ్యాలతోడ 
వర్ధిలుడు మీరు నూరు సంవత్సరాలు! 


(దానరాధేయ” శ్రీసకలా నరసింహులు శ్రేష్టిగారికి) 


- ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు 


తంగిరాల 


6.3 “సూరీడు” కాడు - వెన్నెలరేడు 


మా 'శ్రీరసికు పెట్టనికోట మీరు! 

మా ప్రవచనమందిరాన్ని ' మయసభిలా తీర్చిదిద్దిన ఘనులు మీరు! 
మాకు ఆప్యాయంగా “భరద్వాజవిందు” లిచ్చే అపూర్వ దంపతులు మీరు! 
మా 'వెండిపందుగి సంచికకు వెన్నుదన్ను మీరు! 

ఏది కోరినా వెంటనే తీర్చే కల్పవృక్షం మీరు! 

నిండుపున్నమి చంద్రునివంటి గుండ్రటిముఖం 

నుదుటిపై తొలిపొద్దువంటి ఎర్రటికుంకుమబొట్టు 

పెదవులపై చెరగని చిరునవ్వులవెన్నెల 

ముఖమంతా వెలిగే బ్రహ్మవర్చస్సు 

పేరు “సూరీడు” కాని మాకు మాత్రం వెన్నెలరేడు! 
శేషశ్రైలవాసునిపై విశేషభక్తి 

దిక్కుదిక్కుల పుణ్యక్షేత్రాలన్నీ చుట్టివచ్చిన మోక్షరక్తి 

సుమనస్ములైన మీరు మాకొక విశిష్టవ్యక్తి! 

మీకివే మా నమస్సుమనస్సులు! 

వినయవిధేయతలు మూర్తీభవించిన అపరఅన్నపూర్ణ 

సొట్టబుగ్గల సుందరఅర్దాంగి “'పర్వతవర్ధనిగారి 

వెన్నెలనవ్వుల మల్లెపూల జల్లులతో, 

కొండంత అనురాగం కురిపించే 

కొడుకుతో, కోడలితో, 

కూతుళ్ళతో, అల్లుళ్ళతో, 

మనుమలతో, మనుమరాందధ్రతో 

నిండు కుటుంబ కుసుమవనంలో విహరిస్తూ 

ఆయురారోగ్య భోగభాగ్యాలతోడ 

వర్ధిలుడు మీరు నూరు సంవత్సరాలు!! 

(శ్రీమతి పర్వతవర్ధని - శ్రీ నారపరాజు సూర్యనారాణయణ దంపతులకు) 


- ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు 


కవితాశీస్సులు 


6.4 శ్రీ వి.ఎ.కె. రంగారావుగారు 
ఆశుకవిత 


ఆ.వె. పలుకు పలుకునందు చిలుకుచుండు సుధలు 
మాట పలికినంత మరులు గొందు 
నిన్ను జూచినంత వెన్నెలగును ఎండ 
రాధప్రియుని ప్రియుడ! “రంగరాయ”!! 
- “ఆశుకవిశేఖర” - “అవధాన చక్రవర్తి” 
కీశే. బులుసు వేంకట రామమూర్తిగారు 


సేకరణ: కీ.శే. బసిరెడ్డి శ్రీనివాసులురెడ్డిగారు 
(ఈ (ఈ 


82. 


388. 
తడ 
85. 
36. 


8/7. 
85. 
89. 
త0, 


ఈ గ్రంథ ముద్రణకు ఉదార హృదయంతో 
విరాళాలు ఇచ్చిన మరికొందరు దాతలు 


శ్రీ రుద్రరాజు వెంకట సూర్యనారాయణరాజుగారు, గణపవరం, పశ్చిమ 
గోదావరి జిల్లా. 


శ్రీమతి చక్రావధానుల పద్మ-శ్రీ లంక చంద్రశేఖరం దంపతులు, బెంగుళూరు. 
డా॥ ఎం. రుక్మాంగదనాయుడుగారు, బెంగుళూరు. 
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి పెద్దసేవకుడు, చెన్నె 


ప్రా మలయనవాసిని - ప్రొ॥ కోలవెన్ను పాండురంగ విఠతలమూర్తి దంపతులు, 
విశాఖపట్టణము. 


శ్రీ మోపూరు వేణుగోపాలయ్యగారు, నెల్లూరు. 

శ్రీ క. గంగరాజుగారు, బెంగుళూరు. 

శ్రీ కొండూరు మోహనరాజుగారు, బెంగుళూరు. 

శ్రీ ఎన్‌. భాస్మరరాజుగారు, కార్వేటినగరం, చిత్తూరుజిల్లా. 


గమనిక:- కొందరు మిత్రులు పంపిన విరాళాలు ఈ గ్రంథ ముద్రణ పూర్తి అయ్యాక 


అందాయి. అందువల్ల ఆ ధనాన్ని నా “కాటమరాజుకథలు-మూడవ సంపుటం” 
ముద్రణకు ఉపయోగించాను. వారి పేర్లు ఫోటోలు ఆ గ్రంథంలో చూడవచ్చు. 


తే॥ 


మథురానగరంలో ప్రవేశించిన శ్రీకృష్ణుడు 


వీండంటే! రక్కసి విగతజీవిగం జన్నుం 
బాలు ద్రావిన మేటి బాలకుందు! 
వీండంటే! నందుని వెలందికి జగమెల్ల 
ముఖమందుం జూపిన ముద్దులాండు! 
వీండంటే! మందలో వెన్నలు దొంగిలి 
దర్పించి మెక్కిన దాంపరీండు! 
వీండంటే! యెలయించి వైతల మానంబు 
చూఅలాడిన లోకసుందరుండు! 


వీండు లేకున్న పుర మటవీస్థలంబు! 

వీనిం బొందని జన్మంబు విగతఫలము! 
వీనిం బలుకని వచనంబు విహగరుతము! 
వీనిం జూదని చూడ్ములు వృథలు వృథలు! 


(-పోతన భాగవతము, 10-1248) 


1, భగవాన్‌ శిఖీపింఛ మౌళిః 





తిరుమల గర్భగుడిలో ఉన్న నవనీత కృష్ణుడు (రజత విగ్రహము) 





సుభద్రా బలభద్ర సమేత శ్రీజగన్నాథ స్వామివారు, పూరి 


౧౧స్తాస్లియంం ధ్యంంజణయం ర్లాషస్‌ ౧౪౨౧ 












పండరీపుర కృష్ణుడు (పాండురంగడు) 


ఆశా 


వై ర్లాష్లోక్ల్‌ ఇలంఘంయిల్లర? క్రిజర్గల్లంంణర్ధయ్థాంై ర్లాస్‌స్స ఇయ్లాంయిలం? 


లా 






లా 


హజింణయ్యం్రంయిస్తేల్ల 


“ఇయజుల్ల “లఇయ0ంసపైన్లకైఖి 





ఆఖిల్లలలుంపై “ఇల్దిర్గాంం? 
“ఇయంంసస్తిణంప్యతణాడై ల్తణంయాయ్దిళ్థి 








(1925), కాకుల ఇల్లిందలపట్బు, తణుకుతాలూకా, 
పశ్చిమగోదావరిజిల్లా. 





మా తల్లిదండ్రులు ప్రతిష్టించిన వేణుగోపాలుడు, బలరాముడు 
(25. 12. 1925) 





కార్వేటినగరం శ్రీవేణుగోపాలస్వామివారి ఉత్సవమూర్తులకు 
అభిషేకం చేస్తున్న అర్చకులు 





అభిషేకానంతరం ఉత్సవమూర్తులు 








అర్చకస్వాములతో ఉత్సవమూర్తులు 


జా 


ఎ. “9ఇయంయంనపైణంంప్రైప్రయిల?్థి కియిణల్లాక 9జర్లల్లంంణ 


౧౧గాయల్లాలణ లల ఇయాసికలైణ 






ఇ 


న్‌ 


“శయథింంయింర్ల “8“9“6శ్ఞి 
అలై ధషిణయి కొంయింషంై ్రింపాంంసిాకిః 





౧౧గయర్లాలణ (ఇల 9్రజర్లల్లంంణి 





జా 


య ఇయజ్ధ౨సొష్లూలల్ను ఉక్గం్లిడ్డేం తలం (ఇయ౭ణలండ్రర్లా క్లాంజ '్ధ్థి 


- గ. క్ష్‌ 
| 


పండితులు 


- సంపాదకుడు - 


| 1, వ్యాఖ్యాతలు 






జా 


మా... అఇయకందింల్లుణక్లందై ౧౮౦౦౮౪౦2 928 లయిక్లంద్లర్లల్ల కశబ్య/04 14 


లా 





మై. (౧౯౨6 .9ఖ్టై ఇయిఖాంంహాల్లయి రారాణిళడి 1౨ రయింగిర్లాలల్లాం ౧౧,69 [1038 


లా 






నమ: 
లం 
జా 





కృష్ణభక్తుడు శ్రీ వి.ఎ.కె. రంగారావుగారు 


111, దాతలు - కృతిస్వీకర్తలు 






"ఇ. 


కాం గాణ ల న్‌ జ శూ కల 
మనో టో ౮౧ 


“రైతుబాంధవుడు” శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డిగారు 
నంద్యాల పార్లమెంటు సభ్యులు 





శ్రీ పోచా బ్రవ్మానందరెడ్డిగారు - ధర్మపత్ని శ్రీమతి పుల్ల్వమ్మగారు 





డా కాదరబాద్‌ రవీంద్రనాథ్‌గారు - 
ధర్మపత్ని శ్రీమతి జ్ఞానప్రసూనగారు 


లా 


జా (ఇయిక్మీల్రంంయ్లంగ్తర్లల్ల ఆక్షిల్ల శై ,ం0లైంలియి, ఇ;య6గ్లీణణనంల నం 
-ల్లయటఆర్గంంయికనం్లు ఆంంర్లార్లయి '్ఞి 






లా 


లయిగ్టింఆయల్లు “ర్య 11 


రయస్గింరంంయి ౧౭౯౮౭౬ 'ి 





“కంటక 09 ౧౨2౦ల 09 యగ్లాంల్తగికి ఇంంఇ 99౮28 









90శరత్తుల పెద్ది సత్యనారాయణగారితో... 





సాహిత్యమే ఉచ్చ్వాస నిశ్వాసాలుగా కలిగిన 
శ్రీమతి కామేశ్వరి - శ్రీ కె.బి.జె. శ్రీనివాస్‌ దంపతులు 


డా 


ఇయిగ్తిం'్థి కతఫింబ్లంంణ తల్లి ఇయలణ్యంఖంద్ధా జ్ఞిణంం ధ్రస్టైణ 1౨ 


లా 





ఇలఖరికీల్లస్ట్‌ “2 ఇంిఖి (007-7౭8 
ఇయర్లాలణం "కం 6౯౯9 





అజ 


వ... (ఇటకిణంోార్టిలంిల ఉయార్యాడై 1౨9) రఇయిర్గాయ్లంయిలు?0దీకర్లా "06 112 
రయగ్సిల్లు “9000”0 14 









సాహిత్యమే పంచప్రాణాలుగా బ్రతికిన దంపతులు 
కీ.శే.శేషగిరి సత్యనారాయణగారు (1931-2017) - 
శ్రీమతి లక్ష్మీప్రసన్నాంబగారు 








80 శరత్తుల “తమ్ముడు” శంకరరావుతో... 





శ్రీ మల్తాప్రగడవారిని సత్కరిస్తున్న శ్రీ ఎన్‌. జగన్నాథగౌడుగారు 





శ్రీమతి మారుతి శ్రీలత - శ్రీవి. సురేద్రనాథ్‌ దంపతులు 





శ్రీమతి భారతలక్ష్మి - డా॥ తోట వెంకటస్వామి దంపతులు 


రఇయిర్లాయర్షాంర్షల్లల్లణయా ల్తీల్థి ఇయ౮కకీస్లంిం థిై్రంణ 113 






అ 


డ్షోలంబైక ఇం ఇహం 07098 డలం తంల ఇమం 02008 


లా 


రయ౨:/00 "8 'ఖ్థి లయజింటిక్లింయిం "ఆ 1౨ 






నా 


డిల్లి 96% *హం ౮/09028 
ఇయక్‌ంస్సిం ధ్రంక్లల్లాలణణ 'శ్థి 


జృిల్లఇయంయ ఇంజ ఇం 620028 
(ఇ౫శిరయింల్లల్తంణ "8౮ ఖ్థి 





ఇవా జ్ర 


వ. రృతు(4యందిర్లిత) కొరంయ్సాంగ్లి గజంణంణ ఆల్గాఖి 0౧ర్హాల్లంల్ల ల్హుగ్గీయిణ “8 113) - ఇషక2ణ "8౬ 1100్రి 


లా 








శ్రీమతి చక్రావధానుల పద్మ - శ్రీలంక చంద్రశేఖరం దంపతులకు 


“'శ్రీరసి సత్కారం. 





శ్రీమతి పద్మావతి -శ్రీరావినూతల వెంకట రమణారావు దంపతులు 


జా 


మ... ఉఅఇయిశింయజలద్దంంంయిోలంల్లు అక్లంబై ఆంంల్లింల్ల శ్థి ర_యంజియార్లియ్యావింితాం౮ అంంం్లిర్సి? 1:1 


లా 





లా 


ర్లాయన్‌ంణండ్రైబ్రయాలు ల్లాయ్లాయ్లై 'ి 


రయిల్తంపైబిల్లింబంల్లం తంబి శి 











|... 


|, ఆచార్య తంగిరాలకు జీవితసాఫల్య పురస్కారం 






సి.పి.బ్రౌన్‌ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు 
శ్రీ ఇడమకంటి లక్ష్మిరెడ్డిగారిచే సత్కారం, 07-08-2020 





శ్రీమతి అంబికా అనంత్‌-ప్రొ॥ కె. ఆశాజ్యోతి చేస్తున్న పుష్పాభిషేకం 





సహస్ర పూర్ణచంద్ర దర్శనోత్సవం-ప్రియశిష్యుల సత్మారం 
(పొ! ఆర్‌. శేషశాస్త్రి = డా॥ జోస్యుల సదానందశాస్త్రి) 





తంగిరాల సోదరులు 


(సోమయాజులు - సుబ్బారావు - భాస్కరరావు - కృష్ణమూర్తి) 





మా చిరంజీవులు (కాళి-రాము-సీత -శీను -శశి) 









టీ . 


శ్రీ టి.వి.కె. సోమయాజులుగారు 
(శ్రీ తంగిరాల వేంకట కృష్ణసోమయాజులుగారు) 


శ్రీమతి శకుంతల - శ్రీ తంగిరాల భాస్కరరావు దంపతులు 





శ్రీమతి శంకరి-కర్న్షల్‌ తంగిరాల కృష్ణమూర్తి దంపతుల కుటుంబం 
(మా బుల్లితమ్ముని కుటుంబం) 





చి॥। శ్రీనాథుని కుటుంబం 
(చి।॥సౌ॥। జయశ్రీ - చి॥ శ్రీనాథ్‌ - చి॥ వైజయంతి - చి॥స్కంద్‌) 


ఇవా 


2. ఉయియ్గయలుం ఇల్లంక ర/9౪ (14౨) క్రర్సిల్ల రయినియలటిక్లి ౧౦౦౮౦9 రిల 


లా 





ఇయగక్టిడ్యణయయంు హాల్ల 1102 ఇలయగ్షిం్యర్లాలాంం్ధ ౧౨౨౮౪౦ ఇంణిఖి 





రయధయాతవద్తాంంణి ౧౪౦9 బంయిఖి 









చి॥। సౌ రసజ్ఞ (దౌహిత్రి) - భర్త చి॥ అమిత్‌ 





మరు నుడ క మును (న్యూజిలాంద్‌) 
డా॥ తేజస్వి = దా నిరుపమ - చి॥ శివాంశ శౌరి 


॥ |, మిత్రులు 





ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారు 


రఇయశంంండ్‌రి 0 $్థి ర్హాల్గంల్ల 








“అపూర్వమైత్రీబంధం” 
శ్రీమతి వెంకటలక్ష్మి - శ్రీమతి వెంకటరత్నం (“చంటమ్మాయి”) 





శ్రీమతి సత్యభారతి-ప్రా।। జి. మోహనరావు దంపతులు 





శ్రీమతి జయలక్ష్మి - హర రాధాకృష్ణ దంపతులు 





శ్రీమతి విశాలలక్షి - శ్రీనారపరాజు సుబ్బారావు దంపతులు 
అ మ బ్బా 


'౧ర్లాణంల జిక్లెధ్ధి గణం: ఫై - కెంాంంం ఇయాఖ్థి రఇయరన్లూణ్ణల్లంలైై ధ్ధయియణ కణ 






॥ 11 “భువన విజయం”, భారతీయ విజ్ఞాన సంస్థ, 
బెంగుళూరు (14-12-2018, శనివారం) 





“ప్రస్తావన” 
ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావుగారు 





కొలువు తీరిన భువన విజయసభ - 
దా॥ హరి పవన్‌కుమార్‌ స్వాగతవచనాలు 





మహామంత్రి తిమ్మరసు సభాప్రారంభం 





“సాహితీ సమరాంగణ సార్వభౌముడు” - శ్రీకృష్ణదేవరాయలు 
(డా! టి.వి. నారాయణరావుగారు, రాజమండ్రి) 





మహామంత్రి తిమ్మరసు 
(శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు, విజయవాడ) 





తిమ్మరసు భువన విజయ సభానిర్వహణ 





లొల్ల లక్ష్మీధరపండితుని ప్రసంగం 
(శతావధాని దా॥ ఆర్‌. గణేష్‌గారు, బెంగుళూరు) 





టో ల్‌ 


“ఆంధ్రకవితా పితామహుడు” అల్లసాని పెద్దనకవీంద్రుడు 
(డా॥ దూళిపాళ మహాదేవమణిగారు, రాజమండ్రి) 





“వికటకవి” తెనాలి రామకృష్ణుడు 
(మహాసహస్రావధాని దా॥। గరికిపాటి నరసింహారావుగారు, 
హైదరాబాద్‌) 


ళు. 
జననం: 18.08. 1985 


.... సంస్మరణ 





ళం 


న. సత్యనారాయణగారు 
మరణం: 22-01-2020 





డా॥ తంగిరాల సీతారామరాజుగారు 
జననం: 05.12.1958 మరణం: 19-08-2018 


